సాహిత్యం సామాజికం సాంస్కృతికం 


(సహృదయ మిత్రమండలి పదిహేనేళ్ళ ప్రస్థాన సంచిక) 


సంపాదకత్వం 


ట్రా ($—ాగౌరవ్‌ 


సంకలనం 


సతీష్‌ 


సహృదీయం 


(సహృదయ మిత్రమండలి పదిహేనేళ్ళ ప్రస్థాన సంచిక) 


సాననీరి 


సంపాదకత్వం సంకలనం 
గొరవ్‌ సతీష్‌ 
(ప్రచురణ 
సహృదయ మిత్రమండలి 


ముద్రణ 
డిశంబర్‌, 2017 


మూల్యం 
అమూల్యం 


డి.టి.పి 
ఆదిత్య గ్రాఫిక్స్‌, పిఠాపురం. 


(ప్రతులకు 
గంగాపొవని 
సెల్‌ : 9652552556 


విజపి 
రు 


నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ అని నానుడి. 
అందుకోసం భిన్న భావాలకు ఈ సావనీర్‌లో చోటు కల్పించడం జరిగింది. 
అభిప్రాయాలన్ని ఆయా రచయితలవే. 
సంపాదకుడికి మిత్రమండలికి వాటితో ఏకీభావం ఉండనవసరం లేదు. 


వివరాలకు 
సహృదయ మిత్రమండలి 
రిజిష్టర్దు నెం. 703/2011 
14-1-11, వంగలవారి వీధి, 
పిఠాపురం, తూ.గో.జిల్లా - 588 450 
ఫోన్‌ : 08869 - 250218 


దేశమును ప్రేమించుమన్నా 


పల్లవి : దేశమును (ప్రేమించుమన్నా 
మంచియన్నది పెంచుమన్నా 
ఒట్టి మాటలు కట్టి పెట్టోయ 
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ 
పాడిపంటలు పొంగి పొరలే 
దారిలో నువు పాటు పదవోయ్‌ 
తిండి కలిగితె కండ గలదోయ్‌ 
కండ కలవాడెను మనిషోయ్‌ 
ఈసురోమని మనుషులుంటే 


చరణం : 


చరణం : 


-గురజాడ అప్పారావు (1910) 


॥దేశమును॥। 


|1దేశమును॥ 


దేశమేగతి బాగుపడునోయ్‌ 
జల్లుకొని కళలెల్ల నేర్చుకు 


దేశి సరుకులు నింపవోయ్‌ 
దేశాభిమానం నాకు కద్దని 


చరణం : 


॥దేశమును॥। 


వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌ 
పూని ఏదైనాను ఒక మేల్‌ 


కూర్చి జనులకు చూపవోయ్‌ 
చెట్టపట్టాల్‌ పట్టుకొని 


చరణం : 


॥దేశమును॥। 


దేశస్థులంతా నడువవలెనోయ్‌ 
అన్నదమ్ముల వలెను జాతులు 
మతములన్నియు మెలగవలెనోయ్‌।దేశమును॥। 


చరణం : 


సొంతలాభం కొంతమానుకు 


పొరుగువానికి తోడుపడవోయ్‌ 
దేశమంటే మట్టికాదోయ్‌ 


దేశమంటే మనుషులోయ్‌ 


॥దేశమును॥। 


విశ్వకవి రవీంద్రుని గీతాంజలికి మొట్టమొదటి స్వేచ్చానువాదం 


ఉన్నత శిరంబు నిర్భయ యుతమనంబు 
నుచిత విద్వాప్రదానము హోదయంబు 
క్షుద్రకుచితగృహచ్చిద్ర కుద్యజాత 
విభజనవిహీనలోకంబు శుభకరంబు 
సత్యగంభీరదేశసం జనిత పూత 
వాక్యసముదాయశోభిత వైభవంబు 


పూర్ణతను బొందంగా నెంచి భుజము లెత్తి 


వృద్ధి గాంచెడువివిధ ప రిశ్రమంబు 
సారహీనదురాచార వార మనెడు 
నూషరక్షేత్రముల బార కుండునట్టి 


సదమలవివేక పూరసం చారణంబు 
జ్ఞానయత్నంబు లానాడు నాటి కలరు 
పగిది నీచేత నడుపంగ బడు మనంబు 
చారుసత్యస్వతంత్రభూ స్వర్గమరయ; 
జనక! నా దేశజనులు ద త్స్వర్లమునకు 
మేలుకొందురు గాక ! నీ మూలకముగ. 
ఇట్లు విన్నవించు సజ్జన విధేయుడు, 


- ఆదిపూడి సోమనాథరావు. 
పిఠాపురం 


23-9-1913 (సేకరణ : మోదుగుల రవికృష్ణ 


ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరుగవలసిన వనులు అలే జరిగిపోతాయి. 


Fo Ce TTT TR ID TT TTT 


సహృదయ మిత్రుముండలి సావనీర్‌ 


1. మనస్సాక ఇంద్రధనుస్సు ర్‌-7 19. పిఠాపురం సంస్థానం సాహిత్య సాంఘిక సేవలు 65-68 

2. సింహావలోకనం 8,9 20. మధుర స్మృతుల నెమరీత 69-70 

3. ఈ సావనీర్‌ ఎందుకోసం ? 10 21. భారతావనిలో 'వనితి 71 

4. సంపాదకుని మాట 11-18 | 22. పిఠాపురం ప్రభ పిఠాపురానిదే 72-783 

5. సంకలన కర్త మాట 14-15 | 283. మద్యపాన వ్యతిరేకోద్యమ అర్థదశాబోత్సవం 74-75 

6. ఆప్తవాక్యం 15 24, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్వపరాలు 76-79 

7. సహృదయ మిత్రమండలి-పది హేనేళ్ళ ప్రస్థానం 16-18 | 25. సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఉద్దీపకులు 80 

8. రాచపుండు వ్యవస్థ 18 26. దీక్షతోడ - పాట 81 

9. తెలుగు వాజ్మయానికి అనన్య 27. అజరామర వజ్రాయుధ బలం 82-84 
సేవలందించిన పిఠాపురం మహారాజ 19-25 | 28. పీఠికాపురము - దేవాలయాలు 85-87 

10. ప్రాక్చశ్చిమాలకు విజ్ఞాన సేతువు వివేకానంద 26-28 | 29. పేదలకు ఆసరా 89 

11. తెలుగు సాహిత్య సేవ చేసిన అగ్రేసర కవి 29-35 | 30. భాషాప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అమరజీవి 

12. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి 36-40 పొట్టి శ్రీరాములు 90-92 

13. మలుపు తిరిగితే... 41-45 | 31. మంచి అలవాట్లు భవిష్యత్తుకు సోపానాలు 93-96 

14. రజనీగానంలో జ్యోత్స్నా విభావరులు 46-54 | 32, మహోన్నత వ్యక్తి కందుకూరి 97 

15. గ్రంథాలయ మాత నీ పరిరక్షణ బాధ్యత. 55-59 | 38. గణితంలో గమ్మత్తులు 98-99 

16. మన పిఠాపురం 60 34. మాతృ సూక్తం 100 

17. అక్షరాలు కాటేస్తున్నాయి. 61 85. అనుబంధ అనువాద కథలు 106-124 

18. పిఠాపురం నవయుగానికి నాలుగు స్థంభాలు. 62-64 


అంకితం 


“తన చరిత తనే పఠించి “జన్ఫాత్తిన మానవునకు 

ఫక్కున నవ్వింది ధరణి జీవితమే పరమధనం, 

తన గాధను తనే స్మరించి అయితే, అది ఒకమారే 

బోరున ఏద్చింది ధరణి అతనికొసగబదిన వరం” 

వృద్ద జగతి సమాధిపై సమధర్భం పప్రభవించును. అంటూ మనిషి జీవితానికి నిర్వచనాన్నిచ్చి, 
నిద్దుర బీకటి వెలుపల వేకువ మెలకువ పుట్టును”. “ఒక వీరుడు మరణిస్తే 


అని ధరిత్రికి కవితావలోకనం చేసి, వేలకొలది ప్రభవింతురు 
ఒక నెత్తుటి బొట్టులోనే 


(పళయాగ్నులు (సజ్వరిల్లు 
ఖబద్దార్‌ ఖబద్దార్‌ 22 


అని ఉడుకు నెత్తుటి ఉజ్వల గర్జన చేసిన 
వజ్రాయుధ రవి -పీఠికాపుర ప్రజాకవి 
ఆవంత్స సోమసుందర్‌ గార్కి 
ఆత్మీయాభిమానాలతో 


pa pa తే ల 
విద్యను దాచుకోకు. దానిని వదిమందికి వంచితే మరింత రాణిస్తుంది. 
rT CdD rr rrr err 


సహృదీయుం....! 


కొద్దిమంది పీరికాపుర ప్రముఖులు 


పిఠాపురం మహారాజా, శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు, ల 
శ్రీ రావు వెంకట కుమర మహీపతి రచయిత, శ్రీ బుద్దరాజు వెంకట అప్పల హరనాథ్‌ 
సూర్యారావు బహదూర్‌ ప్రముఖ లలిత సంగీత చలన చిత్ర నటుడు 
(అభినవ కృష్ణదేవరాయలు) వాగ్గేయ కారులు 


డా! తనికెళ్ళ సత్యనారాయణ శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు, శ్రీ దామెర మాధవ బాబు 
స్వాతంత్ర్య సమరయోధులు ప్లేబాక్‌ సింగర్‌ జాతీయ స్థాయి టెన్నిస్‌ క్రీడాకారుడు 


శ్రీ చెలికాని భావనరావు శ్రీ చిట్టిబాబు, శ్రీ జియస్‌. దీక్షిత్‌, 
ప్రముఖ సోషలిస్టు నాయకులు వీణా విద్వాన్‌ జాతీయ స్థాయి చదరంగ 
క్రీడాకారుడు 


గ్గ వ్యు 


శ్రీ మాడబూషి భావనాచార్యులు, శ్రీమల్లిరెడ్డి బాబీ 
శ్రీమతి వేంకటరమణమ్మ నాటకరంగ ప్రముఖులు 
ఆదర్శ దంపతులు 


బానిసత్వంతో పోలిస్తే “అస్పృశ్యత మరింత క్రూరమైనది. 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


శ్రీ తుమరాడ సంగమేశ్వర శాస్త్రి, శ్రీ కవిశేఖర డా॥ ఉమర్‌ ఆలీషా 
వీణానాద విద్వాంసులు ప్రముఖ కవి, సూఫీతత్వ ప్రచారకులు 


Wr 


ఆంధ్రా షెల్లీ అభినవ కాళిదాసు Wo 
హో క్‌సియర్‌ శ్రీ మొక్కపాటి నరసింహ శాస్తి _ అన్ని శ్రీ రఘుపతి వెంకటరత్మం నాయుడు 
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్తి ఆంధ్రా షెకస్పియ' స స నో ప్రముఖ విద్యావేత్త 
ఆ సెట్ల ముఖ హాస్య రచయిత ప్రముక త్త 
స్ట స శ్రీ పానుగంటి లక్ష్మినరసింహారావు _తఘుఖ బొగ్యు సామాజిక సంస్కర్త, బ్రహ్మ సమాజ 
ప్రముఖ కవి ఆధునిక తెలుగు రచయిత ను 


ప్రచారకులు 


క. 


వజ్రాయుధ కవి, ప్రముఖ కమ్యూనిస్టు నేత త్రుముఖి ఎట్‌. 
ఆధునిక విమర్శకులు 


శ్రీ నేదునూరి కృష్ణమూర్తి 
ప్రముఖ క్రీడా శిక్షకులు ప్రముఖ కర్ణాటక సంగీత 


గాయకులు 


స్వీచ్భాయుతలైన ఆలోచనకు, స్వేచద్భాయుత ఆలోచన యొక్క ఆచరణకు 'క్యక్తిగత ఆస్థి ఒక పెద్ద అడ్డంకి. 


ఎడా భిడా లిన వ్యఅబ్య ల శిడా శడా లిక ఉడా లిక పడా శా మడా శిడాశినా బాబ ఆన. 


మనస్సాక ఇంద్రధనుస్సు 
శరీరం అందరికీ ఉంటుంది 
మనస్సు కొందరికే ఉంటుంది 
గుండె అందరికీ కొట్టుకుంటుంది 
హృదయం కొందరికే స్పందిస్తుంది 
ఆలోచన అందరికీ వస్తుంది 
ఆచరణ కొందరికే సాధ్యమౌతుంది 
శరీరంపై మమకారంతో సొంత గుండె కోసం తపిస్తూ ఆలోచనలకి పరిమితమయిన 
వారిని సామాన్యులంటాం... 
మనస్సుని పెంచుకుని మరొకరి కోసం హృదయాన్ని (ద్రవింపజేసి ఆచరణకు పూనుకున్న వారిని 
మహానుభావులంటాం... 
అలా మనిషిని మహోన్నతుడ్ని చేసేదే హృదయం 
మరో మనిషికి మంచి చేయాలని చూసే అభయం 
చేతనయినంతలో చేయూతనందించె సహాయం 
సహృదయం 
మంచి చేయాలని అందరికీ ఉండొచ్చు కానీ 
మనసున్న వారికే అది కుదురుతుంది 
అలా ఒకసారి చేసి ఊరుకోదు 
మరింత కదలమంటూ తొందర పెడుతుంది 
పదపదమంటూ ముందుకు నెడుతుంది 
ప్రపంచంలోని వర్ణాలన్నిట్నీ కళ్ళకు కడుతుంది 
రకరకాల రంగుల్ని ఆవిష్కరిస్తుంది 
అందుకే అలాంటి, 
మనస్సాక ఇంధ్రధనుస్సు 
వయస్ఫ్పొక దూకే సరస్సు 
అవాంతరాలలో 
అంధకారాలలో 
అక్షర చైతన్యాన్ని 
అన్వేషించే 
అపూర్వ తేజస్సు ! 
తనను తాను శాసించుకొనలేనినాడు, ఇతరులను శాసించడంలోను విజయం పొందలేడు. 


Do Ce RTT TID TT TTT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


అలా సమాజానికి అయినంతలో ఎంతోకొంత మంచిని చేయదలచిన కొందరు మిత్రులు వారి 
“శక్యానుసారం సేవ చేయాలనే సంకల్పంతో ... చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చిరుదివ్వెలను 
వెలిగించాలనే ఆశయంతో సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి తోద్పడాలనే” లక్ష్యంతో 
“సహృదయ మిత్రమండలి” అనే సంఘాన్ని 2001లో పిఠాపురంలో స్థాపించడం జరిగింది. 
“పరులకోసం జీవించే వారి జీవితమే జీవితమనే” స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆవిర్భవించిన ఈ 
సంఘం ప్రారంభంలోనే స్పష్టంగా తన విధి విధానాలను (ప్రకటించింది. 
“సహృదయులైన వ్యక్తులందరూ ఈ సంస్థలో సభ్యులే. 
ఈ సంస్థ ఏ ఒక్ళరి బ్రెయిన్‌ బెల్ల్‌ కాదు. ఈ సంస్థ 
నీది నాది మనందరిదీ. కుల, మత, వర్గ, స్రీ, పురుష 
బేధ భావం లేకుండా ఈ సమాజంలో అందరికీ 
చెందుతుంది. సభ్యుడు చేయవలసిందల్లా సహృదయం 
కలిగి ఉందటం. తన అమూల్యమైన కాలంలో 
అతికొద్ది భాగాన్ని ఇతర సహ్మదయులతో కలిని 
సమాజ సేవకు వినియోగించడానికి ముందుకు రావడం” 
ఎంత ఉదాత్తమయిన ఆశయం! నాటి నుండి నేటి వరకు దాదాపు 15 సంవత్సరాలపాటు 
నిరంతర ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా మును ముందుకు సాగుతోంది. 
ఉన్నంతలో పదిమంది మంచి మనుషులను కలుపుకుపోతోంది. అయినంతలో మంచి పనులని 
నమ్మిన వాటీని చిత్తశుద్ధితో చేస్తోంది. అతి చిన్న బృందంగా పుట్టిన స్వచ్చంద సేవా సంఘం ఈ 
రోజు జిల్లా వ్యాప్తంగా గుర్తించదగిన స్థాయికి చేరుకోవడమే కాక నిత్యం అడుగులు నేర్చుకుంటూనే 
ఉత్తమ పౌర సమాజం కొరకు జరిగే ప్రయత్నాలన్నింటిలోనూ భాగస్వామ్యం చెందుతూ ముందుకు 
సాగడం అరుదైన విషయం. 
కొద్దిమంది నిబద్ధత గల వ్యక్తుల చొరవ వలనే అది సాధ్యమయ్యింది. మద్యపాన వ్యతిరేక 
ఉద్యమం మొదలుకొని మహాశివరాత్రికి ప్రత్యేకంగా “వ్యసన వ్యతిరేక స్టాల్‌ ప్రచారోద్యమం” వరకు 
స్వామి వివేకానంద జయంతి నుండి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి వరకు, అల్లూరి సీతారామరాజు 
ఆశయాలతో ఆరంభించి సుభాష్‌ చంద్రబోస్‌ త్యాగాన్ని స్మరించేంత వరకు, భగత్‌సింగ్‌ బలిదానాన్ని 
కొనియాడుతూ గాంధీ పోరాట పటిమ స్వీకరించడం దాకా, గురజాడ అడుగుజాడలను వెంబడిస్తూనే 
కందుకూరి దారిలో కదిలేంత వరకు, మధర్‌ థెరిస్సా ఆదరణను అభిమానిస్తూనే మరణిస్తున్న 
జవాన్లకు నివాళులందించడం దాకా ఎన్నో ఎన్నెన్నో..... 
ప్రతీ సంవత్సరం మే నెలలో పేద విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తూ, 
స్పోకెన్‌ ఇంగ్లీష్‌ సంగీతం, వ్యక్తిత్వ వికాసం, వ్రాత నైపుణ్యాలు, సమయపాలన, బొమ్మల తయారీ 
మొ॥వి 15 సంవత్సరాలుగా నిర్వహించడం ఒక రికార్డు. సుమారు 40 గ్రామాల నుండి ఇన్ని 
సంవత్సరాలుగా వందలమంది పిల్లలు ఈ తరగతుల వల్ల లాభపడ్డారు. తరువాత కాలంలో 
అత్యున్నత చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ ఎంతోమంది మిత్రమండలి వల్ల వారి 
జీవితంలో ఎంతో మార్చు వచ్చిందని చెప్పడం ఇందుకు తార్మాణం. 


వెలుగుతున్న దీవం వెయ్యి దీపాలను ఇెలిగించినట్లే నేర్చుకున్నలాడే ఇతరులకు నేర్పించగలడు. 


Fo Ce RTT TID TT TTT 


శివరాత్రికి మండలి ప్రచారం మరో హైలెట్‌. ధూమపానం, మద్యపానం, జర్దా, పాన్‌పరాగ్‌, 
ఖైనీ, కూల్‌డ్రింకులు మొ॥ వ్యసనాల వల్ల శరీరానికి వచ్చే జబ్బుల లిస్టుతో కరపత్రాలు ముద్రించడమే 
కాక ఒక స్టాల్‌ ఏర్పాటు చేసి ఆకర్షణీయ పోస్టర్లతో ౩ రోజుల పాటు మైకులలో వ్యసనాల వల్ల 
తలెత్తే దుష్పరిణామాల్ని ప్రజలందరికీ వివరించి చెబుతూండడం పట్టణంలోనే కాక చుట్టుప్రక్కల 
[గ్రామాల జనమంతటికీ ఒక చిరపరిచిత దృశ్యం. వ్యసన వ్యతిరేకోద్యమంలో మండలి చేస్తున్న 
కృషి అ(ప్రకటితంగానే అయినా ఎంతోమందిపై ప్రభావం చూపుతుందనడం నిస్సందేహం. 

అలాగే జనవరి 12న స్వామి వివేకానందుని స్ఫూర్తితో యువజన దినోత్సవాన్ని భారీగా 
ఏర్పాటు చేసి విద్యార్థులకు వ్యాసరచన, వకృృత్వం, దేశ భక్తి గేయాలపై పోటీలు, ఆరోగ్యకరంగా 
నిర్వహించడం సత్సంప్రదాయం. కులమతాలకు అతీతంగా లౌకికత్వాన్ని పెంపొందించే విధంగా 
ఒక్క వివేకానందుడి జయంతినే కాక మహానుభావులు ఎందరినో సందర్భానుసారం స్మరించుకోవడం, 
మిత్రమండలి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది. రక్తదానం, ఆరోగ్య సమస్యలపై అవగాహన 
కల్పించడం, ప్రకృతి వైపరీత్యాలప్పుడు స్పందించడం, పర్యావరణ హితాన్ని దేశ సమైక్యతను చాటి 
చెప్పడం లాంటివి సరేసరి. 

ఏ సిద్ధాంత రాద్దాంతాలతో ప్రమేయం లేకుండా, రాజకీయాల జోలికి పోకుండా 
చేతనైనంతలో నలుగురికి సాయపడటమే అజెండాగా పెట్టుకొని యింత కాలం నెట్టుకొస్తున్న 
“సహృదయ మిత్రమండలి”ది అందరూ బాగుండాలనే (పేమ పూర్వక దృక్పదం. కలిసిపోదాం, 
కలుపుకుపోదామనే కమనీయ వైఖరి. మానవీయతను మించిన దైవం లేదనే విశ్వజనీన ధోరణి. 
ఆ మార్గంలోనే మమతానురాగాలను మనస్సుకు అనుగుణంగా వికసింపజేయడానికి మించిన 
మహత్తర లక్ష్యం మానవాళికి మరేది లేదనే కోణంలో 15 సంవత్సరాల మజిలీని పున: 
పరిశీలించుకోవడం, విజయాలకు పొంగిపోకుండా వినమతను నేర్చుకోవడం, పరాజయాలకు 
కృంగిపోకుండా కారణాలను కలిసి చర్చించడమే ఉన్నతత్వ సోపానంగా అత్యంత అణకువతో ఈ 
ప్రస్థానాన్ని అక్షర రూపంలోకి తీసుకువచ్చి మీ ముందు పెట్టడం జరుగుతోంది. ఒక రకంగా ఇది 
సో.సు. సంస్మరణ సంచిక. ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ప్రగతిశీల భావజాలానికి అప్రకటిత వారసులేనని 
నిరూపించేందుకు అచ్చయిన అక్షరాల మాలిక, ఆత్మీయ సహృదయాల వీచిక. సమయాభావం 
ఉన్నప్పటికీ అందరి భావాలని ఇందులో చేర్చగలిగాం కానీ, స్థలాభావం వల్ల సంక్షిప్తీకరించడం 
జరిగింది. అందుకు క్షంతవ్యులం. అభిప్రాయాలు, విమర్శలు, ఎప్పుడూ మాకు ఆత్మీయమైనవే. 
శెలవు. 

ఇట్లు 
సహృదయ మిత్రమండలి 


రాళ్ళతో కట్టబడే ఆలయం కంటే నరాలు, రక్తమాంసాలతో కట్టబడి ఉన్న మనిషి శరీరమే నిజమైన ఆలయం. 


ete Ieee ee eee eee CT OI III Ieee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
సింహావలోకనం 


ఒక సాధారణ స్వచ్చంద సంస్థగా మొదలైన “సహృదయ మిత్ర మండలి” తన కార్యక్షేత్రాన్ని 
పరిమితంగానే ఎన్నుకొంది. దేశంలోని సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాననే పూచీకత్తును పుచ్చుకోకుండా, 
కొంతమేరకు మాత్రమే మంచి చేయడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో కొన్ని తప్పటడుగులు 
వేయడం కూడా సహజం. అవి పునరావృతం కాకుండా మనందరి ఉమ్మడి సహకారంతో 
మిత్రమండలిని మరింత సుసంపన్నం చేసే ప్రయత్నంలో భాగమే ఈ సింహావలోకనం. 
ఆ క్రమంలో మా దృష్టికి వచ్చిన కొన్ని విషయాల్ని ఇలా మీ ముందుంచడం జరుగుతోంది. 

మిత్రమండలి సభ్యుల్లో విపరీతమయిన స్తబ్దత నెలకొని ఉంది. కార్యక్రమాల పై స్పందించే 
తత్వం కొరవడింది. కొద్దోగొప్పో స్పందిస్తున్న వారిని వెనక్కిలాగే అలవాటు సైతం నెలకొని 
ఉంది. మండలి పని విధానానికి ఇది వ్యతిరేకం. 

పదిహేను సం॥రాలు పూర్తి చేసుకొన్న మండలిలో క్రియాశీలక పాత్ర పోషించేవారు 
వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత మందే, సభ్యత్వం యాభై దాటగా స్పందించే వారి సంఖ్య అనుదినం 
క్రీణిస్తుండటం అందరం దృష్టి పెట్టాల్సిన అంశం. 

స్ర్తీకి కూడా శరీరం ఉందని దానికి వ్యాయామం కావాలనీ, ఆమెకి మెదడు ఉందనీ 
దానికీ జ్ఞానం ఇవ్వాలనీ, ఆమెకి హృదయం ఉందనీ దానికి అనుభవం అవశరమనే దృక్పధం 
మిత్రమండలి ఆలోచనల్లో ఉన్నప్పటి ఆచరణలో కేవలం మగాళ్ళ సంఘంగా మిగిలిపోయింది. 

ఆర్థికంగా స్థిరపడి పెద్దమొత్తాలలో జీతాలందుకుంటున్న మండలి సభ్యులు కూడా 
చేబడుతున్న కార్యక్రమాలకి చేయందించడానికి ముందుకు రాకపోవడంతో ఎక్కువగా చందాల 
మీదనే ఆధారపడాల్సి వస్తోంది. 

కార్యక్రమాల్ని విస్తరించడం మాట అటుంచి అప్పుడప్పుడూ చేస్తున్న కార్యక్రమాలను 
కూడా మానుకుని ఎప్పుడో ఒక కార్యక్రమం చేస్తే చాలుననే భావన రావడం నిజంగా చాలా 
దురదృష్టకర విషయం. 

ఇవే కాక కొద్దోగొప్పో పనిచేసుకుపోతున్న వారి గురించి అనవసర వ్యాఖ్యలు, విమర్శలు 
చేసే పని మానుకోవడం మంచిది. 

ఇవన్నీ ఎవరినో విమర్శించడానికో, విపరీతార్థాలు తీయడానికో కాదు. సంస్థ 
విధివిధానాలను వికసింపజేసే దిశగా మనందరి పద్ధతులు బాధ్యతాయుతంగా మరింత పారదర్శకంగా 
ఉండాలనే ఈ ఆత్మ విమర్శ. వి సంస్థ అభివృద్ధికైనా ఇవే మూలాలు. 
కొన్ని ప్రతిపాదనలు : 

సహృదయ మిత్రమండలి స్వచ్చంద సేవా సంస్థ. ఎవరినీ ఏ విషయంలోనూ నిర్భందించడం 
సంస్థ నియమాలకే విరుద్ధం. (ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తూ నిర్మాణాత్మక వైఖర్ని 
అలవర్చుకోవడానికి మనమంతా ప్రయత్నించాలి. 

సహృదయం కుటుంబం నుండి మొదలౌతుంది. ప్రీ సమానతను మండలి కోరుకుంటుంది. 
అలాగే కుదిరినప్పుడు కుటుంబాల కలయిక అనేది మానవ సంబంధాల వృద్ధికి తోడ్పడుతుంది. 
సభ్యులు ఈ విధంగా వ్యవహరించడం అవసరం. 

మి(త్రమండలిలో సభ్యులంతా సమానమే. వ్యావహారిక సౌలభ్యం కోసమే కానీ ఇందులో 
ప్రత్యేక పదవులంటూ ఏమీ లేవు. సభ్యులు వ్యక్తిగత వికాసానికి కృషి చేయొచ్చు. ఐతే మండలి 


కష్టపడి ఫనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు. 


ede eee CB DI III Ieee Tee ee 


స్థాపకులమని కానీ, మూలస్థంభాలమని గానీ భావించరాదు. బైలాస్‌లో అన్నట్లు సంస్థ ఏ ఒక్కరి 
(బెయిన్‌ వైల్డ్‌ కాదు. 

కొత్త తరాన్ని ముఖ్యంగా యువతను మండలిలో భాగం చేయడంలో విఫలమైతే భవిష్యత్‌ 
రూపం ఉండకపోవడమే కాక సంకుచితంగా మిగిలిపోవాల్సి వస్తుంది. 

మిత్రమండలికి మానవీయత ముఖ్యం. కుల, మత, వర్ణ, వర్ద, లింగ బేధాలకు మనం 
వ్యతిరేకం. ఈ విషయాన్ని సభ్యులంతా గుర్తించాలి. కుల నిర్మూలనకు, మత సామరస్యానికి 
నిబద్ధతగా కట్టుబడి ఉండడం సభ్యులందరి ఉమ్మడి విధి. 

సంవత్సరానికి ఒకసారి మండలి ఏర్పాటు చేస్తున్న సమైక్య వనవిహార్‌లో మాత్రమే కాక 
సభ్యులంతా పరస్పర స్నేహ సమ్మేళనాలను పెట్టుకోవడం మండలి తీరుపై కనీసం నెలకొకసారైన 
అంతా కలిసికట్టుగా చర్చించడం చాలా అవసరం. 

పై విషయాలు కాక మరేమైనా సభ్యులు, (శ్రేయోభిలాషులు దృష్టికి వచ్చినవి 
తెలియజేసినట్లయితే వాటిని కూడా ప్రస్థావించుకొని, చర్చించడానికి మండలి ఎల్లప్పుడూ 
సంసిద్ధమేనని తెలియజేస్తున్నాం. 

ఏ సంఘానికైనా సభ్యుల నిబద్ధతే ప్రధానం. ఆర్థిక విషయాల్లో ఎప్పటికప్పుడు లెక్కలు 
సరిచూసుకోవడం అవసరం. అలా కాకపోతే చివరకు విరాళాలు వసూలు చేసుకొని అనవసర 
ఖర్చులు పెడుతున్నారనే ఆరోపణలు తలెత్తుతాయి. అలాంటి సంఘాలు సైతం మొక్కుబడి జేబు 
సంస్థలుగా మిగిలిపోతాయి. అలా కాక స్థానికంగాను, చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ ఒక నిజాయితీ 
కలిగిన సంస్థగా గుర్తింపు, పారదర్శక పద్ధతుల వల్లనే సాధ్యమౌతుంది. సహృదయ మిత్రమండలి 
సభ్యులంతా మండలిని ఆ విధంగా తీర్చి దిద్దడానికి సాయశక్తులా ప్రయత్సిస్తారని మనందరి 
ఆకాంక్ష, 


* నేనో విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. మిత్రులు ఎన్‌. సూర్యనారాయణ ద్వారా 
మిత్రమండలిలోకి ప్రవేశించాను. కొంతకాలం అధ్యక్షుడిగా గౌరవింపబడి ఏదో కొద్దిపాటి 
సేవ చేసాను. వ్యక్తుల మద్య సహృదయతే పరస్పరాకర్షణగా మైత్రి ఏర్పడుతుంది. మిత్రత్వం 
హితం కోరుతుంది. అలా సమాజ హితం కోరే మిత్రుల కలసిన కూడలి సహృదయ 
మిత్రమండలి. నిన్ను వలె పొరుగువానిని ప్రేమించమన్న జీసస్‌ నుండీ సొంత లాభం కొంత 
మానుకుని పొరుగువారికి తోడుపడమన్న గురజాడ దాకా ఎంతోమంది స్ఫూర్తి మిత్రమండలి 
తీసుకుంది. సమాజమంటే మంచిచెడులు కలగలసిన మనుషుల సమూహము. దానిలో 
వీలైనంత మంచి పెంచే సేవాదృక్చదాన్ని మనుషుల్లో కలిగించడమే మిత్రమండలి వంటి సంస్థల కర్తవ్యము. 
మండలి మరింత విస్తరించాలని కోరుకుంటూ, సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 
-టి.వి.ఎల్‌ నరసింహారావు 
* 2001లో గుజరాత్‌ భూకంప బాధితుల సహాయనిధిని జోలెపట్టి సేకరించీ స్థానిక 
ఎం.ఆర్‌.ఓ. గారి ద్వారా డి.డి. తీసి పంపించడం “సహృదయ మిత్రమండలి” ఆవిర్భావానికి 
నాంది అని చెప్పవచ్చు. నాటి నుండి మంచి ఆలోచనలతో సేవ చేయాలనుకునే వారందరికీ 
౪... మిత్రమండలి స్వాగతం పలుకుతూనే ఉంది. సామాజిక రుగ్మతలపై యువతకి అవగాహన 
|] కల్పించి ప్రజానీకాన్ని చైతన్యం చేయడమే పరమావధిగా మండలి కృషి చేస్తోంది. ఉద్యోగరీత్యా 
” '?' నేను పిఠాపురం వదిలి ఇతర (ప్రాంతానికి వెళ్ళడంతో కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాను. 
అయినప్పటికీ మిత్రమండలి వ్యవస్థాపక కార్యదర్శిగా నా అనుబంధం విడదీయరానిది. ఇకపై 
మండలి కార్యక్రమాల్లో తప్పనిసరిగా భాగం కావడానికి ప్రయత్నిస్తాను. మండలి కార్యక్రమాల్ని ముందుకు 


తీసుకెళ్తున్న మిత్రులు సూర్యనారాయణ, సతీష్‌లకు నా అభినందనలు. -వూటుకూరు కేశవరావు 


అందం నడవడికలో ఉంటుంది కాలీ ఆడంబరంలో కాదు. 


FE Ce TTT TTD TT TT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
ఈ సావనీర్‌ ఎందుకోసం ? 


సావనీర్‌ను రూపొందిస్తున్న క్రమంలో ఈ ప్రశ్న ఎదురయింది. స్వచ్చంద సంస్థలకు 
సావనీర్‌ అవసరమా? అని ప్రశ్నించిన వాళ్ళూ లేకపోలేదు. ఎన్నో సంస్థలు వివిధ కార్యక్రమాలు 
చేస్తున్నాయి. అలాగే వాటికి నిర్దిష్టుయిన పరిధి ఉంది. అలాగే మిత్రమండలి ఏర్పడిన నాటి 
నుండి శక్తిమేరకు అనేక కార్యక్రమాలను చేపడుతోంది. జనవిజ్ఞాన వేదిక, మద్యపాన వ్యతిరేక 
ప్రచార సమితి, బుద్దిస్టు సొసైటీ ఆఫ్‌ ఇండియా వంటి రాష్ట్రస్తాయి సంఘాలతో కూడా కల్సి 
పనిచేసుకుపోతోంది. ఈ క్రమంలో జరుగుతున్న కార్యక్రమాలకి సంబంధించిన రికార్డు, స్వీయ 
విమర్శ, అలాగే భావితరాలకు స్వచ్చంద సేవకు సిద్ధపడే స్వభావాన్ని ఏదో మేరకు అలవర్చుకునేందుకు 
స్ఫూర్తినిచ్చే ప్రయత్నం అవసరమనిపించింది. 

కరపత్రాలు, అప్పుడప్పుడూ చేసే కార్యక్రమాల పేపర్‌ కటింగ్‌లు తప్పితే ఇప్పటిదాకా 
మిత్రమండలికి తనదంటూ ఒక్క ప్రచురణ కూడా లేదు. మండలి జరిపిన పుస్తకావిష్మరణల్లో 
(గ్రంథాలు మండలి భావజాలానికి దగ్గరివే కాని మనం ప్రచురించినవి కాదు. అదీ కాక ఈనాటి 
వరకూ మనం చేస్తూ వచ్చిన కార్యక్రమాలన్నీ (ప్రజాహితం కోసమే ఐనప్పటికీ మౌఖికంగా 15 
ఏళ్ళ ప్రస్తానాన్ని అందరికీ నోటితో పరిచయం చేయడం అయ్యే పనికాదు. ఇంతకాలంగా మండలి 
ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలన్నింటి గురించి ఒక సమగ్ర మూల్యాంకనం, సంక్షిప్త రూప 
పరిచయం, సద్విమర్శల స్వీకారం మేళవించిన ప్రచురణను మొట్టమొదటిసారిగా తీసుకురావడం 
అవసరమనే తలంపుతోనే ఈ 'సావనీరిను ముద్రించడం జరిగింది. ఇందుకు సహకరించిన 
వారందరికీ మిత్రమండలి ధన్యవాదాలు తెలియజేస్తోంది. 


కలబోసుకుంటూ మంచి భావాలతో యువతను తీర్చిదిద్దే సదాశయంతో వివేకానందుడు 
కలలు కన్న నవభారత దేశనిర్మాణ కలల్ని సాకారం చేసేందుకు ఏర్పడి పదహారు సం॥రాలుగా 
దిగ్విజయంగా నడుస్తున్న సహృదయ మిత్ర మండలికి నా అభినందనలు. మిత్రమండలి 
కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. -కొండేపూడి శంకర్రావు 


స సహృదయత కలిగిన మిత్రులంతా కలిసి మంచి ఆలోచనలు అభిప్రాయాలు 
"3 


స్త ప్రారంభం నుండి సహృదయ మిత్రమండలి వ్యవస్థలో తన శక్తిమేరకు 
సేవాదృక్పథంతో పాటుపడుతోంది. ముఖ్యంగా వేసవి శిక్షణ తరగతులు, వ్యసనాలపై చైతన్య 
కార్యక్రమాలతో బాటు ప్రతీ మహాత్ముడి జయంతి/వర్థంతికి విద్యార్థులకు వివిధ పోటీలు 
నిర్వహిస్తోంది. మిత్రమండలి వంటి సంస్థలు సమాజ ప్రగతికి మరింత అవసరం. 

- ప్రకాశరావు. 


మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. 


న ఈఆనా ee CO CTT ETT 


సంవాదకుని మాట 


నేను హైస్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే సహృదయ మిత్రమండలి పరిచయం. ప్రతీ సం।రం 
వివేకానుందుడి పై కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఓసారి ఆయన్ని గురించి వ్యంగ్యంగా 
కరపత్రం రాసి నాటి మిత్రమండలి అధ్యక్షులు నరసింహారావు గారికిస్తే ఆయనెంత మురిసిపోయారో 
నాకిప్పటికీ జ్ఞాపకమే. అదే కాలేజీకి వచ్చేనాటికి మత్తుపదార్థాలు -యువత అంశంపై వకృత్వ 
పోటీలు పెట్టినప్పుడు, అన్నానికి ఇంటికి పోయే సమయములో ఈ తతంగమేంటని నిలదీస్తే 
సూర్యనారాయణగారు విద్యార్థులకి అల్పాహారం తెప్పించి పెట్టిన ఘటన మరో జ్ఞాపకం. (ప్రసార 
మాధ్యమాల్ని నిలదీసిన పావని “సినిమాల్లో హీరోయిన్‌ బొద్దు చూపించడం అంత అవసరమా?” 
అంటూ ప్రశ్నించినా, “తినడానికి తిండి, తాగడానికి నీరు సరిగాలేని దేశంలో చావడానికి బీరు, 
మద్యం, మత్తుపదార్థాలు ఎందుకు ఎలా దొరుకుతున్నాయని” మరో మిత్రుడు అడగడం వరకూ 
అన్ని మిత్రమండలి కార్యక్రమాలు జ్ఞాపకమే. 2010లో నా మొదటి రచనలో, అంటే అచ్చయిన 
పుస్తకంలో మిత్రమండలి ప్రస్తావన ఉంది, సంస్థకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ పుస్తకాన్ని 
సతీష్‌ పావని వంటి యువమిత్రుల సమక్షంలో వాళ్ళ చేతనే ఆవిష్క్మరింపజేయడం ఒక అపురూప 
జ్ఞాపకం. మిత్రమండలి ద్వారా స్నేహితులయిన పావని - సతీష్‌ లిద్దరూ జీవిత భాగస్వాములుగా 
కల్సి నడవడానికి సిద్ధపడడం మరో విశేషం. వృద్ధాప్యం వ్యక్తులకే కాదు, సంస్థలకీ ఉంటుంది. 
యువతరం సారధ్యంలో నడిచే పద్దతులూ, పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో సాగే విధానాల్లో వ్యత్యాసం ఉ 
ంటుంది. వ్యక్తిగత నడకలోనే ఆ క్రమం కనబడినప్పుడు సంస్థాగతంగా కనబడదా ? కాకపోతే 
విజ్ఞతగల పెద్దరికం కాలం మార్చుని అర్థం చేస్ముని యువతను ఆహ్వానిస్తే, విధిలేని పెద్దరికం 
అహంకారంతో సొంతంగా తప్పులు తెల్సుకొని ఆలస్యంగా మేల్కొంటుంది. ఏదేమైనా పెద్దల 
అనుభవం, యువత ఆచరణ రెండూ వ్యవస్థకి అవసరమే ! 

ఆ రెండూ ఇముడ్చుకున్న మిత్రమండలి తన ప్రస్తానాన్ని 15సం॥రాలు పూర్తి చేసుకొన్న 
సందర్భంగా సతీష్‌కి సావనీర్‌ని ప్రచురించమని ఏదో యధాలాపంగా చెప్పాను. చెప్పడమయితే 
చెప్పాను కానీ నన్నిలా ఇరికిస్తాడనుకోలేదు. ఇందులోని కొన్ని అంశాల పట్ల నాకు 
భిన్నాభిప్రాయాలున్నాయి. ఎంతయినా, మిత్రమండలి కోసం కదా! తప్పుతుందా? మేటర్చి 
అభిప్రాయాల్ని ఎడిట్‌ చేసేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. సావనీర్‌ అంటే ఏవో ప్రకటనలూ, 
ప్రగల్బాలు అనె ధోరణికి విరుద్ధంగా వజ్రాయుధ కవి ఆవంత్స సోమసుందర్‌ గారి సంస్మరణతో 
ఆయన అమితంగా ఇష్టపడే కళాకేళీ నికేతన్‌ తరపునుండి ప్రచురించాలని తపించిన అబ్బాస్‌, 
కిషన్‌ చందర్‌ వంటి ఉద్ధండుల నాలుగు అనువాద కధలతో పాటు పిఠాపురం మహారాజా, 
ఉమర్‌ ఆలీషా కవి, బాలాంత్రపు రజనీకాంతారావుగారిపై సో.సు. గారి విలువైన వ్యాసాలు, 
కృష్ణశాస్రిగారి అద్వితీయ రచన మలుపు తిరిగితే, ఇంకా భావనరావు గారు గ్రంథాలయం గూర్చి 
వ్రాసిన వ్యాసం, డా॥ మాడభూషి భావనాచార్యులు గారు వివేకానందపై వ్రాసిన వ్యాసం, సుమారు 
40మంది అభిప్రాయాలతో పాటు పాతిక పైచిలుకు వ్యాసాలు, ఇంకా కవితలు, పాటలు ఇవి కాక 
ప్రతీ పేజీలో మహనీయుల సూక్తులు ఇందులో పొందుపర్చడంతో దీని విలువ మరింత పెరిగింది. 
సో.సు. జీవించి ఉన్నంత కాలం నవంబరులో పిఠాపురానికి పండగ వాతావరణం వచ్చేది. రెండు 
తెలుగు రాష్ట్రాల్నుంచీ సాహితీ ఉద్దండులంతా లిటరరీ ట్రస్ట్‌ సభకి వచ్చేవారు. అలాంటి కోలాహలం 


ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు. హృదయంలో ఉంటుంది. 


Fe ee TT TED TT TT 


సహృదయ మిత్రుముండలి సావనీర్‌ 

ఆయన మరణంతో మాయమై స్థానికంగా ఒక స్మశాన వైరాగ్యం ఆవరించినప్పుడు, ఆయన నెలకొల్పిన 
అవార్డుల్ని హైద్రాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. 
జీవితాంతం సో.ను. జీవించిన విఠావురం సాపాత్యవరంగా, సాంన్భృతికంగా 
చిన్నబోయిందనిపించింది. ఆ నిర్లిప్తతని బద్దలు కొడుతూ ఆవంత్స జయంతికి పిలుపునిచ్చి 
దానిని పిఠాపురంలో చేయడం స సహృదయ మిత్రమండలి చరిత్రలో కలికితురాయి లాంటిది. జాతీయ 
స్థాయిలో జేజేలందుకున్న మహాకవిని మొత్తం ప్రపంచం విస్మరించిన వేళ, ఆయన పుస్తకాల్ని 
అందుకుని ఆ అక్షర పరిమళాల్ని ఆస్వాదించీ ( అంకితాలు పుచ్చుకున్న వారంతా సంసారం చాటున, 
సంపాదన మాటున స్తబ్దతతో సహవాసం చేస్తున్న సమయంలో భావజాలానికి వారసురాల్నని 
ఢంకా మోగించి మరీ ప్రకటించింది మిత్రమండలి !! 

అయితే, సమయాభావం పనుల ఒత్తిడి కారణంగా ఈ ప్రత్యేక సంచికపై పూర్తి దృష్టి 
కేంద్రీకరించలేకపోయాను. ఈ మొత్తం పని 15 రోజులలో చేయాల్సిరావడం సాహసమే. మిత్రుడు 
సతీష్‌ వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా చరిత్ర పరిశోధనలో ప్రత్యామ్నాయ దృక్పధాన్ని అవలంబించే 
వైజ్ఞానికుల కొరత నెలకొని ఉంది. దార్శనిక దృష్టితో సమాజాన్ని అధ్యయనం కావించే శక్తి కూడా 
అన్వేషకుల్లో కొరవడింది. బౌద్ద వాజ్ఞయంలోని తిరుగులేని తాత్విక గ్రంధం ఆచార్య నాగార్జునుడి 
“వజచ్చేదిక ప్రజ్ఞా పారమిత సూత్ర" (ప్రపంచ వ్యాప్తంగా బౌద్దులందరికీ పరమ పవిత్రమయినది. 
1958 ఫిబ్రవరిలో దీని మొట్టమొదటి ఆంధ్రానువాదం వెలువడింది. వాడ్రేవు పతంజలి తెలుగు 
చేసి నాటి కేరళ రాష్ట్ర గవర్నరు బూర్గుల రామకృష్ణారావు గారికి అంకితమిచ్చారు. ఆ చిన్ని 
పొత్తానికి మున్నుడి రాస్తూ డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, “9664640190 played an 
important part in the history of Andhra. There are relics of Buddhist sculp- 
ture in many parts of Andhra Desa and attract the attention of tourists and 
pilgrims. Nagarjuna is perhaps the greatest dialectician of Buddhism...” 
అంటారు. శ్రీ సత్యమాంబా ముద్రణాలయం, కాకినాడలో ముద్రించబడిన ఈ పొత్తంలో అప్పట్లో 
ప్రతులకు ఉదయిని పత్రిక కార్యాలయాన్ని సంప్రదించమని ఉంది. అటువంటి తెలుగు దేశపు 
ప్రత్యామ్నాయ చరిత్రపై సంకుచిత శోధకుల దృష్టి పడకపోవడం విడ్డూరమేమి కాదు. పోతే, 
పిఠాపురం సంస్థానం కానీ, యువరాజుని గురించి కానీ జరగాల్సినంత “శోధన జరగలేదనేది నా 
అభిప్రాయం. రఘుపతి వెంకటరత్నం నాయుడి గారి వల్లనే యువరాజుకి జీవితంలో చదువుకోవడం 
సాధ్యపడింది. Of, men, matter and me పేరిట రాసిన ఆత్మకథలో ఇదే విషయాన్ని యువరాజు 
చెబుతూ, “Venkataratnam Naidu was at one time the vice-chanceller of the 
university of Madras and he had been an excellent incfluence on my father 
and on all those who came into contact with him. It was he who won the 
battle for me and persuaded my father to let me study for Matriculation...” 
అంటారు. ఆయన అభిప్రాయాలన్నీ సంచలనాలే. భావాలన్నీ కుండ బద్దలు కొట్టినట్లుండేవి. 

పిఠాపురం యువరాజుని జీవితంలో ప్రభావితం చేసింది న్యూయార్క్‌లోని వో 'కారుడైవరంటే 
నమ్మగలమా? కానీ అది నిజం. మొక్కపాటి వారి సహచర్యంతో సమున్నతంగా ఎదిగినాయిన 
జీవితంలో ఎన్నో యుద్దాలు చేసారు. ఆయన ఆత్మకథలోని రెండు చిన్ని అధ్యాయాలు ఎప్పుడో 
తెలుగు చేసాను. జతర ఏకైక ఆంగ్ల రచన Manand Womanను అది రాసిన 100 సం|రాల 
తర్వాత తెలుగులోకి అనువదించి మొట్టమొదటిసారి ప్రచురించినప్పుడు టైటిల్‌ బేక్‌ మేటర్‌గా 
వెనక అట్టమీద ఒక భాగాన్ని ప్రకృతి గూర్చి కరపత్రం రాసి ప్రముఖ జపనీస్‌ చలనచిత్ర దర్శకుడు 


అసహనంతో ఒరిగే ప్రయోజనమేమి లేదు, ఓర్పే విజయం 


dee eee ee ee ఈుూ హహ. 


అకిరా కురుసోవా డ్రీమ్స్‌ చిత్రం గురించి ముద్రించినప్పుడు టైటిల్‌ బేక్‌గా యువరాజు ఆత్మకథలోని 
మరో అధ్యాయాన్ని ప్రచురించాను. బెర్నాడ్‌షా అంటే అమితంగా యిష్టమున్న యువరాజు గారు 
తన రచనలన్నింటినీ ఆయనకు పంపాననీ, బహుశా వాటినాయిన చెత్తకుప్పలో పారేసుంటాడని 
రాసుకున్నారు. ఆ సంగతికేంగానీ ఈ నాటి తరానికి కనీసం ఆయన రచించేవారన్న విషయం 
సైతం తెలియకుండా పోయింది. తెలుగు టైప్‌రయిటర్‌ను కనుగొనడం మొదలుకుని 
స్వాతంత్రోద్యమంలో గాంధీజీకి, సంస్మరణోద్యమంలో వీరేశలింగం గారికీ, ఎంతోమందికి అండగా 
నిల్చిన అపురూప చరితాయనిది. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి నుండి తాపీధర్మారావు గారి వరకూ, తిరుపతి వెంకట కవులు 
మొదలుకుని విశ్వనాధగారి దాకా ఆనాడు ఆయన ప్రభావం పడని ఆలోచనాపరులెవరూ లేరు. 
అనేకమందికి ఆయన సన్నిధే అపారమయిన పెన్నిధి. ఇక “First Muslim Telugu poet in 
Andhra Pradesh who have learnt Sanskrit, persian, Arabic and English” గా 
ప్రకటించబడి ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయం చేత Professor in Hindu-Muslim Culture గా 
బిరుదాంకితుడై బెనారస్‌ యూనివర్సిటీ డాక్టరఫ్‌ లిటరేచర్‌గా గౌరవించబడిన అరుదైన వ్యక్తి 
ఉమర్‌ అలీషా. “ఆంగ్లేయులకు షేక్‌స్పియర్‌, ఇటలీకి డాంటే, ఊర్జూలో ముస్లింలకి ఇక్బాల్‌ 
ఎలానో హిందూల్లో తెలుగువారికి అలీషా అలాంటివారని” పాకిస్తాన్‌ ఇల ెటెడ్‌ వీక్తీ ప్రకటించింది. 
సర్వమత సామరస్య సూఫీ తత్వ సారానికి నాటి ఉమర్‌ ఆలీషా గారి జీవితమొహ తార్మాణం. 

ఇలా చెప్పుకుంటూ పోతే అంతేలేదు. ఆధ్యాత్మికతకి ఆత్మగౌరవానికి నెలవయిన ఈ నేల 
నేడు నిర్లిప్తత నిండిన బీడు భూమిగా నామమాత్రపు కార్యక్రమాలక వేదన పడుతోంది. కాకినాడ 
కూడా యిందుకతీతంగా లేదు. “ఆంధ్రదేశంలోని నగరాలన్నింటిని చూడలేదు గాని చూసిన 
వాటిలో కల్లా కాకినాడ నాకు నచ్చింద”ంటారు సంజీవ్‌దేవ్‌. నిజానికి పిఠాపురం - కాకినాడ 
జంటస్వరాల్లాంటివి. ఒకదానినొహటి సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం 
(శ్రేరేపించుకుంటూనే ఉంటాయి. అలాంటిది ఈ రోజు రాజమహేంద్రవరం మొదలుకుని కాకినాడ, 
పిఠాపురం ఏవో అస్తిత్వ ధ్వనులే కాని ఆయువు కల కార్యక్రమాలు చేయలేని దశకి చేరుకున్నాయి. 
సంగీతం మొదలుకుని సాహిత్యం వరకూ ఆధ్యాత్మికం నుండి సేవారంగం వరకూ అన్నింటా 
ఒరిజినాలిటీ లోపించిన సంకుచితత్వమే కనిపిస్తోంది. భిన్నత్వాన్ని దార్శినికతనూ అంగీకరించలేని 
అసహనమే రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తలపెట్టిన ఈ ప్రచురణ కార్యం శక్తివంచన 
లేకుండా నిర్వర్తించడానికి ప్రయత్నించాను. ఎంతవరకూ సఫలమయిందో తెలియజేయవలసింది 
పాఠకులైన మీరే. కారణాలేవయినా కానివ్వండి, ప్రస్తుత పట్టణ స్వరూపం వికృతంగా ఉంది. 
దానినో సుకృతిగా మలిచే బాధ్యత అందరి మీదా ఉంది. ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా 
ఉన్న నాటికీ, కనీస కదలిక కూడా లేక నిస్రాణంగా నున్న నేటికీ తేదాను అంచనా వేసి కారణాల్ని 
అన్వేషించడంలో కనుక విఫలమయితే మానవ సంబంధాల మీద మమతానురాగాల్ని 
నిర్మించడంలోనూ, భవిష్యత్తును గురించి భరోసాను భావితరాలకు అందించడంలోనూ 
సఫలమౌతామని గట్టిగా చెప్పలేము. ఒక సాధారణ స్వచ్చంద సంస్థగా మొదలయిన సహృదయ 
మిత్రమండలి ఈ దిశగా కృషి జరిపి సాంస్కృతిక పునర్వికాసానికి పిఠాపురాన్నాక తిరుగులేని 
కేంద్రంగా మలచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ... ఆకాంక్షిస్తూ... మనందరి సంబంధాల్ని మరింత 
బలపర్చేలా ఈ అవకాశం ఇచ్చిన మిత్రమండలిని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 


భవదీయ 
డిసెంబర్‌ 15, గౌరవ్‌ 
2017 పిఠాపురం 


నీ ఆశయ సాధనలో లెయ్యి సార్లు విఫలం చెందినా ప్రయత్నం విరమించకు. 


న ఉఠా ce CT CT ETT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


సంకలన కర్త మాట 


మిత్రమండలితో నా ప్రయాణం 2008 సం॥రంలో గ్‌ 
మొదలయ్యింది. విరవాడ హైస్మూల్లో పదో తరగతి 
చదువుతుండగా నాకు సహృదయ మిత్రమండలి ఉచిత వేసవి క 
శిక్షణా తరగతుల గురించి తెల్సి వాటిల్లో పాల్గోవడం జరిగింది. | టా 
ఆనాడు పాల్గొన్న 30 మంది విద్యార్థుల్లో నేనూ ఒకడ్ని. (| 4 కే | | 
మిత్రమండలి జీవితంలో ఎంతో ప్రముఖపాత్ర వహించింది. - షే ] \ 
2014 డిసెంబర్‌ 7న మండలి ద్వారా పరిచయమయిన, నా కంటే రెండేళ్ళు సీనియర్‌ అయిన 
గంగా పావని నా జీవితంలోకి (ప్రవేశించి భాగస్వామి అయ్యింది. అలవాట్లు, ఆలోచనలు కలవడంతో 
ఇరువైపుల పెద్దల్ని ఒప్పించి ఆదర్శ వివాహం చేసుకున్నాం. 

అనివార్య కారణాల వల్ల తర్వాత మిత్రమండలి చేసే ఏ కార్యక్రమానికి మేమిరువురం 
హాజరు కాలేదు. మిత్రమండలి సభ్యులు సైతం వారి కార్యక్రమాల్ని మాకు చెప్పేవారు కాదు. 
ఇలా ఉండగా 2015 సం॥రంలో జనవరి 12 స్వామి వివేకానంద జయంతిని పావని నేనూ కల్సి 
స్వతంత్రంగా సీతారామపురం పాఠశాలలో పిల్లలమధ్య జరిపించాలని నిర్ణయించుకుని అందుకు 
సిద్ధమవుతుండగా మిత్రులు, పెద్దలు సుబ్రహ్మణ్యం, ఎన్‌. సూర్యనారాయణ, అర్జున్‌ గార్లు సమిష్టిగానే 
కార్యక్రమాలు కల్సి చేద్దామని నాటి నుండి స.మి.మ. కన్వీనర్‌గా నియమించడం జరిగింది. 


పదో తరగతి పరీక్ష తప్పడం మొదలుకుని ఇంటర్‌ బైపిసి ఫస్ట్‌ క్లాస్‌లో పాసవడం వరకూ, 
నిరుద్యోగం బాధ భరించలేక కృంగిపోయినప్పటి నుంచి కొద్దో గొప్పో జీవితంలో ఇలా స్థిరపదేంత 
వరకూ, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రతిసారీ నాలో నూతన ఆత్మ విశాసాన్ని నింపి ఈనాటి 
దాకా నన్నాక సహృదయం గల మానవుడిగా మల్చింది సహృదయ మిత్రమందలే. స్వామి 
వివేకానంద, భగత్‌సింగ్‌, గురజాడ అప్పారావు, బాబా సాహెబ్‌ అంబేద్మర్‌ల అసామాన్య 
జీవితానుభవాల నుండి ఎంతో స్ఫూర్తి పొందిన నేను ఓటమి నుండి విజయాలను సాధించడం 
నేర్చుకున్నాను. 

అలాగే ఈ రెండు సం॥రాల కన్వీనర్‌గా కొన్ని విమర్శల్ని కూడా ఎదుర్శొన్నాను. గేప్‌ 
లేకుండా వెనువెంటనే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాననే విమర్శ నా మీదుంది. అలాగే 
ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తున్నాననే వాదనా ఉంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడనే 
అభిప్రాయమూ ఉంది. ఐతే, కన్వీనర్‌గా సభ్యుల పట్ల నాకూ కొన్ని అభిప్రాయాలున్నాయి. 
పేరుకి యాభైమంది సభ్యులున్నా ఐదుపదిమంది మాత్రం ఒకటికి పదిసార్లు ఫోన్‌ చేస్తే రావడం 
జరుగుతోంది. అందులో కూడా ఒకరిద్దరే సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా 
పనిని షేర్‌ చేసుకోకపోవడం వల్ల పనిభారం అంతా నా మీదనే ఎక్కువగా పడుతోంది. 


ఇవి కాక మిత్రమండలిలో మహిళా సభ్యురాళ్ళు లేకపోవడం బాధాకరం. కొత్తవాళ్ళు 

రాకపోవడానికి తప్పు మనదా ? వాళ్ళదా ? ఆలోచించడం అవసరం. వ్యక్తిగత స్వార్థంతో 

కొందరు మిత్రులు మిత్రమందలిని వాళ్ళే స్థాపించామనే (ప్రచారాలు చేసుకోవడం దారుణం. 
చాను బతుకులు లక్కడో లేవు. బలంలో బతుకుంది, బలహీనతలో చావుంది. 


dee Ieee ee eee ee ee CT DOI I II I eee ee 


ఆర్థిక సుస్తిరత కోసం (ప్రతీనెలా... సభ్యులు ఎంతో కొంత సహకరిస్తే బావుంటుందని నా భావం. 
పేరుకి ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ట్రెజరర్లు ఉన్నా కార్యక్రమాలకి చొరవ తీసుకోకపోవడం 
బాధాకరం. అయినప్పటికీ ఎంతో కొంత నలుగురికీ మంచి చేయాలనే మిత్రమండలి మార్గం 
నాకెప్పటికీ ఆదర్శం. 

ఆ ఆదర్శాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం ఇచ్చిన సహృదయ మిత్రమండలి బృందానికీ, 
నా తల్లిదండ్రులు, గురువులు, మీడియా మిత్రులకు, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న సూర్యనారాయణగారికి, 
నాలో సగమయిన పావనికి ప్రేమ పూర్వక కృతజ్ఞతలు. 

- సి.హెచ్‌. సతీష్‌, కన్వీనర్‌, 


సహృదయ మిత్ర మండలి 
ఆప్తవాత్యం 


ప్రేమకన్నా మధురమైనది...స్నేహం... 


ral) (ప్రేమలో కాస్తోకూస్తో స్వార్థం ఉంది. కాని స్నేహం స్వార్డానికి అతీతం. 
శతా”! = 
మైత్రీభావన హృదయ రంజకం - అవ్యక్తానుభూతి. కాని నేటి ఆధునిక యుగంలో, 

నాగరికత ముసుగులో పెదవుల పై నాట్యం చేసే మాటలు “ప్రమ, స్నేహం, ఇష్టం, ఇది..అది.. లాంటి 
తేనెలొలికే నాజూకు మాటల ఊటలు వింటున్నాం... చూస్తున్నాం... కానీ నిజానిజాలు తెలుసుకోవడం 
సత్యాన్ని గుర్తించడం చాలా సంక్షిష్టంగా ఉంది. 

విజ్ఞానం పెరుగుతుంటే మానసిక వికాశం తరుగుతోంది 

విద్య పెరుగుతుంటే కుసంస్మారం పెరుగుతోంది. 

నాగరికత పెరిగే కొలది నటనా కృతిమత్వం పెరుగుతోంది 

భోగలాలసతంతో మోసం ఆక్టోపస్‌లా అల్లుకుంటోంది 

సంపద పెరిగా కొలది దురాశ విశ్చంఖలమైంది 

అనాగరికత విజృంభీస్తుంది మారణహోమం మహాజ్వాలగా మారింది 

మంచికి నిప్పంటుకొంది మానవత ఉరికొయ్య పై వేలాడుతోంది 


నేరప్రవృత్తి ప్రతి మనిషిని ప్రలోభ పరుస్తోంది... 
ఇటువంటి నేపథ్యంలో నిస్వార్ధంగా, నిరపేక్షంగా, సామాజిక చైతన్యమే కర్తవ్యంగా నలుగుర్ని 


కూడగట్టి, నాలుగు మంచి పనులు కటి, అనైతిక, అసాంఘిక, అక్రమ పోకడలు నిగూదరహన్వాలు 
చేధించి జనచైతన్యాన్ని మెల్కొల్పడానికి నడుంకట్టడం, సహృదయ మిత్రమండలిని అభినందించాల్సింద... 


విద్యార్గుల్ని సమీకరించడం... మిత్రుల్ని పోగెయ్యుడం... జనహితం (ప్రభోదించడం... ప్రజల్ని 
జాగృతం చెయ్యడీం... దురలవాట్ల దు:ఖ్ఞాన్ని దర్శనయం చెయడం... నిరంతర కార్యక్రమాలు చేపట్టడం 


మానవీయ కోణాన్ని గుర్తింపజెయ్యడం...” చాలా సంతోషం సహృదయ మిత్ర మండలికి దీవెనలు. “ 


సొంతలాభం కొంతమాని పొరుగువానికి సాయపడవోయ్‌ అన్న గురజాడ అడుగుజాడలో 
ఉన్నారు మీరు. సహృదయ ప్రతీక ఇదే మీ మండలి ప్రత్యేక లక్షణం. నిజంగా మంచి ఆశయం. 
అవును ఇది ఉత్తమ మార్గం. మీ సహృదయ కృషికి హృదయ పూర్వక అభినందనలు. 
మీ మిత్ర మండలి జనానికి సహృదయం మేల్మొల్సాలని, జనహితం కోరే మీ మిత్ర మండలి 
దినదినాభివృద్ధి చెందాలని ఆశిసూ.... 
ఒక ఆశావాది 
భవదీయుడు 
కృష్ణారావ్‌. 3. 


లి వనిచేసేలానికే లో న 
కష్టించి వనిచసులానికె విశ్రాంతిలోని ఆ ం౦దం తెలుస్తుంది. 
ఆనా పనాస శంతన ఫట ళా మనా భట ప శా పన పంచ శతా నతన 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
సహృదయ మిత్రమండలి - పదిహేనేళ్ళ ప్రస్థానం 
ఉం॥ సూర్యప్రకాశరావు 


చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చునేకంటే 
ప్రయత్నించి. ఓ చిరుదీపాన్ని వెలిగించాలనే ఆలోచనే సహృదయ 
త్రజ మిత్రమండలి ఆవిర్భావం. లక్ష్యం లంకకు వారధి కట్టినంత కావచ్చు. 
॥ ©) కానీ ఓ చిన్న ఉడత కూడా తన వంతు సాయం చేసింది కదా. 
DE ఆర్థిక అసమానతలూ, (శశ్రమదోపిడీ, పీడనా పోవాలనీ, దేశంలోని 
= పేదలందరికీ కనీసావసరాలు తీరాలనీ, జాతి సంపద ప్రజలపరం కావాలనీ 
(ప్రగతి శీల భావాలతో భౌతిక సిద్ధాంతపు వెలుగులో పనిచేసే ప్రజాసంఘాలు మనకు ఉన్నాయి. 
అవి రాజకీయపార్టీలకు అనుబంధంగా పనిచేస్తాయి. స్వచ్చంద సేవాసంస్థలు తుపానులూ, 
వరదలూ భూకంపాలూ వంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడూ అగ్ని ప్రమాదాలు వంటి 
ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవి ప్రజలకు ఆసరాగా 
ఉంటాయి. బాధితులకు తాత్మాలిక ఉపశమనం కలిగిస్తాయి. ఈ సహృదయ మిత్రమండలి 
అటువంటి ఓ స్వచ్చంద సేవా సంస్థ. 

ఓ సంఘం పేరు చెప్పగానే అందులోని సభ్యులెలాంటివారు ? అనే ప్రశ్న వెంటనే 
వస్తుంది. భావ సారూప్యం కలిగిన వ్యక్తులు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. అంటే భావాలు 
కలిసిన వాళ్ళన్నమాట. మహాకవి గురజాడ చెప్పినట్లు “మతం వేరైతేను ఏమోయ్‌ మనసులొకటై 
మనుషులుండాలనీ, మంచి చెడ్డలు మనుషులందున, ఎంచి చూడగ రెండెకులములు” అని 
నమ్మేవారూ, వేదాల కంటే బైబిళ్ళకంటే భగవద్దీతలకంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానమే విశ్వసనీయమైనదని 
భావించే వారు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు. చంకలోంచి శంఖాలను తీసే స్వాములకూ 
చొంగలోంచి లింగాలను తీసే బాబాలకూ మొక్కేవారికి ఈ సంస్థలో స్థానం లేనట్టే. 

ప్రస్థుతం సమాజానికి స్వచ్చంద సేవాసంస్థల అవసరం చాలా ఎక్కువగా ఉంది. 

మహాకవుల జయంతులూ వర్ధంతులూ ఘనంగా జరుపుతాం. వేదికలమీద ఉపన్యాసాలు 
జోరుగా సాగుతాయి. కానీ ఆచరణలో అణుమాత్రం మార్పు ఉండదు. వినేవాడు వెర్రిబాగులోడైతే 
విమానం కాకెత్తుకు పోయిందని చెప్పొచ్చంట. పురాణ (ప్రవచనం పేరుతో కావాలనే కొంతమంది 
ప్రజలను మూఢత్వంలో పడేస్తున్నారు. 

“సైన్సుదొకదారి, సంఘానిదొక్కటి, 

భావము దొకదారి, బ్రతుకుదొకటి 

పెక్కుదార్ల నడక యిక్కట్లు తెచ్చురా” 

అని నార్లవారు అందుకే చెప్పారేమో! తమ జీవితాలను త్యాగం చేసిన సంస్కర్తలు 
చెప్పిన మాటలు గాలికొదిలేశాం. నాయకుల శాప్రీయ దృక్పధాన్ని నామరూపాల్లేకుండా చేసేశాం. 
“ఈశ్వరుడు చేసిన దినములన్నియు సమానముగానే మంచివయినప్పుడు శుభఘడియలు, 
అశుభఘడియలూ ఎందుకుంటాయని వీరేశలింగంగారు మొత్తుకున్నా మనం రాజధాని నిర్మాణానికీ 
రాకెట్ల ప్రయోగానికీ కూడా శుభముహూర్తాలు వెతుక్కుంటూనే ఉన్నాం. 
డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, వవివ్రతలో శక్తి ఉంటుంది. 


న ఈవా Ie I eee ee 


వ్యవసాయానికీ, నిత్యావసరాలకీ నీటినిస్తాయి కాబట్టి ప్రజలు నదులపట్ల గౌరవభావాన్ని 
కలిగి ఉండటం సహజం. ఈజిప్టు ప్రజలు నైలునదిని తండ్రిగా భావిస్తారు. మనం గంగను 
తల్లిగా భావించి పూజలు చేస్తున్నాం. పాలిచ్చి పెంచేవి కాబట్టి ఆర్యులు గోవులను కీర్తించేవారు. 
గోపూజలు చేస్తున్నాం. ఈ పూజల వల్ల ఎవరికేం ప్రయోజనమో తెలియకుండా ఉంది, అన్నారు 
జవహర్‌లాల్‌ నెహ్రూ. గోవులకు పాదపూజలు జరుపుతూ సాటి ప్రజలను హీనంగా చూసే 
సమాజంలో మనం నివసిస్తున్నాం. 

చిన్నాచితకా ఉద్యోగులూ రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలతో పాటు నూనూగుమీసాల 
యువకులు కూడా మద్యం బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెరమీద తైతక్కలాడే 
నటులకు అభిమాన సంఘాలు పెట్టి తమ విలువైన కాలాన్నీ ధనాన్నీ వృధా చేసుకుంటున్నారు. 
ఈ పరిస్థితులను మార్చడానికి 'సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడ్చడాలని నమ్మే 
వ్యక్తులతో డా. ఎన్‌. సూర్యనారాయణగారి నేతృత్వంలో 2001వ సంవత్సరం జనవరి 12వ తేదీ 
(స్వామి వివేకానంద జయంతిరోజు)న పిఠాపురంలో రూపుదిద్దుకుంది సహృదయ మిత్రమండలి. 

కొత్తగా ఏ సంఘం పెట్టినా చిన్నచూపు చూసేవాళ్ళు, చిరునవ్వుతో ప్రోత్సహించేవాళ్లూ 
ఎప్పుడూ ఉంటారు. వాటికి సహృదయ మిత్రమండలి మినహాయింపేమీ కాదు. దీన్ని స్థాపించిన 
కొత్తలో నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఇప్పుడున్న సేవాసంస్థలు 
చాలవా! వీళ్ళుకొత్తగా ఏం ఉద్ధరిస్తారు ? అని సంఘసభ్యుల ఉత్సాహంపై నీళ్ళు చల్లినవాళ్ళూ 
ఉన్నారు. చూపుడు వేలుతో చంద్రుణ్ణి చూపిస్తుంటే చంద్రుణ్ణి మానేసి వేలివెపు చూసే అమాయకులను 
చూసి జాలిపడ్డం తప్ప ఏం చేయగలం ? అయినా వెన్నుతట్టిన వాళ్లూ, వెన్నలాంటి మనసుతో 
ప్రోత్సహించిన వాళ్ళూ, పంచిన ఆదరాభిమానాలతో సహృదయ మిత్రమండలి సమాజానికి 
ఉపయోగకరమైన ఎన్నో కార్యక్రమాలను చేపట్టి పెద్దల ప్రశంసలందుకుంది. ఇకపై కూడా 
కొనసాగిస్తుంది. 

(ప్రతిఏటా క్రమం తప్పకుండా మహాశివరాత్రికి యువతను మేల్కొలిపే నిమిత్తం ఒక 
స్టాల్‌పెట్టి హెచ్‌.ఐ.వి. బారిన పడొద్దనీ మద్యపానం జోలికి పోవద్దనీ, సూచనలిస్తోంది. డిసెంబరు 
31రాతి నూతన సంవత్సరానికి మద్యంతో ఆహ్వానం పలకడం మానుకోవాలని హితవు పలుకుతూ 
కరపత్రాలు పంచుతోంది. మద్యపాన వ్యతిరేక దినోత్సవం రోజు ఒక సదస్సుని జరిపి (ప్రముఖులతో 
ఉపన్యాసాలిప్పించడం, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరపడం వంటి కార్య(క్రమాలు 
నిర్వహిస్తోంది. ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులకు వేసవి తరగతుల పేరుతో లలిత కళల్లోనూ, 
ఆంగ్లంలో సంభాషించడంలోనూ శిక్షణ ఇప్పిస్తోంది. “చెట్టపట్టాల్‌పట్టుకుని దేశస్థులంతా 
నడవవలెనోయ్‌” అన్న గురజాడ జయంతిని (ప్రతియేటా విద్యార్థుల మధ్య జరుపుతోంది. వసతి 
గృహ విద్యార్థులకు పరీక్షలలో విద్యావేత్తలతో మనోవికాసంపై ఉపన్యాసాలిప్పిస్తోంది. 

“మంత్రాలూ కీర్తనలూ జపాలూ విడిచిపెట్టు 

తలువులన్నీ బంధించి, ఈ గుడి బీకటిమూల ఒంటరిగా ఎవరిని పూజు చేస్తున్నావు 2 

కళ్ళు తెరిచి చూడు, నీ ఎదుట నీ ఈశ్వరుడు లేదు. 

ఎక్కడైతే గట్టినేలని రైతు దున్నుతున్నాడో, 

ఎకుడ బాట వెయ్యడానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో, 


3 
$ కార్యాన్ని సాధించాలన్నా వవిత్రత, సహనం, అట్టుదల, ప్రేమ అవనరం. 
న ఈతా III Ieee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


అక్కడ ఈశ్వరుడు ఎండలో వానలో దుమ్ముకొట్టిన బట్టలతో వాళ్ళమధ్యన తిరుగుతున్నాడు 
నీ మడిబట్టలు అవతల పెట్టి అతని వలెనే నువ్వూ దుమ్ము లద రా! 


మోక్షమా ? ఆ మోక్షమనేది ఎకుడ ఉందయ్యా ! 
మన ప్రభువే నంతోషంగా ఈ నృృష్టిబంధనాన్ని తన పైని వేసుకున్నాడు. 
శాశ్వతంగా మనతో తానూ కట్టుబడి ఉన్నాడు. 
నీ వువ్చాలూ, ధూవాలు, దూరాన పెట్టి న ధ్యానంలోంచి బైటకి రా! 
నీ బట్టలు చిరిగి మరకలైతే, ఇంతలో వొచ్చిన ముప్పేమిటి ? 
నుదుటి చమటతో కష్టించి, కృషిలో అతని పకన నిలబడు.” 
(ఠాగూర్‌ గీతాంజలి నుండి) 


రాచపుండు వ్యవస్థ 

ఏ మనిషి చరిత్ర చూనిన ఏమున్నది గర్వకారణం! మన మనిషిజాతి చరిత్ర సమస్తం స్వీయ ప్రయోజనంతో పరిసమాప్తం! 

నేను నా కుటుంబం పరమావధిని అధిగమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 
మేము చేస్తున్న కార్యక్రమాలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఎందరో సహృదయ మిత్రులు కళాశాలల, పాఠశాలల 
అధ్యాపక బృందానికి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల పర్యవేక్షకులకు మీరు అందించే శక్తే మా కార్యక్రమాల 
ఉనికి. ఈ సమాజం నుండి వెలకట్టలేనివి ఎన్నో సుకుంటున్నాం. ఈ సమాజానికి ఇచ్చె భాద్యత మాకు 
ఉంది. 1) కుటుంబ బాధ్యత 2) వృత్తి భాద్యత 3) సామాజిక బాధ్యత. ఈ మూడింటిని సమాంతరం 
చేయగలిగితే మరింత ముందుకు వెళ్ళీ సమాజానికి అంకితమయితే అప్పుడు బుద్దుడు చెప్పిన సంఘం శరణం 
గచ్చామి అవుతుంది. ఇంతకంటే గొప్ప ఆశయం ఏది ఉండదు. 

అనేక పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు తయారవుతున్నారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే 
పౌరులను తయారుచేయడంమే నిర్వహించే వేసవి శిక్షణా తరగతులు పని. మనిషికి జబ్బుచేస్తె తగ్గించడానికి 
చాలామంది డాక్టర్లున్నారు. ఈ సమాజానికి జబ్బు చేస్తే తగ్గించే డాక్టర్లు ఎవరు ? దీనికి ఎక్కడైనా కళాశాలలు 
కానీ, కోర్సులు కాని ఉన్నాయా ? మాటలు చెప్పేందుకు చాలామంది ఉన్నారు. (వట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌) 
చేతలకోసం చేతులు కలిపెవారికి సహృదయ మిత్రమండలి రెండు చేతులు చాచి స్వాగతిస్తుంది. 

నేను అభ్యుదయ కవిని కాను 

జగన్నాధుని రథచక్రాన్ని భూమార్గం వట్టించడానికి 

నేను మూడుసింహాల టోలి ధరించిన అధికారిని కాను 

ప్రశ్నిస్తే తన్‌కొంటర్‌ చేయడానికి 

నేను ఆదర్శ ఉపాధ్యాయుడిని కాను 

క్లాసులు లగ్గొట్టినా అల్లలను కొట్టకుండా ఉండడానికి 

నేను కార్పొరేట్‌ కైద్యుడిని కాను ఖైద్యో నారాయణో హరి కాదు సిరి అనడానికి 

నేను తెలిలైన సినీ హీరోయిన్‌ కాదు 

సిగ్గు, లజ్ఞా లేకుండా నాభిని ప్రదర్శించడానికి 

నేను సినీ దర్శకుడిని కాను వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం అనడానికి 

నేను మహాకవిని కాను మాటలతో మహా కాఠ్యాలు రాసి 

ఆచరణలో అక్షరాలు రాయలేక పోవడానికి 

నేను మహాగ్రంథాలు చదివి మేథావిని అయ్యాను. 

కాని నాలుగుగోడల మధ్య మొద్దులా ఉన్నాను. 

అన్నీ తెలుసుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను, ఒక్క ఆచరించడం తప్పు. 

సామ్రాజ్యలాధ విష సంస్కృతి రాచపుండు వ్యవస్థను మార్చడానికి 

నీవు నేను కలిస్తేమనం 

మనం మనం కలిస్తే జనం 

ఈ జన చైతన్యమే రాచపుండు వ్యవస్థ కూల్చడానికి మార్గం, - ఎన్‌. సూర్యనారాయణ 


మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మ గొరవం. 


న ఈవా eee CT TT ETT 


తెలుగు వాబ్యయానికి అనన్య సేవలందించిన 
పిఠాపురం మహారాజా - ఆవంత్స సోమసుందర్‌ 


శ్రీ రావు తెలుగు రాయణంగారు పిఠాపురం సంస్థాన 
మూలపురుషుడు. ఈయనకు అప్పటి నైజాం పాదుషా అంగరక్షకునిగా 
తన జీవితాన్నే కాపాడిన సంఘటనతో ఆనందించి తన రాజ్యంలో 
కోరుకున్న చోట కోరుకున్నంత రాజ్యాన్ని యిచ్చి (ప్రభువును చేస్తానని 
ఎన్నుకోమని దయచూపగా ఆయన ఏలేదు నదీపరివాహక (ప్రదేశమే 
సస్యశ్యామలంగా తనరారుతున్న పీఠికాపుర పరిసర ప్రాంతాన్ని కోరాడు. 
ఈ సంఘటన క్రీ.శ. 1598లో జరిగింది. తెలుగు రాయణం క్రీ.శ. 
1602లో పట్టాభి షేకం చేసుకున్నాడు. తనతోపాటు గోల్కొండ 
రాజ్యంలోని పందిత క్రాండులైన దేవులపల్లి, వింజమూరి, పొక్కులూరి, 
ఇంద్రగంటి మున్నగు గృహనామాలు గల వైదిక పండితులనూ, అవసరాల, ఆవంత్స, మల్యాల, 
సత్యవోలు మున్నగు గృహ నామాలు గల నియోగి రాజకార్య నిర్వాహకులనూ తన 
రాజ్యానికాహ్వానించి, వసతులు సమకూర్చాడు. తదాదిగా ఆ వంశాలన్నీ పిఠాపురం సంస్థాన 
పండిత కవులుగా, పాలక సిబ్బందిగా సేవలందిస్తూ వచ్చారు. 

ఈ రావు వంశపరంపరలో శ్రీ రాజా మాధవరాయణం (ప్రఖ్యాతులు. కవి పండిత 
పోషణ విరివిగా చేశారు. ఏలేరు నదికి కాలువలు నిర్మించి పంటలు పుష్కలంగా పండే వనరులు 
ఏర్పరిచారు. కూచిమంచి తిమ్మకవి, జగ్గకవి సోదరులూ, పక్కలంక వీరభద్రకవి (వాసన దత్తా 
పరిణయకర్త) అవసరాల పద్మరాజు, దేవులపల్లి సీతారామశాస్త్రి మున్నగు కవి పండితులెందరో 
సంస్కృతాంధ్రాలలో విశేష కృషి సల్పారు. 

తదాదిగా పీఠికాపుర సంస్థానాధిపతులంతా సాహిత్య సేవాదురంధురులై ప్రజాహిత కార్య 
నిర్వాహకులై విశేష సేవలొనరిస్తూనే ఉన్నారు. ఈ పరంపరలో గంగాధర రామారావు అత్యంత 
(ప్రఖ్యాతులు. వారు స్వయంగా సంస్కృతాంధ్రాలలో పండితులు. వేదం చుదువుకున్నవారు. కవి 
పండిత పరిషత్తులు జరిపి విరివిగా సత్మరించేవారు, వారి ఆస్థాన కవులలో అగ్రేసరులు దేవులపల్లి 
సోదరకవులు. వీరు ప్రఖ్యాత భావకవి చక్రవర్తి దేవులపల్లి వెంకటకృష్ణశాస్రి గారికి పెదతండ్రిగారూ, 
తండ్రి గారూను. వీరు రావు వంశముక్తావళి అనే కావ్యం విరచించగా సింహాసనాశీనులుగా చేసి 
బృహత్సన్మాన మొనర్చారు. భద్రా పరిణయమనే సంస్కృత కావ్యం రచించిన అల్లమ రాజు 
సుబ్రహ్మణ్యకవి కూడ వీరి ఆస్థానీయులే! 

వీరి కుమారులే శ్రీ వెంకట కుమార మహీపతి సూర్యరావు బహద్దూరు. వీరి తల్లి 
మంగమాంబ. ఆమె వీరు జననమందిన మూడవ రోజు మరణించగా రాణి భావయమ్మారావు 
పెంపుడు తల్లిగా బాధ్యత వహించి పెంచి పెద్ద చేశారు. శ్రీ సూర్యారావు 1885వ సం॥ అక్టోబరు 
ఐదవ తేదీని జననమందారు. 

శ్రీ గంగాధర రామారావు 1890లో పార్గివ నామ సం॥ భాద్రపద శుద త్రయోదశి 

లేవండి, మేల్కొనండి గమ్యుం చేరేంత వరకు విశ్రమించకండి. 


De ee ఉహ్‌ TT ETT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
ఆదివారం దివంగతులయ్యారు. సూర్యారావుగారి జననానికి ముందే వారు వెంకటగిరి ఎస్టేటు 
వారి కుమారులను దత్తత చేసుకున్నప్పటికి వీరి జననంతో ఆ దత్తత స్వీకారాన్ని రద్దుచేస్తూ విల్లు 
రాశారు. పూర్వ దత్తత కుమారుడు వారసత్వం కోసం వ్యాజ్యం చేశాడు. (బ్రిటిష్‌ ప్రభుత్వం 
ఎస్టేటు వ్యవహారాలను కోర్టుకు అధీన మొనర్చింది. 

శ్రీ సూర్యారావు తొమ్మిది సంవత్సరముల వరకూ పిఠాపురం కోటలో విద్యాబ్వాసం చేశారు. 
తదుపరి మద్రాసులోని న్యూ యంగ్‌ టన్‌ రాజకుమార కళాశాలలో, 1904 ఎంట్రన్స్‌ పరీక్షలో ఉ 
త్తీర్ణులు కావడం ద్వారా (ప్రవేశించారు. వారసత్వం వ్యాజ్యంలో సంపూర్ణ విజయం సాధించడానికి 
దేవులపల్లి సోదర కవుల కృషి ప్రధాన కారణమైంది. కోర్టు వ్యవహారాలు నడపడానికి విజయనగరం 
మహారాజా ఆనంద గజపతి నుంచి ధన సహాయం పొంది 1905లో సంపూర్ణ విజయం సాధించారు. 
న్యూ యంగ్‌ టన్‌ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేస్తున్న మొక్కపాటి సుబ్బారాయుడుగారి సత్రవర్తనా, 
ఆంగ్లాంధ్ర సంస్కృత భాషా వైదుష్యాలు రాజావారిని ఆకర్షించగా, మొక్కపాటి వారిని తనతో తన 
ఆస్థానానికి విచ్చేసి, తన కార్యదర్శిగా పనిచేయవలసిందిగా కోరారు. వారు అంగీకరించడమే 
మహర్దశకు కారణభూతమైంది. 1906లో కోర్టు ఆఫ్‌ వార్డ్‌ నుండి ఎస్టెట్‌ పై సర్వాధికారాలు 
మైనర్‌ రాజా స్వీకరించారు. 

నూజివీడు సంస్థానానికి చెందిన కపిలేశ్వర పురాధీశులు శ్రీరాజా వేంకట 
రంగయ్యప్పారావుగారి కుమార్తె చిన్నమాంబ దేవితో సూర్యారావు గారికి వివాహం జరిగింది. 
1907లో పట్టాభిషేకం జరిగింది. ఆంతరంగిక కార్యదర్శిగా ఉండిన మొక్కపాటి సుబ్బారాయుడు 
(బి.ఏ.) గారు దివానుగా పదవీ స్వీకారం చేశారు. వీరు విశాల హృదయులు, సంఘ సంస్కర్తలు, 
శేముషీదురంధరులు. కోర్టు ఆఫ్‌ వార్డు నుండి కొన్ని కోట్ల రూపాయల నిలవ వీరికి అందజేయబడగా 
రాజావారు ఇంత డబ్బు మనం ఏం చేసుకుంటాం అని తెల్లబోయారట. మరేం కంగారు పడకు 
నాయనా ! దానితో మనం ఎన్నో మంచి పనులు చేయవలసి వుంది. నేను ప్రణాళిక సిద్ధం చేసే 
వుంచాను అని ఉత్సాహపరిచారట. వారన్నట్లుగానే పిఠాపురం రాజావారు చేసిన సర్వోత్తమ 
(ప్రజాహిత కార్యాలన్నీ ఆ దశలోనే జరిగాయి. రాజావారికి శాశ్వత యశశ్చంద్రికలందించాయి. 

వీరి హయాంలోనే వివిధ శాస్త్రపారంగతులైన విద్వాంసులకు మూల వేతనములు ఏర్పాటు 
చేయబడ్డాయి. అష్టదిగ్గజాలుగా వారు ప్రఖ్యాతులయ్యారు! న్యాయశాస్త్రంలో శ్రీపాదలక్ష్మి 
నరసింహశాస్త్రి - వ్యాకరణ శాస్త్రంలో వడలి లక్ష్మీనారాయణశాస్ర్రి, వేదంలో వేదుల సూర్యనారాయణ 
శాస్త్రి, విశిష్టాద్వైతంలో శ్రీ మత్తిరుమల గుదిమెళ్ళ వేంకటరంగార్యులు, సంస్కృత సాహిత్యంలో 
పురాణపండ మల్లయ్యశాస్ర్రి, (వీరు చిలకమర్తి వారి మేనమామ) ఉభయ కవితా దురంధరులు 
దేవులపల్లి సోదర కవులు సూర్యారావుగారికి సంస్కృతాంధ్రాలలో గురువులు. ఎందరో పండిత 
కవులు వార్షికాలందుకుందుకు దసరా సాహిత్య సభలకు వచ్చేవారు. దేవులపల్లి సోదరకవులు 
ఎన్నో గొప్ప రాజహిత కార్యాలు నెరవేర్చి 1908లో చనిపోయారు. 1909లో ఉభయ భాషా 
కవిత్వ వేదుల శ్రీ వేంకటరామకృష్ణ కవులు ఆస్థాన కవీశ్వరులుగా నియమితులయ్యారు. వీరు 
ఓలేటి వేంకటరామశాస్తి, వేదుల రామకృష్ణ శాస్త్రి గార్లు, వీరు శతవధాన, శతప్రాసాష్టావధాన, 
శతవిధాన ప్రక్రియా ప్రదర్శనలో సాటిలేని వారు. వీరు దమయంతీ కళ్యాణం, వ్యాసాభ్యుదయం, 

వ్రతి మనిలిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. 


న ఆతఈచా వ 


విశ్వగుణాదర్శం, కథాసరిత్సాగరం ప్రభృత అనేక (గ్రంథాలు రాజాంకితంగా రచించారు. వీరు 
యువరాజా రావు వేంకట మహీపతి గంగాధరరామారావు గారికి గురువులు. 

దేవులపల్లి సోదరకవులు - రావు వంశ ముక్తావళి, యతిరాజ విజయం, నయనోల్లాసం 
మున్నగు కావ్యాలు రచించారు. దేవులపల్లి సుబ్బరాయశాస్తి గారు రచించిన మహేంద్ర విజయమనే 
మహాప్రబంధానికి మొక్కపాటి సుబ్బారాయుడు గారు రెండు మహత్తర పీఠికలు రచించి 1907లో 
(ప్రచురించారు. సోదర కవులలో చిన్నవారూ, తమ్మన్నశాస్త్రి, అనే ముద్దుపేరుతో వ్యవహరింపబడిన 
కృష్ణశాస్త్రి గారి జనకులు కూడా వెంకటకృష్ణశాస్తి గారే! వారు నయనోల్లాసం అనే రెండాశ్వాసాల 
కావ్యం రచించారు. అనూచన సంప్రదాయానికి భిన్నంగా ఒక బాలికను కథానాయికగా నిలిపి 
ఆమె జీవనగాథ కావ్యంగా మలచారు. స్త్రీని ప్రధాన నాయకురాలుగా నిలిపి రచించిన మొదటి 
కావ్యం ఆంధ్రసాహిత్యంలో ఇదే! 

పానుగంటి లక్ష్మీనరసింహారావు రాజావారి బాల్యాప్త కోటిలోనివారు. ఆంధ్రా షేక్‌స్పియర్‌ 
బిరుదాంకితులు. రామాయణ నాటికలు రాధాకృష్ణ విప్రనారాయణ, కంఠాభరణం, వంటి నాటకాలు 
రచించారు. ఆంధ్రా మిల్టన్‌, ఆంధ్రాస్కాట్‌ మున్నగు బిరుదు నామాలతో ప్రసిద్దులు. కళాప్రపూర్ణ 
చిలకమర్తి లక్ష్మీనరసింహంగారున్నూ మాసవేతన మందుకుంటున్న ఆస్థాన విద్వత్‌ శ్రేణిలోనివారే! 
కూచినరసింహం పంతులు పిఠాపురం హైస్కూలు హెడ్మాస్టర్‌గానే కాక, సంస్కృతాంధ్ర ఆంగ్లభాషల్లో 
గాఢ పాండిత్యం గల రాజావారి ఆత్మీయ (శేణిలోని వారు. వీరు ముగ్గురూ నరసింహత్రయంగా 
(ప్రఖ్యాతులు. 

కందుకూరి వీరేశలింగం పంతులుగారు రాజావారికి గురుతుల్యులు. మార్గదర్శకులు. 
వారు సాధించే సంఘసంస్కరణ కార్యకలాపాలన్నింటికీ రాజావారి భూరివిరాకమందుతూనే వుండేది. 
పంతులుగారి కవుల చరిత్రను అంకితమందుకుని ముద్రాణాధికాలు జరిపారు. 

ఆంధ్ర వాల్మీకి వావిలకొలను సుబ్బరాయకవి (వానుదాసు) రచించిన ఆంధ్ర వాల్మీకి 
రామాయణ ముద్రణకు మూడువేల రూపాయలు బహుకరించారు. కళాప్రపూర్ణ శ్రీవేదం 
వేంకటరాయశాస్త్రి, రాజావారి ఆదరాభిమానాలు చూరగొన్నారు. శ్రీ సూర్యరాయంధ్ర నిఘంటు 
నిర్మాణ ప్రాతిపదికలు సమకూర్చారు. 

ఆంధ్ర సాహిత్య పరిషత్తును 1911లో మద్రాసులో స్థాపించి, దానికి శాశ్వత 
పోషకులై,పదివేల రూపాయల మూలధనం ఏర్పాటు చేశారు. సూర్యరాయాంధ్ర నిఘంటువు 
నిర్మాణ మహత్మార్యం చేపట్టారు. ఈ పనిలో వేదంవారితో పాటు ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, 
కూచి నరసింహం, చర్ల నారాయణ శాస్త్రి, పీనుపాటి చిదంబర శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ 
శాస్త్రి, నిడదవోలు వెంకటరావు ప్రభృతులెందరో పనిచేశారు. ప్రారంభం నుంచీ ఆంధ్ర సాహిత్య 
పరిషత్‌కు మార్గదర్శక నిర్వాహకులుగా జయంతి రామయ్య పంతులు, కాశీభట్ల సుబ్బయ్య శాస్త్రి 
ప్రభృతులుంటూనే వచ్చారు. 

పింగళి సూరకవిగారి కళాపూర్ణోదయ మహాకావ్యం రాజావారికి ఆ బాల్యదిగా 
ప్రీతిపాత్రమైనది. దానిని ఎన్నోమార్లు ఎన్నో వ్యాఖ్యానాలతో సొంతంగా ఆంగ్లపీరికరచనతో 
ముద్రింపచేశారు. పురాణపండ మల్లయ్య శాస్త్రి గారిచే ప్రభావతీ ప్రద్యుమ్న కావ్వానికి లఘుటీక 

బద్దకలే అసలు పాఠం, అదే పేదరికానికి కారణం. 

న ఉత 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
రాయించి ముద్రించారు. వావిళ్ళవారు గ్రంథ ప్రకాశన సంస్థ నెలకొల్పుతున్నపుడు భూరి 
విరాళమందించారు. వారు కళాపూర్ణోదయం (ప్రచురించే సందర్భంలో పూర్తి ఖర్చు భరించారు. 
పాఠాంతరాల సేకరణకు మల్లాది సూర్యనారాయణ శాస్త్రికి ద్రవ్య సహాయం చేశారు. 

శ్రీ రావు సర్వజ్ఞ సింగభూపాలుని కువలయావళి, రత్నపాచాలికలకు తెలుగు చేయించి, 
ఎడపెడ మూలము, తెలుగు అనువాదాలతో సహా ముద్రణ కావించారు. పోతనామాత్యుని 
భాగవతాన్ని సింగభూపాలుడు గోత పెట్టించాడన్న అపప్రథను ప్రతిఘటిస్తూ రాజావారే సోపపత్తికమైన 
విపుల పీఠిక రచించి ప్రచురించారు. ఇది పండితామోదం పొందింది. 

తండ్రిగారైన గంగాధరం రామారావు కాకినాడలో స్థాపించిన కళాశాలను అభివృద్ధి 
చేయడానికై పదమూడు లక్షలు వ్యయం చేశారు. నూత్న భవనాలు సమకూర్చారు. లేబరేటరీ 
ఏర్పాటు చేశారు. వీరేశలింగం గారి హితకారిణీ ఆస్తికోన్నత పాఠశాలకు ఏభయివేలు విరాళమిచ్చారు. 
పిఠాపురంలోని హైస్కూలును 1915లో పునర్నిర్మించారు. కలకత్తా సిటీ కాలేజీకి ఉదార 
విరాళమిచ్చారు. 1915లోనే మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ దక్షిణాఫ్రికా నల్లజాతుల శ్రేయస్సుకై 
సల్పుతున్న కృషికి గాను పదిహేనువేల రూపాయలు - భారతదేశం మొదటి విరాళంగా అందజేశారు. 
గోపాలకృష్ణ గోఖలే (ప్రకటనకు స్పందించారు. ఈ సకల సత్మార్యాలకు రాజావారికి మార్దదర్శకులుగా, 
కర్ణధారిగా దివాన్‌ శ్రీ మొక్కపాటి సుబ్బారాయుడు గారే కారణ భూతులు. ఈ మహత్యార్యాలకు 
బ్రిటిష్‌ ప్రభువులెంతో మెచ్చుకొని 1922లో ఆంగ్రసార్వభౌముని జన్మదిన సందర్భంగా సూర్యారావు 
బహద్దూర్‌ వారికి మహారాజు బిరుదు ప్రకటించారు. అప్పటికే మొక్కపాటి వారు నడివయస్సుకు 
చేరకముందే చనిపోయినందున ఈ వైభవం చూడలేకపోయారు. రఘుపతి వెంకటరత్నం గారి 
సలహా మేరకు బందరు నుంచి కోకా సుబ్బారావు గారిని పిలిపించి దివాన్‌గా నియమించారు. 
వారు బ్రాహ్మ సామాజికులూ, సంఘసంస్కరణ పరాయణులూ. అయినప్పటికీ మొక్కపాటి వారివలె 
సాహిత్య రసికులూకారు, ఉదార హృదయులూ కారు, వారి దుష్ట మంత్రాంగం వల్ల ప్రజాహిత 
కార్యాలు వెనుకంజ వేయవలసి వచ్చింది. 1922లో పిఠాపురం హైస్కూలులో రాజావారికి మహారాజ 
బిరుదు లభించిన సందర్భంలో జరిగిన పౌరసన్మానంలో - సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు శ్రీ 
చెలికాని లచ్చారావు గారు ఉపన్యసిస్తూ - ఈ దుష్టమంత్రాంగం నుంచి తన్ను తాను రక్షించుకొన 
ప్రజాహిత మార్గాన్ని ఉపేక్షించరాదని హెచ్చరించారు. దానిపై మహారాజా వారికి కోపం వచ్చి 
లచ్చారావుగారికి దేవిడీ మన్నా చేయించారు. 

1924లో అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ లార్జ్‌ వెల్లింగటన్‌ పిఠాపురం వచ్చి - జనవరి 29వ 
తేదీన పిఠాపురం రాజదర్భారులో మహారాజ బిరుదు ప్రధానం చేస్తూ సనద్‌ నూ ప్రధానం చేశారు. 
1929లో యువరాజా గంగాధరరామారావుకు - తిరుపాచూరు సంస్థానాధిపతి, రాజా ఇనుగంటి 
వెంకట రాయణం గారి కుమార్తె వేదవతీదేవితో వివాహం జరిగింది. ఆ సందర్భంలో 
సంస్థానోద్యోగుల కందరికీ వేతనాలు హెచ్చింపబడ్డాయి. 

1930లో ఏప్రియల్‌ నుంచి డిసెంబరు వరకూ మహారాజా తమ అంతరంగికుల సిబ్బందితో 
పాశ్చాత్య దేశాలలో విరివిగా పర్యటన జరిపినారు. మహారాజావారి పరిపాలనా రజతోత్సవం 
ది. 5-10-1931న మహా వైభవంగా జరుపబడింది. 

మనిషికి లెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య, 


న ఉత 


1933లో మహారాణి చిన్నమాంబదేవి అగ్ని ప్రమాదంలో మరణించారు. వారి అకాల 
మరణం మహారాజావారి కుటుంబానికీ బంధువులకు, పరిజనులకేకాక - యావత్‌ పీఠికాపుర 
జనులందరికీ తీవ్ర విషాద ఘాతంగా శోకంలో ముంచింది. వారు సౌశీల్యంతో, సర్వజన 
సమాదరణతో అందరికీ ఆరాధ్యులయ్యారు. పురంలో స్త్రీ సమావేశాలు దాదాపు (ప్రతి వారమూ 
జరిపి, వారి కష్టసుఖాలు తెల్సుకునేవారు. భగవత్‌ చింతనతో గడిపేవారు. అప్పుడు కోటలో 
నూరు నూట ఏభయి తెల్లని ఒంగోలు ఆవులుండేవి. ఆమె అజమాయిషీలో పాలు పిదికించి - 
కాచి - నగరంలోని చంటిబిడ్డలకందరికీ పంపకం చేయించేవారు. మిగిలిన పాలను తోడు పెట్టిమజ్జిగ 
చేయించి పౌరకుటుంబీకులకు చిక్కని మజ్జిగ పంచేవారు. గిన్నె తెచ్చుకు వచ్చిన వారెవరూ - 
అయిపోయిందని మరలిపోవడం ఆమె బ్రతికి ఉండగా జరుగలేదు. ఆమె మరణానంతరం కొత్త 
దివానుగారు అనవసరం ఖర్చులు తగ్గించడం అనే నెపంపై పశు సంపదను తగ్గించేశారు. ఆ 
గోలోకం ఉదయం తొమ్మిది గంటలకు వీడుకుపోయే దృశ్యం ధావళ్యకాంతులు వెదజల్లుతూ 
అస్మదాదుల స్మృతి వీధిలో యింకా మెరుస్తూనే ఉంది. 

(బ్రహ్మ సమాజ ప్రవక్తల్లో ఒకరైన వంగదేశీయపండితులు శ్రీ శివనాథ శాస్త్రి, రచించిన 
(బ్రహ్మ సమాజ చరిత్రను మహారాజా ప్రచురించారు. దీనికై విశేష ధనం హెచ్చించారు. పురాణ 
పండ మల్లయ్య శాస్తి, శుక్రనీతి సారం ఆంధ్రీకరించగా - 1500 ప్రతులు ముద్రించి 
వారికందజేశారు. వారే, బ్రహ్మసూత్రాలకు శంకరాచార్య రచించిన సంస్కృత వ్యాఖ్యానాన్ని 
ఆంధ్రీకరించగా 1920లో రాజావారు ప్రచురించారు. లక్ష్మీ నరసింహ సోమయాజి ఆంధ్ర 
మహాభారతానికి వ్యాఖ్యానం రచించి మహా రాజావారి ధన సహాయంతో ప్రచురించారు. 

కందుకూరి వారి గ్రంథాలన్నింటికీ ద్వితీయ ముద్రణ వరకూ మహారాజావారే ధన సహాయం 
చేశారు. దేశంలో ఆ రోజుల్లో కాగితం విపరీతంగా ధర పెరిగిపోయింది. విదేశాల నుంచి 
ప్రత్యేక పర్మిట్‌తో మేలురకం కాగితాన్ని తెప్పించి కేలికో బైండుతో సంపుటాలుగా ప్రచురించారు. 
పంతులుగారు నెలకొల్పిన వితంతు శరణాలయం వంటి సంస్థలకు లక్ష రూపాయలు విరాళమిచ్చారు. 
(ఎప్పుడెప్పుడెంతెంత మొత్తం రాజావారిచ్చిందీ పంతులుగారి స్వీయచరిత్రలో వివరాలు చూడవచ్చు.) 

1914లో సంభవించిన (ప్రథమ (ప్రపంచ యుద్ధం నిధికి ఒక లక్ష రూపాయలిచ్చారు. 
1928లో ఆంధ్ర బ్రహ్మ సమాజానికి లక్ష రూపాయలు విరాళమిచ్చారు. 1980 తర్వాత వీరి ధన 
సహాయం ఆగిపోవడంతో క్రమంగా (బ్రహ్మ సమాజోత్సాహం సన్నగిల్లుతూ వచ్చింది. విశ్వకవి 
రవీంద్రునికి కలకత్తాలో సిటీకాలేజి నిర్మాణానికి భూరి విరాళం అందజేశారు. రవీంద్రులు 
చిరకాలంగా రాజావారికి సన్నిహితులు. విశ్వకవి సంథానంతోనే రాజావారి ప్రథమ కుమార్తె 
రాణీ మంజులాదేవీ (రెండు మూడు పర్యాయాలు పార్లమెంటు మెంబరుగా పనిచేశారు. ని కూచి 
బీహార్‌ యువరాజుతో వివాహం జరిపించారు. 

నిమ్న జాతుల సముద్దరణార్థం శ్రీ చిలకమర్తి రాజమహేంద్రిలో స్థాపించిన రామమోహన 
పాఠశాలకు ఐదువేలు విరాళమిచ్చారు. మిసెస్‌ కమలాకర్‌ అను విదుషీమణి ఆంగ్ల సీమకు వెళ్లి 
ఉన్నత వైద్య విద్య నభ్యసించడానికి సరిపోయే ధనమంతా శ్రీవారే భరించారు. అలాగే చామకూర 
భాష్యకాలరావు గారు బొంబాయి వెళ్లి చిత్రలేఖన విద్య నభ్యసించడానికి అయిన పూర్తి వ్యయమంతా 

మంచి మనిషి ఆలోచన లేప్పుడూ వ్యదా కాదు. 


న CDT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
రాజావారే భరించారు. (ప్రఖ్యాత చిత్రకారులు చేతి పరిశ్రమ శాఖ డైరక్టరుగా పనిచేసిన శ్రీ 
ఎస్‌.ఎన్‌. ఛామకుమార్‌కు ఈ భాష్యకాలరావు తండ్రిగారో లేక అన్నగారో తెల్సుకోవాల్సి ఉంది. 
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిని ఆస్థానం విద్వాంసులుగా నియమించి నెలకు నూట పాతిక 
రూపాయలు వేతనం ఏర్పాటు చేశారు. 

(ప్రతివత్సర శారదోత్సవాలకు కోటలో దర్బారు తీర్చి, దేశమందలి గొప్ప విద్వాంసులందరినీ 
ఆహ్వానించేవారు. గొప్ప గాయకులందరూ వచ్చి గాన సభలలో పాల్గొనేవారు. ఆస్థాన సంగీత 
విద్వాంసులు తుమరాడ సంగమేశ్వర శాస్తి గారి సలహా మేరకు ఘనంగా సత్మరించేవారు. తుమరాడ 
1932లో మరణించిన తర్వాత ఆస్థాన సంగీత విద్వాంసులుగా ఎవరూ నియమింపబడలేదు. 
కలకత్తా నుంచి, ప్యారా సాహెబు, మైసూర్‌ నుంచి వీణ శేషయ్య, మద్రాసు నుంచి గోవిందస్వామి 
పిళ్లై, వంటి మహా విద్వాంసులెందరో భూరి బహుమతులందుకునేవారు. 

న్‌ ఆర్షశాస్త్ర సముద్ధరణకు విశేష కృషి సల్పి, ఒక్కొక్క శాఖలో కనీసం ఒక్కో మహాపండితుడికైనా 
యావజ్జీవ పోషణ ప్రోత్సాహాలందచేయడం ద్వారా ఆంధ్రాభ్యుదయానికీ విశేష ఆదరణ కల్పించి 
మహారాజా ఆంధ్ర భోజులనిపించుకున్నారు. ఈ ధన్య జీవిని మహనీయుడు చిలకమర్తి ఇలా 
(ప్రశంసించడం ఎంత సార్థక్యమో! “ఉన్నారు ధనవంతులు; ఉన్నారు (ప్రభువులు, ఉన్నారు 
మహారాజులుకాని యీ విధముగ నిరంతర శీలురై, దీనదయాళువులై, సాధుచరిత్రులై, స్వార్థమును 
చూచుకొనకుండ మానవతాభ్యుదయమునకు, దేశాభ్యుదయమునకు తోడుపడిన మహానీయులుండుట 
అరుదు. పండిత పారిజాతమై, కవిజన కల్పకమై, శ్రితజనచింతామణియె, హరిజన చందనమై - 
ఆంధ్ర జాతి కత్యంత ప్రీతిపాత్రులైన వారేరి ?” అన్న చిలకమర్తి వారి ప్రశంస అక్షరాక్షర సత్యమే! 
హేతువాద విమర్శకు మణి భూషణము, కారణ విమర్శకు కాణాచి అనదగిన మహాభారత 
చరిత్రము, రాజ సూయము వంటి గ్రంథ చయము నందించి, బందరు జాతీయ కళాశాలలో 
డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి, కళా ప్రపూర్ణ మరువూరు కోదండ రామరెడ్డ, చండ్ర రాజేశ్వరరావు 
వంటి అసంఖ్యాకులలో వివేచనా కాంతులు (ప్రసరించిన మహావిద్వాంసులు పెండ్యాల వెంకట 
సుబ్రహ్మణ్యశాస్త్రి, పీఠికాపుర సంస్థానాధిపతుల సాహిత్యసేవ, వాజ్మయ పోషణల గురించి ఎంతో 
ఉదాత్త పరిశోధనాత్మక వ్యాసం రచించారు. 

17వ శతాబ్ది ప్రారంభంలో అవతరించిన పీఠికాపుర సంస్థానానికి చివరి ప్రభువైన శ్రీరావు 
వేంకటమహీపతి సూర్యారావు బహద్దూరువారు అనితర సాధనమైన సాహితి వాజ్మయ సేవదౌరంధర్యం 
(ప్రదర్శించి చిరయశకాంతులందుకున్నారు. ఈ రాజ్య స్థాపకులు తెలుగు రాయణంగారి తర్వాత 
ఎవరెవరు పరిపాలన చేశారో తెలియడం లేదు. కాని అరవై ఏడు సంవత్సరాల తర్వాత 
పాలనాధికారం స్వీకరించిన శ్రీ రావు మాధవరాయణం గారు 1704 వరకూ పాలించారు. 
కవిసార్వభౌమ కూచిమంచి తిమ్మకవిని ఆదరించి అనేక కృతులను అంకితంగా స్వీకరించారు. 
వక్కలంక వీరభద్రకవిని సత్కరించి వృద్ధగౌతమీ తీరంలో ఈనాము భూములనిచ్చి పోషించారు. 
తిమ్మకవి సోదరుడు జగ్గకవి చంద్రలేఖావిలాపమనే వికృత కావ్యం రచించాడే కాని మహా ప్రతిభాశాలి. 
వీరి కుమారుడు రెండవ మాధవరాయణం గారి ఆస్థానంలో జగ్గకవి కుమారుడు గంగనామాత్యుడు 
గౌరవభాసనుడయ్యారు. పీరికాపుర రాజ్యాన్ని 1720 వరకూ పాలించిన నరసింహరాయణంగారు 

జీవితం, మృత్యువు ఒకే నాణానికి రెండు ప్రక్కల వంటివి. 


న ఉత I Ie ee ee ee 


వేదవేదాంగ వేత్తలగు దర్భావారికి సామర్లకోట సమీపంలోగల నృసింహాపురాగ్రహారం దానం చేశారు. 
అదే యిపుడు హుసేను పురంగా పిలవబడుతున్నది. వీరి తర్వాత వేంకట కుమార మహీపతి 
రాయణం 1786 నుంచి 93 వరకూ పాలించారు. వీరితోనే పీఠికాపుర రాజన్యుల సేరుకుముందు 
వెంకటకుమార మహీపతి అనేది వంశనామంగా స్థిరపడింది. ఈయన ఆస్థాన కవులలో దేవులపల్లి 
బాపన్న ప్రఖ్యాతుడు. తారావళి అనే కావ్యం రచించారు. 

మహీపతి రాయణం గారి కుమారుడు నీలాద్రి రాయణం గారు. వీరి కవులు 
సర్వసింగభూపతితో పోల్చారు. వీరి ఆస్థానంలో సంస్కృతాంధ్ర పండితులు, కవులు ఎందరో ఉ 
ండేవారు. వీరి మంత్రిగానే అవసరాల పద్మరాజు, భాగవత చంపూ కావ్యం సంస్కృతంలో రచించారు. 
అదీ పంచతరంగాభిశోభితం, భోజుని రామాయణ చంపువలె మనోహరం దానిని ఆస్థాన పండిత 
కవి దేవులపల్లి రామశాస్త్రి గారిచే నీలాద్రి రాయణం గారి బుదరంజని అనే వ్యాఖ్యానం రాయించి, 
అంకితమందారు. వీరి ఆస్థానంలో దువ్వూరి విశ్వనాథశాస్త్రి గారనే గొప్ప తర్క పండితులుండేవారు. 
రాజుగారి కోరిక మేరకు మాధవ విలాసభాణం అనే శృంగార కావ్యం రచించారు. 

మాధవరాయణం గారి కుమారులు రాజా వేంకట కుమార మహీపతి సూర్యారావు 
(1844-50) ఆరు సంవత్సరాలే పాలించారు. వీరు సూర్యారాయ తారావళి అనే సంస్కృత కావ్యాన్ని 
అంకితమందారు. ఆ కృతికర్త తాటిపర్తి నివాసి, మహాతార్శికుడు, తణికళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, 
వీరికి తాటిపర్తిలో గొప్ప ఈనాము భూములిచ్చారు. వీరి కుమారులే గంగాధర రామారావు గారు. 
వీరి వాజ్మయ పోషణ వివరించాలంటే ఒక విశిష్ట గ్రంథమవుతుంది. బర ఆస్థానంలో ఇం(ద్రకంటి 
విశ్వపతి శాస్త్రి గారనే వేద వేదాంగాలలో మహాప్రామాణికులొకరుందేవారు. వీరి ప్రతిభా పాటవాల 
ననుసరించి ఏర్పడినదె లోకోక్తిగా విస్సన్న చెప్పిందే వేదం అన్నది స్థిరపడింది. బులుసుపాపయ్యశాస్త్రి, 
కర్రా నరసింహశాస్త్రి, ఉప్పులూరి భీమశంకరశాస్రి, యడవల్లి శ్రీరామశాస్త్రీ మున్నగు పండితులెందరో 
వీరి సత్మారాలందుకున్నారు. అలాగే భాగవతుల హరిశాస్తి, పొక్కులూరి వేంకట శాస్తి - 
వమువోవుహోపాదధ్యాయ వరవన్తు రంగాచార్యులు మున్నగు వారెందరో వీరి 
బహుమానాలందుకున్నారు. వీరి ఆస్థాన విద్వాంసులు, విద్యా పరిరక్షకులు దేవులపల్లి సోదరకవులు. 

వీరి కుమారులే మహారాజావారు. పీఠికాపుర సంస్థానాదీశుల పూర్వ చరిత్ర అంతా ఒక 
ఎత్తూ వీరి సేవా నైరంతర్య మొక్కటే ఒక ఎత్తూను! ఈ శతాబ్ది ఆరంభ దశాబ్దంలోనే ఈ మహారాజు 
కీరికాపుర రాజ్యానికి రావడం తదాదిగానే పునరుజ్జీవనోద్యమాలు వికసించడం, మహాసంస్కర్త 
కందుకూరి కార్యరంగం విస్తరించడం ఒక మహత్తర చారిత్రక సన్నివేశమై భాసించింది. అట్టి 
జాతీయాభివృద్ధి పరంపరలో మహారాజా వారి పాత్ర చిరస్మరణీయమై భాసించింది. విద్యా గురువులు 
మొక్కపాటి సుబ్బారాయుడు గారి మార్గదర్శకత్వం మహారాజావారి జీవితాన్ని నిరంతరం పరిమళ 
భరిత మొనర్చింది. అనంత చరిత్రకాధారభూతమైంది. 


(నూరు శరత్తులు గ్రంథం నుండి) 


రేఫే చనిపోతున్నట్లు జీవించు, శాశ్వతంగా ఉండేలా భావించడం నేర్చుకో. 


TTT TTT TTT ఉమా వ 


సహృదయ మిత్రుముండలి సావనీర్‌ 
ప్రాక్పశ్చిమాలకు విజ్ఞాన సేతువు వివేకానంద 


-మాడభూషి భావనాచార్యులు 
అమెరికాలో జరుగుతున్న ప్రపంచ మతాల పార్లమెంటుకు విశ్వప్రయత్నం చేసి 
వివేకానందుడు హాజరయ్యాడు. అయిదు నిమిషాలు మాత్రమే 
వ్యవధినిచ్చిన ఆ మహాసభ నిర్వాహకులు, ఆయన కంఠధ్వనికి, అపూర్వ 
విషయాలకూ మైమరచి కాలనియమాలనే మరిచిపోయారు. ఆ 
పార్లమెంటులో తన ప్రతిభావైదుష్యాలను ప్రదర్శించడం ద్వారా అమెరికా, 
ఇంగ్లాండు, యూరప్‌లలో గొప్ప కీర్తిమంతుడయ్యాడు వివేకానంద. 
తరతరాల భారతీయ తత్వ జ్ఞానాన్ని పాశ్చాత్యులకు పంచి, అసదృశమైన 
విజ్ఞాన సేతువును నిర్మించిన ప్రథమ భారతీయుడు వివేకానందుడే ! 

ఆనాడు ట్రిటీష్‌ సామ్యవాదులు తమ కుటిల నీతిని ప్రదర్శించి, భారతదేశాన్ని 
ఆక్రమించారు. తమ క్రూర పాలనను విస్తరింపచేసుకొన్నారు. దానిని సమర్థించుకొనేందుకు 
భారతీయులు శుద్ధ అనాగరికులనీ - నరమాంస భక్షకులనీ - మూర్థమతవాదులనీ - వారిని 
నాగరీకులుగా సంస్కరించేందుకే ఆ దేశాన్ని తాము పరిపాలిస్తున్నామనీ - ఇది “White man’s 
burden” అనీ గొప్పలు చెప్పడం ప్రారంభించారు. తమకు లాభ తృష్ట లేశమాత్రం లేదని 
విశ్వవ్యాప్త ప్రచారం జోరుగా చేశారు. దానిని పటాపంచలు చేసేందుకు - భారతీయ భావనా 
వైదుష్యాన్ని ప్రపంచానికి చాటేందుకు వివేకానంద సంకల్పించారు. భారతీయ పునరుజ్జీవనోద్యమాన్ని 
ఆరంభించాడు. భారతదేశంలోనూ (ప్రపంచ దేశాలలోనూ పరివ్రాజకునిగా అనేక సంవత్సరాలు 
పర్యటించాడు. ప్రతీ యింటినీ తట్టి పిలిచాడు. ప్రతీ హృదయంలోనూ జ్ఞానదీపం వెలిగించాడు. 

ప్రపంచ మతాల పార్లమెంటులో - వేద వేదాంత రహస్యాలనూ - యుగయుగాల 
భారతీయ ఆర్షవాక్కులను సహేతుకంగా వినిపించాడు. అతని ఉపన్యాస మాధుర్యం ఆ సభలోని 
సర్వమతాల ప్రతినిధులను ఆకర్షించింది. ఆలోచింపజేసింది. భారతీయ తత్వశాస్త్రం పట్ల గాఢమైన 
ఆసక్తిని కలిగించింది. 

సిపాయీల తిరుగుబాటుగా ఆంగ్లేయులు దుష్ప్రచారం చేసిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటం 
ముగిసిన ఆరేళ్ళకు యీ మహనీయుని పవిత్ర అవతరణ సంభవించింది. 18683 జనవరి 12వ 
తేదీన విశ్వనాథదత్త, భువనేశ్వరీదేవి దంపతులకు కలకత్తాలో జన్మించాడు. తం(డి ప్రముఖ 
న్యాయవాది. తాత దుర్గాచరణదత్త తనకు ఒక పుత్రుడు కలిగాక సన్యసించిన మహర్షి తల్లిదండ్రులు 
పెట్టుకొన్న పేరు నరేంద్ర దత్తా కాగా, సన్యాసదీక్ష వహించిన తరువాత వివేకానందగా 
జగత్ర్రసిద్ధుడయ్యాడు. ఆ దశకంలోనే భారతదేశంలో మోతీలాల్‌, నెహ్రూ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 
లాంటి మహనీయులెందరో జన్మించారు. భారత జాతీయ పునరుజ్జీవనానికి కృషి సల్పారు. 
విశ్వమానవ కుటుంబ భావనకు ఆద్యులయ్యారు. ఆనాటి భారతదేశం నిరాశా నిస్పృహలతో, 
దారిద్ర్యాది జాడ్యాలతో కృశించి పోతోంది. మౌఢ్యం - బానిసత్వం - పశుజీవనం త్రిగుణాలుగా 

భారతీయ రాజకీయం ఆచరణలో మతతత్వం 


న ఈవా INI I IIe Ieee 


మారిపోయాయి. ఊహ తెలిసి వచ్చిన కొద్దీ యీ సామాజిక వాస్తవికతను పరిశీలించి, 

కుపితుడయ్యాడు. 

వివేకాంనందుని జీవితాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు. 

1. భారతీయ చరిత్ర, సంప్రదాయాల అధ్యయనం - పశ్చిమ దేశాల సైన్సు సంస్కృతుల అవగాహన 
తన పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు. 

2. ఆరు సంవత్సరాలు రామకృష్ణ పరమహంస సన్నిధానంలో ధ్యానముద్ర - నిర్వికల్ప సమాధి 
- వేదవేదాంతాల అధ్యయనం. 

3. మూడు సంవత్సరముల పాటు నిర్విరామంగా భారతదేశమంతా పరివ్రాజకునిగా పర్యటన. 
పశ్చిమ దేశాలలోనూ, భారతదేశంలోనూ పది సంవత్సరాల పాటు తాత్విక - వేదాంత - 
వైజ్ఞానిక ప్రచారం. 

రామకృష్ణ పరమహంసతో ఒకరోజు తనకు కలిగిన నిర్వికల్ప సమాధి అనుభూతిని చెప్పి 
అత్యున్నత ఆనందాన్ని పొందానని వివరించాడు వివేకానందుడు. అంతా విని పరమహంస 
హేళనగా నవ్వాడు. “ఇది ఎంత నీచమైంది? యింతకీ నీ ఆత్మోద్ధరణే ప్రధానమా ? నీవు 
సాధించిన విజయంతో నిర్భాగ్యులను ఉద్ధరించడం అవసరం. ఒక విశాల వటవృక్షంలా బాధితులకు 
నీవు నీడ కల్పించడం ముఖ్యం” అన్నాడు. 

అంతే ! అతని దృక్పథం మారింది. తపోనిష్ట వీడలేదు. తాత్విక భావాల మననం 
త్యజించలేదు. పరివ్రాజకుని దీక్షతో భారతదేశమంతా కాలినడకను పర్యటించాడు. ఆలోచన - 
అన్వయం తీవ్రతరం చేశాడు. భారతీయుల దారిద్ర - దైన్య - ఆక్రోశాలు సర్వత్రా స్వామీజీని 
చలింపచేశాయి. ఈ దుస్థితిని మార్చాలి. “దారిద్ర్యం వారి కర్మఫలితం కాదు. అలా సమాధానం 
చెప్పడం వలనే ! కర్మ అంటే బాధల్ని మౌనంగా అనుభవించడం కాదు. మన కర్మ (పని) ద్వారా 
దుర్గతిని పరిమార్చాలి. మాధవ సేవకు మానవసేవేమూలం” అని తన ఆలోచనలను త్రివేండ్రంలో 
(ప్రొఫెసర్‌ సుందరరామయ్యకు వివరించాడని ఆయన తన డైరీలో రాసుకున్నాడు. 

1893 సెప్టెంబరు 11 నుండి 27 వరకూ చికాగో నగరంలో జరిగిన సర్వమత 
పార్లమెంటులో భారతదేశ ప్రతినిధిగా వివేకానందుడు పాల్గొన్నాడు. “భారతీయ మతానికి మూలమైన 
వేదాంతం సంకుచిత భావం కాదు. అది విశ్వమానవ సౌభ్రాతృత్వం” అంటూ చెప్పి 
భగవద్దీతాంతర్గతమైన శోకం - “సర్వ భూతస్థం ఆత్మానం సర్వ భూతాని చాత్మని (6-29) 
సర్వత్ర తన ఆత్మనూ - అందరిలోనూ తన ఆత్మ స్వరూపాన్ని దర్శించడమే” అన్నాడు. బుగ్వేదం 
1-164-45 సూక్తం ప్రకారం “ఏకం సద్విప్రా: బహుథావదంతి” అన్న సూక్తిలో విప్రా: అనేక 
పదానికి జ్ఞానానికి ప్రతినిధిగా వారు సత్యస్వరూపం ఒకటే, జ్ఞానులు దానిని అనేక నామరూపాలతో 
చెబుతారు. “భారతీయ బుషి సాంప్రదాయం ఎవరినీ ద్వేషించమని బోధించదు. దాని ప్రధాన 
ధ్యేయం సత్యాన్వేషణ. మానవుడు జన్మత; పాపికాదు. దైవాంశ సంభూతుడు అతని ముందు 
దివ్యమార్గం ఒకటీ, క్షుద్రమృగ మార్గం రెండూ తెరచుకు ఉంటాయి. జ్ఞానులు మానవుని దివ్యమార్ద 
గామునిగా మునిగా చెయ్యాలి. జీసెస్‌ కైస్తు కంటే అయిదువందల సంవత్సరాల ముందువాడు 


సాంఘిక - అర్థిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడలేదు. 


న ఆతా DI III ee eee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


బుద్దుడు. అతని ఉపదేశాలు క్రీస్తు సందేశాలకు పీఠిక వంటివి అని తన ఉత్తుంగ తరంగ 
భావాలను వెదజల్లాడు. 

న్యూయార్కు శాన్‌ఫ్రాన్సిస్కో సిటీ, బోస్టన్‌, ఆర్‌కోడ్‌, హార్వర్లు, బాల్టిమోర్‌, బ్రోక్‌లేన్‌, 
వాషింగ్టన్‌ వంటి అనేక నగరాలలో ఉపన్యసించాడు. అమెరికాలోని పత్రికలన్నీ ఆయన ఉ 
పన్యాసాలను శ్లాఘించాయి. విస్భతమైన ప్రచారమిచ్చాయి. “SilvErtongue Hindu monk” 
అని స్తుతించాయి. పత్రికల ద్వారా కూడా ఆయన ఉపన్యాసాలు అమెరికన్‌ల హృదయాలను 
ఆకట్టుకొన్నాయి. 

పశ్చిమదేశాల ధనపిపాస - అమెరికన్‌ డాలర్‌ పిచ్చి ప్రపంచానికి పతన హేతువు. మానవ 
వినాశకర యుద్దాలకు యీ ధనదాహమే మూలం. “భారతదేశం యిట్టి ధన పిపాసకూ దూరమైన 
దేశం” అన్నాడు. భారతదేశంలో పరాయిపీడన గూర్చి వివరిస్తూ స్వామిజీ యిలా అన్నాడు. 
“మహమ్మదీయ పరిపాలన విదేశీ పరిపాలన కాదు. వారు భారతీయులైపోయారు. బ్రిటీష్‌ 
పాలన మాత్రమే విదేశీ పాలన. భారతదేశ ధనరాశులను వారు తరలించుకుపోతున్నారు. మా 
దేశానికి మాత్రం వారు మూడు “బీ లను వరదానం యిచ్చారు. అవి బైబిలు - బాయినెట్‌ - 
(బ్రాంది. ఇది వారు మాకు ప్రసాదించిన నాగరికత”. 

“ఆత్మ సర్వదా స్వేచ్చానువర్తి. మానవులంతా ఏ జాతికి చెందినవారైనా స్వేచ్చానునయులే! 
వారిని భయంలో ముంచడం! మహాపాపం. నిర్భయతే జీవిత ప్రధాన సూత్రం కావాలి. 
శ్లో॥ కర్మణే వాధికారస్తే మాఫలేషు కదాచన | (2-47) అనే గీతాసూక్తిలో నీకు కర్మ (పని) 
చేయడం పైనే అధికారముంది. దాని ఫలితంపై ఎప్పుడూ లేదు. లోక సంరక్షణార్థం మానవుడు 
కర్మలను ఆచరించడమే మోక్షసాధనం” వంటి అనేక నూతన వ్యాఖ్యానాలతో ఆయన ఉపన్యాసాలు 
సంపద్వంత మయ్యాయి. 

“వ్యక్తుల సముదాయమే సమిష్టి. అదే సమాజం. ప్రతివ్యక్తి అందులో భాగం. ఈ 
విశ్వమే సమిష్టితత్వం కలది. దీనినే విరాట్‌ స్వరూపమని, హిరణ్యగర్భమని, ఈశ్వరబ్రహ్మ విష్ణు 
దేవాదుల స్వరూపమని వేదాంత సూత్రాలలో నిర్వచించారు. సమిష్టి ప్రయోజనాల కోసం - వ్యక్తి 
(ప్రయోజనాలను త్యాగం చెయ్యాలి. వ్యక్తి - సమాజాల నడుమ అవగాహన విషయంలోనే పశ్చిమ 
దేశాలు కుతకుతలాడుతున్నాయి. వ్యక్తి కోసం సమాజం - సమాజం కోసం వ్యక్తి పరస్పర 
త్యాగాలతో వర్ధిల్లేదే సోషలిజం” అంటూ మహాప్రవక్త వివేకానంద పశ్చిమ దేశాలలో ఉపన్యసిస్తూంటే 
ఎందరికో కనువిప్పు కలిగింది. తన ముప్పది ఎనిమిదవ ఏటనే అజరామరుడైన వివేకానందుడు 
శాశ్వత కీర్తికాయుడయ్యాడు. 

(ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, తాత్విక చింతన రచన నుండి) 


హిందూ మతం 'వైతిక విలువలు ఫై నిర్మింపబడింది కాదు.. బౌద్ధ మతానికి ఫునాది రైతిక విలువ. 
eee eee లయం eee యయ eee CO II Ie యాతనా యాయ Dee Dee ee 


తెలుగు సాహిత్యసేవ చేసిన అగ్రేసర కవి 


ఉమర్‌ ఆలీషా 


-ఆవంత్స సోమసుందర్‌ 


పీఠికాపుర సంస్థానాదీశుల సాహిత్యాభిరుచి వైభవం వల్ల గత 
రెండు మూడు శతాబ్దాలుగా ఎందరో కవి పండితులు ప్రవర్ధిల్లారు. 
శ శ్రీ రావు వేంకట కుమార మహీపతి గంగాధర రామారావు 
శు (1840-1890) గారి హయాంలో వివిధ శాఖలకు చెందిన 
పండితులూ, కవులూ పరిపోషితులయ్యారు. సాహిత్య శారదోత్సవాల 
సందర్భంగా దేశంలోని కవులెందరో సత్మరింపబడేవారు. పండితులెందరో రాజావారి పరీక్షకు 
నిలిచేవారు. వారి సంస్థాన పండితులలో దేవులపల్లి సోదర కవులు శిరోమణులు. 
గంగాధరరామారావు ఆస్థాన పండితులలో మహర్షి మొహియుద్దీన్‌ భాషా విశిష్టులు. 
అరబ్బీ,పారశీక, సంస్కృతాంధ్రాలలో వీరు నిష్టాతులు. సర్వమత సారసంగ్రహణ పారీణులు. 
సర్వతో ముఖ పాండితీ వైభవంతో విరజిల్లారు. ఆధ్యాత్మిక విద్యా పరమదేశికులు, మొహీయుద్దీన్‌ 
భాషా గారే హిందూ, ఇన్లాం మతాలలోని సారభూతాంశాలను క్రోడీకరించి విశ్వ విజ్ఞాన విద్యాపీఠాన్ని 
నెలకొల్పారు. అసంఖ్యాక శిష్యులపై ప్రభావరళ్ళిని ప్రసరించారు. ఏడాదికొకమారు వైజ్ఞానిక సభలు 
నిర్వర్తించి, శిష్యులకు సర్వమత సారాన్ని ఉపదేశించారు. వీరి మతం సూఫీతత్వానుసారి. 


ఉమర్‌ ఆలీషా జీవితం 


వీరి కుమారుడే మహాకవి ఉమర్‌ ఆలీషా. ఆయన 1885లో జన్మించాడు. ఆ బాల్యాదిగా 
సంస్కృతాంధ్రాలలో విశేష కృషి సలిపి నిష్టాతుడయ్యాడు. యౌవన దశలో అరవ్బీ,పారశీక, ఆంగ్ల 
భాషలు నేర్చుకున్నాడు. ఆంగ్ల భాష మాత్రం నిత్య వ్యవహారానికి సరిపడే పరిచయంతోనే 
ఆగిపోయింది. వ్రాయడం, మాట్లాడడంతో చాలించాడే తప్ప సాహిత్య అధ్యయనం చేయలేదు. 
ఆ కారణం వల్లనే వీరి తెలుగు కవితా సృజన సంప్రదాయ మార్గాలకే పరిమితమైపోయింది. నవ్య 
కవితా శ్రేణికిఎక్కి రాలేదు. నూత్న ప్రయోగాలను సాధించలేదు. 

ఉమర్‌ ఆలీషా సహజకవి. పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలోనే తండ్రినీ యితర 
మిత్రులనూ ఆనందింపజేసే పద్య కవిత్వాన్ని ధారాళంగా చెప్పనారంభించాడు. పద్దెనిమిదో యేట 
“మణిమాల” అనే గద్య పద్యాత్మక నాటకం ప్రచురించాడు. ఆనాటి పత్రికలు దానిని విశేషంగా 
కొనియాడాయి. షేక్‌స్పియర్‌ నాటకం వలె భాసిస్తున్నదని స్తుతించాయి. ఆంగ్ల ప్రభుత్వం ఉమర్‌ 
ఆలీషాను అనేక సముచితోద్యోగాలకై ఆహ్వానించిందే కాని ఇతడంగీకరింపక - భాషా సేవకు, 
విశ్వ విజ్ఞాన విద్యాపీఠాచార్యత్వానికి అంకితమయ్యాడు. 

1934సం॥లో ఆంగ్ల ప్రభుత్వం ఉమర్‌ ఆలీషాను భారత శాసన సభకు నామినేట్‌ చేసి 
గౌరవించింది. ఈ పదవిలో జీవితాంతం పనిచేశాడు. 1945లో మరణించే పర్యంతం డిల్లీ 
శాసనసభ సభ్యునిగా సేవ చేశాడు. ఆ దశలోనే ఇంటర్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అమెరికా అనే 
సంస ఇతనికి డాకర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ గౌరవ విరుదు నందజేసింది. 

సాధ్యమని తలిస్తే అంతటి ఫరైనా సులువుగా పూర్తవుతుంది. 


న ఉచ ET 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


ఉమర్‌ ఆలీషా తన బోధనా శక్తి వల్ల అనువంశికంగా ప్రవర్థిల్లిన ఆధ్యాత్మిక విద్యా 
పీఠాన్ని విస్సృతపరిచాడు. పదహారు వేల మంది శిష్యులను ఆ మతావలంబకులుగా ఆకర్షించాడు. 
వీరి మతానుయాయులలో హిందూ మతస్సులే అధిక సంఖ్యాకులు. ముస్లిములు చాలా అరుదుగా 
ఉండేవారు. హిందువులలో అన్ని కులాలకు చెందినవారూ ఉమర్‌ ఆలీషా శిష్యులై కుల రహిత 
ఐకమత్యంతో ప్రవర్తిల్లేవారు. ఈ వ్యాసకర్త తన పదమూడో యేట నుంచీ ఈ విజ్ఞాన విద్యా 
సభలకు వెళ్ళేవాడు. తన మేనత్త భర్త అవసరాల వేంకటరావు ప్రతి సంవత్సరం డిసెంబరు 
నెలలో ఈ విజ్ఞాన విద్యా పరిషత్‌కు ఎంతో దూరంలో రిజిస్ట్రారు ఉద్యోగం చేస్తున్నా సెలవుపై 
వచ్చి హాజరయ్యేవాడు. 

సూఫీతత్వానికీ మతం సమీపవర్తి. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మిళితమయ్యది. మతాతీత, 
కులాతీత స్నేహసౌరభాలు వెదజల్లేది. 

ఈ పరిషత్‌ సభలకు (ప్రతి వత్సరం దాదాపు రెండు వేల మంది వచ్చేవారు. నాలుగు 
రోజులు కలిసి మెలసి భోజనాలు చేస్తూ ఉమర్‌ ఆలీషా ఉపదేశాలు వినేవారు. ఇంత కులాతీత 
మతాతీత సహృద్భావం ఈ శతాబ్ది ఆరంభం నుంచీ ప్రజలలో నెలకొల్పడం బహుశా వేరొక 
సంస్థకు సాధ్యమైనట్లు కనిపించదు. ఈ విజయానికి ప్రధాన ఆకర్షణ విజ్ఞాన గురువుగా ఆలీషా 
(ప్రభావమే ప్రధాన కారణం ! ఈ కారణం వల్లనే ఆలీషా (బ్రహ్మర్షి బిరుదుతో సత్మరించబడ్ల్డారు. 
భారత శాసనసభకు ఢిల్లీ వెడుతున్న సందర్భంగా ఇతని సతీమణి అక్బర్‌ బీబీ కూడా ఢిల్లీ వెళ్ళి 
స్వల్ప జ్వరంతో 3-4-35వ తేదీన చనిపోయింది. ఆ దినాన ఢిల్లీ శాసనసభకు సెలవు ప్రకటించడం 
సామాన్య విషయం కాదు. 

ఉమర్‌ ఆలీషా రచించిన గ్రంథాలను పేర్కొనడం అవసరం. 1) శ్రీమహమ్మద్‌ రసూల్‌వారి 
చరిత్ర 2) దానవధ 3) మహాభారత కౌరవ రంగం (నాటకం) 4) సూఫీ వేదాంత ధర్మం 5) 
అనసూయ (నాటకం) 6) కళ 7) ప్రభాత కథావళి, 8) విషాద సౌందర్యం 9) స్వర్గమాత (కందార్థాలు) 
10) విచిత్ర బిల్లణీయం 11) బ్రహ్మ విద్యా విలాసం 12) తత్స సందేశం 18) పరతత్త్వ కీర్తనలు 
14) చంద్రగుప్త (నాటకం) 15) మణిమాల (నాటకం) 16) ఉమర్‌ ఖయ్యూమ్‌ (కావ్యం), 17) 
శాంత 18) ఖందకావ్యములు 19) బర్జిణిదేవి 20) పద్మావతి (నవల) 21) సాధన పథము. ఈ 
(గంథాలన్నింట తత్వ సందేశము, ఖండకావ్యాలు, ఉమర్‌ ఖయ్యూమ్‌ అనే మూడు మిక్కిలి 
ఆకర్షవంతాలు. సర్వ ప్రక్రియలలోనూ ఈ కవి (గంథాలు రచించినా, అస్మదాదులకు పఠనీయమైనవీ 
మూడే. ఉమర్‌ ఖయ్యూమ్‌ మరింత విశిష్టమైన సరళ సుందర కావ్యం. 

ఉమర్‌ ఆలీషా జీవిత కాలంలో పరిపూర్ణ యశస్విగా, నిరంతరం వైజ్ఞానిక విద్యావ్యాసంగిగా 
సార్ధక జన్యుడు. అతనే చెప్పుకున్న “ఏను రచించిన కృతులెన్నిటినో వినే తల్లి, తండ్రి నావానవనాటక 
(ప్రకరణంబులు నాడగ చూచినారు. ఢిల్లీ నగరాంగ్ల భారత మహీధవ శాసనసభ్య సత్సదం బానగగాంచి 
“అగ్భి రమరాలయమేగె వెలుగొందు చుక్కయై!” అని ఒక్క పద్యంలో మొత్తం జీవిత గాథనంతా 
స్వీకరించాడు. అతని జీవితం శోభాయమానంగా వెలిగింది. సరిగ్గా ఏభయ్యేళ్ళ వయస్సులో 
పత్నీ వియోగభారం సంభవించింది. ఐదుగురు కుమారులు, ఇరువురు కుమార్తెలతో, సభా 
పూజ్యతతో సుఖమయంగానే గడిచింది. 


ల ల ల. 
నత్యం మన జీవితానికి ఊలిరి వంటిది. 
న ఈ వ 


ఈ కవి 1940 ప్రాంతంలో ప్రారంభించి ఆమరణాంతం ఉమర్‌ ఖయ్యామ్‌ కావ్యం 
రచిస్తూనే ఉన్నాడు. పారశీకంలోని మూల రచనను శ్రద్దగా అధ్యయనం చేశాడు. చక్కనిపద్యాలలో 
విపులంగా అనువదించాడు. కొన్ని పద్యాల నిర్మాణం తనకు సంతృప్తినివ్వక పాఠాంతరాలున్ను 
చేర్చాడు. మొత్తానికి 750 పద్యాలుగల ఇంత విపులమైన ఉమర్‌ ఖయ్యాం కావ్యం తెలుగులో 
వేరొకటి లేదు. 

తెలుగులో ఉమర్‌ ఖయ్యామ్‌ 

ఉమర్‌ ఖయ్యామ్‌ రుబాయీలను ప్రప్రథమంగా తెలుగు రసజ్ఞ లోకానికి పరిచయం 
చేసిన ఆద్యుడు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి. మూల భాష పారిశీకం నుంచే నేరుగా దువ్వూరి 
మధురమైన తెలుగు పద్యాలుగా అనుకృతి వెలయించాడు. ఆ కావ్యం 1928కి ముందే యావదాంధ్ర 
లోనూ విఖ్యాతమైంది. కవితా ప్రియులందరినీ ఆకర్షించింది. తదుపరి కొంతకాలానికి శ్రీ 
మదజ్ఞాడాదిభట్ల నారాయణ దాసు పారశీక భాష నుంచి అచ్చ తెనుగు కంద పద్యాలుగా 
అనువదించారు. రుబాయీ అనే పారశీక అల్ప పద్యానికి కందం సరిపోతుందని వీరు భావించారు. 
కాని వీరి ఉమర్‌ ఖయ్యామ్‌ స్వాదుగుణాన్ని కోల్పోయింది. 

చిన్న రుబాయిలలో ఉమర్‌ ఖయ్యామ్‌ అనల్ప భావనా రామణియ కతను సాంద్రతరంగా 
అభివ్యక్తీకరించాడు. వినూత్న జీవన తత్వాన్ని ప్రతిపాదించాడు. మూల పారశీక భాషానుసారంగా 
తెలుగులో ఉమర్‌ ఖయ్యామ్‌ను అందించిన కవులు మాత్రం ఈ మువ్వురే. మిగిలిన ఎందరో 
ఫిజ్జెరాల్డ్‌ కవి ఆంగ్లానువాదాన్ని అనుసరించినవారే. రాయప్రోలు వారి మధుకలశమూ, డాక్టరు 
చిలుకూరి నారాయణరావు గారి రుబాయీలు రామచంద్ర అప్పారావు అమర కావ్యం, మాధవపెద్ది 
బుచ్చి సుందర రామశాసస్తి ఉమర్‌ ఖయ్యాం అనేవి (ప్రఖ్యాతాలు. భావ కవితా యుగంలో కనీసం 
ఒక్క ఖండికనైనా రచించని తెలుగు కవులు దాదాపు లేనేలేరు. స్ఫూర్తి శ్రీ (టి. భాస్మరరావు) 
తెలుగులో ఉమర్‌ ఖయ్యాం (ప్రభావం గురించి ఒక పరిశోధనాత్మక వ్యాసం రచించాడు. 

ఉమర్‌ ఆలీషా కవితా విశిష్టత 

ఉమర్‌ ఆలీషా సాహిత్య జీవన ప్రాముఖ్యతను కీర్తిస్తూ, సమకాలికుడు ఎమ్‌. ఎస్‌. హూడా 
ఇలా అన్నాడు. “His Writings created a sensation through out telugu speaking area 
both within and out side Andhra State. Indian universities adapted his works in 
their circular for degree classes and no library is without his books.” 

ఇంత ప్రాభవం తన అరవై ఏళ్ళ జీవితంలో ఉమర్‌ ఆలీషా పొందాడు. ఈయన 
పిఠాపురంలోనే పుట్టి పెరిగినవాడు కనుక పిఠాపురం మహారాజా శ్రీ రావు వేంకట కుమార 
మహీపతి సూర్యారావు బహద్దూరు 1885లోనే ఉమర్‌ ఆలీషా జన్మించిన సంవత్సరంలోనే 
అవతరించారు. కవిరాజ హంస శ్రీ ఓలేటి పార్వతీశ్వరకవి యీయనకెంతో సన్నిహిత మి(త్రులు. 
ఆయన మూడేళ్ళు పెద్దవారు. ఉమర్‌ ఆలీషా తాను రచించిన ప్రతీ పద్యమూ పార్వతీశ్వర కవి 
పరిశీలించి, ఆమోదం తెలపకుండా ముద్రణకు పంపేవారు కాదు. ఉమర్‌ ఖయ్యాం కావ్యం 
ఆసాంతం పార్వతీశ్వర కవి పరిశీలిస్తూండగా ఈ వ్యాసకర్త వారి సన్నిధిని వుండడం ఎన్ని మార్గో 

మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువ లేనిది. 


న ఆయా 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
జరిగింది. ఉమర్‌ ఆలీషా కన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి పన్నెండు సంవత్సరాలు చిన్న. 1945 
వరకూ, అంటే పిఠాపురం మహారాజా షష్టిపూర్తి పర్యంతం సాహిత్య వైభవానికి నగరం కాణాచిగా 
ప్రవర్థిల్లింది. సర్వతో ముఖ శేముషీ సంపన్నమైంది. 

జాతి అభిరుచితో పాటు రుచినంతమవుతున్న అమర కావ్యం ఉమర్‌ ఆలీషా గారి ఉమర్‌ 
ఖయ్యాం. వాచవిగా యిందలి కొద్ది పద్యాలనైనా అందించవలసివుంది. ఉమర్‌ ఆలీషా 
మరణానంతరమే వారి ద్వితీయ కుమారుడు ఈ వ్యాసకర్తకు సన్నిహిత మిత్రుడు ఇన్‌కంటాక్స్‌ 
కమీషనర్‌ కబీరుషా ఈ కావ్యాన్ని 1949లో ప్రచురించాడు. తదుపరి ఎన్నో ముద్రణలు పొందింది. 

ఉమర్‌ ఖయ్యామ్‌ జీవిత సాహిత్యాల గురించి యీ గ్రంథానికి 18 పుటల ఆముఖం 
రచించాడు కవి. ఆ వ్యాసం లోతైన పరిశోధనాత్మకాంశాలను వెల్లడిస్తుంది. క్రీ.శ. 1048 సం॥ 
మే నెల 18వ ఉమర్‌ ఖయ్యాం జననమొందాడు. ఆరాయిసన్‌ సఫాయిస్‌ అనే తత్త్వశాస్త్ర గ్రంథాన్ని 
రచించాడు. అల్‌బబర్‌ అనే ఆల్‌జీబ్రా గ్రంథాన్ని అరబ్బీ భాషలో రచించాడు. ఇది ప్రపంచ 
గణితశాస్రాధ్యయనంలో మేలుబంతిగా కీర్తి పొందింది. కాని కవిత్వం మాత్రం పారశీ భాషలోనే 
రచించాడు. అందునా రుబాయీ అనే ఛందోప్రక్రియ పారశీ భాషలో మధురమైనదీ, సున్నితమైనదీ 
కావడం తన సుకుమార భావశాలితకు యోగ్యమైనదిగా భావించి ఉంటాడు. ఖయ్యామ్‌ జామెట్రీ, 
రసాయనశాస్త్రం, మున్నగునవి రచించిన పురోగమన మేధావి. 

స్టూలదృష్టితో పరిశీలించే వారికి ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు కేవల భోగలాలసతనే 
ప్రేరేపించేవిగా కనిపిస్తాయి. అందుకే కొందరు సకల దేశాల ఛాందసులూ నిందలు కురిపించారు. 
ఫిడ్జెరాల్డ్‌ తన జీవిత కర్తవ్యంగా ఎంచి పరిపక్వత పొందే వరకూ రెండు మూడు మార్లు ఖయ్యామ్‌ 
రుబాయీలను ఆంగ్లంలోని కనువదించి ప్రచురించడంతో 18వ శతాబ్ది నుంచీ పాశ్చాత్య దేశాల 
సాహితీపరులందరి ఆదరణకూ పాత్రమయ్యాయి. 

ఉమర్‌ ఖయ్యాం వాణిని - ఉమర ఆలీషా ఇలా వినిపించాడు. 

“మంటికి మింటి మధ్యగల మంజుల విద్యనెల్ల నేర్పితే 

యుంటిని, మాయలన్ని యిరిగుంటిని, చికులనుంది తప్పుకో 

కంటిని, అద్దులన్ని తొలగన్‌ నిలుచుంటిని, కాని మిత్తినే 

వెంట జయంపలేనయితి విహ్వాల చిత్తము సందడింపగన్‌ ! 

ప్రపంచంలో పుట్టిన తత్వవేత్తలంతా మానవులకు సంభవించే సకల బాధల నుంచీ మృత్యువు 
నుంచీ విముక్తి లభించడమెలాగ అన్న మీమాంస తోనే మథనపద్డారు. మరణానంతరం జీవనం 
గురించి చర్చిస్తున్న దశలోనే స్వర్గ నరకాలనూ సృజించుకున్నారు. అవన్నీ ఊహమాత్రమే! జనన 
మరణాల మధ్యస్థ జీవితమే పరమ (ప్రామాణికమనీ ఖయ్యాం విశ్వసించాడు. బహుళార్దదాయకమైన 
ఆ జీవితాన్నే సాఫల్యమొనర్చుకోవాలని ఆకాంక్షించాడు. అందుకోసం బ్రతుకంతా సార్ధక్యంగా 
గడపాలని అనుశాసించాడు. 

“ఆది యనాదిలో గల రహస్యమునీక్షును నాకు తోచదు, ఈ 

భేద సమస్యలో ముడిని విప్పగ నీవును నేను చాలము, ఈ 

వాదము లన్ని వట్టి తెర బైటవి - ఈ తెర లేచిపోవుచో 

నేదియు లేదు, కేవలము నీవును, నేనును నుందమచ్చుటన్‌” 

వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే! 


న ఈ వ 


మహాకవి ఉమర్‌ ఆలీషా సామాన్యుల కందరాని పదాలను ప్రయోగించడు. 
ఆ అల్పపదాలపైనే అనల్పార్దాలను నెలకొల్పుతాడు. పద్యం వెంట పదాలూ, పదాల వెంట 
అర్జాలూ ప్రవాహశీలంగా ప్రసాదగుణంతో భాసిస్తాయి. ఏనుగుపై అంబారీ నిర్మించడం సాధారణమే; 
కాని ఎలుకపై 'అంబారీ'ని నిర్మించి ఉదాత్త భావయాత్ర సాగించడం మహాప్రజ్ఞ! అలాంటి (ప్రజ్ఞకు 
ఉమర్‌ ఆలీషా కవితావాణి కాణాచి! 


“వైరుల్‌ నన్ను వదార్ధవాదియని సంభాషింతురే ! వారలే 

తీరున్‌ నన్నటులాదనెర్చిరొకొ? అర్ధిన్‌ చెవ్పరే! కాని సొం 

పారన్‌ ధాత్రి కులాయమందు సృజియింపన్‌ వచ్చితిన్‌ నేనునా 

దేరూపంబని చర్చ చేయవలదా? ఇందేమితప్పున్నదా? 

అని ఖయ్యామే స్వయంగా తన్ను విమర్శించే వారిని ప్రశ్నిస్తాడు. కాని శతాబ్దాల 

తరబడిగా వస్తూ పోతున్న ఛాందసులంతా అతనిపై ఎన్నో నిందల బండరాళ్ళు దొర్లిస్తూనే ఉ 
న్నారు. అతని ప్రశ్నకు సూటిగా సమాధానించగలవారే లేదు. పదార్థవాది అంటే మనమిప్పుడు 
ప్రచురితంగా వాడుతున్న భౌతికవాది అనే అర్ధం. అదే హేతువాదానికి, నాస్తిక వాదానికీ ప్రాతిపదిక, 
లోకస్టుల అనుపూర్తిక విశ్వాసాలను ప్రశ్చించడంలో తప్పేమిటని ఉమర్‌ అడుగుతున్నాడు. 

ఆలీషా మహాకవి పద్యరచన వ్యాఖ్యా అనపేక్షంగా సాగుతుంది. మాధుర్యగుణాన్ని 
సంతరించుకుంటుంది. మచ్చుకు ఐదు పద్యాలు చూపక తప్పదు. 


1. కొందు బుద్ధిమంతులగు కోవిదులద్దపు మంచిముత్తెముల్‌ 
వొందుగ దండలల్లి యిడుపోలిక - దేవుని గూర్చి చెవ్పిమె 
ప్పొాందగ లేక వాస్తవ నమున్నతి యేదొ యెరుంగలేకయే 
(మందిరి వ్యర్ధవాక్యము లనేకములాడి (్రగల్ఫ చిత్తులై! 


2, లోకాలోక వరీతభూతలము నాలోకించి, ఆయీశ్వర 
శ్రీ కళాయణకలాకలావము వీక్షింపంగ చర్చించి భూ 
మ్యాకాశంబుల మెట్టి కొనసాగి భగ్నాశావకాశాత్ములై 
మీకీభావము నొందిరేమనగ మోమున్‌ చెల్లకల్లాడుచున్‌! 


త. ఈ రతనాలు గల్లునని ఎకుడిదో! ఇది వేరు శోభితా 
స్ఫారరసాత్సకంబయిన చక్ళని యీ తెలిముత్తపున్‌ కళే 
వేరు వివరమైన గుణ భేదము మీకును మాకె కాని, సొం 
పారు వ్రీయల్‌ రచించు నిజభాషలకర్ణము వేరు చూడగన్‌ 


4. ఓ నతి నీవు నేనల సముజ్వల కాంతి రసస్వరూవ నం 
భానిత సంవదన్‌ వెలయువారము, మేనులు వేరు వేరుగా 
పూనకుకల్లు కన్నమటు పోల్చిన నొక్ళట కాకమానమీ 
భాసుర (పేమవీధినెడ బాయక యేగుచు నుంటి మొక్కట్లై! 
పెద్దలు మాట్లాడుతుంటే మొదట వినాలి. తరువాతే జవాబు చెప్పాలి. - మహాక్కా గాంధీ, 


న ఈననవ 


సహృదయ మితునుండలి సావనీర్‌ 

ర్‌. (ప్రతిమ వచించి, తన్ను నిజభక్తి భజించెదు వాని తోద, నో 
పొతుడ మదీయ పాదముల కేటికి మొక్సెదు - నేను రాలునై 
వెతబడి పెక్కు సమ్మెటల వేగి గడించితి దివ్య వ్యక్తి తత్‌ 
గతి (పద్ద నీ వదయుగంబులు (మొక్సెద రెల్లవారలున్‌ ! 


-రసజ్ఞులకు రుచి చూపగలమే గాని మొత్తం కావ్యం ఏడువందల ఏభయి పద్యాలనూ 
అందించలేము కదా ! 


నాలుకలపై నిలిచే వాక్యాలు 

ఉమర్‌ ఆలీషా కావ్యంలో పొంకంగా వినీవినగానే నాలుకపై స్థిరనివాస మేర్చరుచుకోగల 
వాక్యాలు కోకొల్లలు. అలాంటివి కొన్ని 1) పేమ పాఠముల వాడని వారలు లేరు నెచ్చెలీ, 
9) విశ్వక్షితిమర్వుడే మధురసంపు రసంబు తెరంగెరింగెడున్‌! 3) చెలియా దాక్షరసంబు 
నాకొసగునమా సీసా ముఖద్వారమున్‌ వెలికిన్‌ దీయుము, 4) విధియే రీతిని నన్ను నాగతియగున్‌ 
వేయేండ్లు చింతించినన్‌! 5) నీతనువందు మాంసమును నెమ్మలు గల్లెడు దాక నెవ్వనిన్‌ చేతులుచాచి 
దేహియని చేరకు 6) తెలివిగల దేని తెలివినే తెలుసుకొనుము 7) కాలమేరినైనన్‌ మన్నించెనే 8) 
తుటిపోయిన పోవును జీవితంబు రాబోహదువెండి, పగిలిపోయిన భాండచయంబుకైనడిన్‌ 9) 
పెక్కు నాళులీసుమములు నిల్చియుండవు అటు చూచుచు నుండగ రాలినేలపై గమరును;” ఇలా 
ఎన్ని వాక్యాలనైనా ఉదహరించవచ్చు. రసార్భులకు కమనీయమైన ఆమె తలదించే కొలువున్న 
ఆమని వలె కలకలలాడే కావ్య బృందావనిలో ఏ పూవు విసర్దనీయమని? 


ముగిస్తూ ఒక్కమాట 

పద్దెనిమిదో శతాబ్ది ఆరంభం నుంచీ బెరంగజేబు సమకాలీనుడైన తానీషా పరిపాలనలో 
నేటి యావదాంధ్రమూ ఒక సామ్రాజ్యంగా తనరారింది. గోల్కొండ రాజధానిగా, ఉరుదూయే 
రాజభాషగా పెంపొందింది. తెలుగు భాషలో ఎన్నో ఉరుదూ పదాలు తొలగించరానంత 
(ప్రాధాన్యతనందుకున్నాయి. హైదరాబాద్‌ రూపొందిన తర్వాత రమణీయార్ధ కవితా భాషగా ఉ 
రుదూ పరిణమించింది. ఈ (ప్రభావం యావదాంధ్రపైనా ప్రసరించింది. ముఖ్యంగా ముస్లిం 
సోదరులలో స్థిరపడి, మాతృభాషగా ప్రవర్ధిల్లింది. 

కాని బెంగాలీ ముస్లిములకు ఉరుదూ, పారశీ, అరబ్బీ భాషలతో ఈషన్మా(త్ర సంబంధమూ 
లేదు. ఆ ప్రాంత హిందూ ముస్లిములందరికీ మతంతో నిమిత్తం లేకుండా బెంగాలీయే మాతృభాష! 
అలాగే దక్షిణాదిని తమిళ ప్రాంత ముస్లిములకున్ను ఉరుదూ తెలియదు. తమిళమే మాతృ భాష 
కేరలీయ ముస్లిములకు మళయాళమే మాతృభాష. మతభేదం లేకుండా సర్వుల కవితా భాష 
కూడా మాతృభాషే. తెలుగుదేశం పరిస్థితే భిన్నించింది. నైజాం ఉక్కు పిడికిలి నుంచి తెలంగాణా 
విముక్తమయ్యే వరకూ హిందువులంతా నిర్భందంగా ఉరుదూ భాషలోనే ప్రాథమిక విద్య 
నభ్యసించవలసి వచ్చేది. జీవిత వ్యవహారాలన్నీ సాగించవలపీ వచ్చేది. 


లో య pa 
సత్యం భగవంతుడికన్నా గొప్పది. - మహాత్మా గాంధీ 
ఆనా పనస శరత ప పటన పత ఆయా భూ భత ప శా పట శన శతా తనా 


ఆంధ్రప్రదెళ్‌ ఏర్పడ్డ ఈ కాలంలో తెలంగాణా ప్రజలలో తెలుగు భాషా వేత్తల సంఖ్య 
సహస్రాధికంగా పెరిగింది. హిందువులైనా, ముస్లిములైనా ఆధునిక చేతనతో ఉదాత్త కవిత్వం 
రాస్తున్న యువజనుల సంఖ్య గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా అభివృద్ధి పొందింది. నేడు 
తెలుగు భాషా సేవచేస్తున్నముస్లిమ్‌ సోదరులు శతాధిక సంఖ్యలో వున్నారు. ఉన్నతోద్యోగాలు 
చేస్తున్నారు. తెలుగు భాషాధ్యాపకులుగా రాణిస్తున్నారు. మంచి కవిత్వం ప్రచురిస్తున్నారు. ఇది 
మారిపోయిన చరిత్ర అందించిన సతృ్సలజాలం ! 

కాని ఆనాటి (బ్రిటిష్‌ ఇండియాలో, మాతృభాష ఉరుదూగా పెరిగిన ముసల్మానులలో 
తెలుగు కవిత్వం రచించగలిగే వారే కోటికొక్కరు. అందునా ఉదాత్త కవితాదీధితులు వెలార్చి 
చిరస్మరణీయులైన వారు మరీ సకృతు! ఉమర్‌ ఆలీషా వంటి అరుదైన శేముషీ దురంధరులు 
నిజంగా కవితామృతధారలే! 

అందుకే మహాకవికి ఆయన పద్యంతోనే నివాళులర్పిస్తూ “స్వామి నీ మహనీయ వైభవ 
మహాభాండారమందెందరో యే మేమో కొనిపోవుచున్న నొకయింతే తగ్గిపోబోవదీవే మార్గంబుల 
కద్దు దూరవు. ప్రపంచేచ్చావిహార క్రియా సామాన్యార్థము లుగ్గడింపవు దయా సర్వస్వమున్‌ గూర్చగన్‌!” 

(నూరు శరత్తులు గ్రంథం నుండి) 


* సారస్వత, సాహితీ సౌరభాలను ఆస్వాదిస్తున్న ప్రముఖ ప్రదేశములందు పీఠికాపురంనకు 
కూడా శతాబ్దాల చారిత్రక ప్రాసస్యం ఉన్నదనుటకు సాక్ష్యాధారాలు అనేకం. బహుముఖ 
రంగంములందు కాకలు తీరిన ప్రముఖులను ప్రపంచానికి పరిచయం చేసింది మన పిఠాపురం. 
అట్టి యీ ప్రాంతము నందు నేను జన్మించడం, అందునా ఘనత వహించిన పిఠాపురం 
పురపాలక ఏలికగా సేవలందించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ అనేక సేవా 
కార్యక్రమములను పిఠాపురం ప్రాంత ప్రజలకు అందిస్తున్న “సహృదయ మిత్రమండలి సేవా 
సంస్థ పిలుపు మేరకు సుమారు 10 సం॥లుగా రక్తదానం చేయడం, మద్యపాన రహిత 
కార్యక్రమములలో పాల్గొనుట, ప్రాచుర్యం వహించిన స్థానిక “శివరాత్రి మహోత్సవ 
కార్యక్రమములందు పురపాలక సంఘంతో బాటుగా వ్యక్తిగతంగా కూడా నా తోడ్పాటును అందజేస్తున్నందుకు 
నాకు ఎంతో సంతోషాన్ని అందిస్తున్నది. అటువంటి యీ సేవాసంస్థ ఆవిర్భవించి 15 సం॥లు పూర్తి చేసుకొని 
తదనుగుణంగా వివిధ రకములైన సేవలను ఉటంకిస్తూ రూపుదిద్దుకొనిన యీ “సావనీర్‌” విడుదల శుభ సందర్భంలో 
హృదయ పూర్వక శుభాభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలలో బహుముఖ 
పాత్ర వహించగలదనీ ఆశాభావనతో...! 

- కరణం చిన్నారావు 


లోకం నడుస్తూన్నది మంచి వారి వల్ల. మెరుగైన సమాజం కోసం సహృదయంతో 
ఎంతోమంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ మార్గదర్శనం చేస్తూ ఎన్నో మైలురాయిలు 
దాటింది సహృదయ మిత్రమండలి. ఆ సేవలు పొందిన వారిలో నేను ఒకర్ని. 
ఆసంస్థ తరపున సేవా కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టం. 

- ఎ.గణేష్‌ కుమార్‌ 


అందరిఫట్లా విధేయత కనఫరచండి, కానీ, మీ నమ్మకాలకు భిన్నంగా ఫ్రతర్షించకండి. - గొతమ బుద్దుడు, 


deed Ieee ee ఉనా ప పా కా శాప 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


శ) దేవులపల్లి కృష్ణకా 


స్తే 
న్‌ - తిరుమల రామచంద్ర 

శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణశాస్రిగారిని తలచుకున్నప్పుడు మధుర మధుమాసం, దానిలో 
విరగబూచిన గున్నమామిడి, దాని కొమ్మనెక్కి పల్లవం మెక్కి పాదే కోయిల; ప్రావృడంబోధరస్వామి, 
వాని ఎదుట ఆపాదచూడం పుష్పించిన కుటజనిటపి, దాని సరసన మత్తెక్కి వర్తించే జిలుగువన్నెల 
నమలిరేడు; శరత్కాల నీలాభ్రసరసి, దానిలో విహరించే నిండు జాబిల్లి, ఆ జాబిల్లి నుంచి జాలువారే 
వెన్నెలజల్లు; నవ విభాత మహోత్సవం, దానిలో దోబూచులాడే ఉష:కల్యాణలావణ్యం ;గంధర్వలోక 
మధురసుషమా సుధాగాన మంజువాతి, దానిలో వినిపించే వియోగగీతిక; పచ్చ తటాకుల పచ్చితావుల 
వెదజల్లే పెండ్లి పందిరి, కన్నెమిన్నలు చిలకరించే పన్నీరు, ఒత్తుగా ఆశాంచలాలకు సాగిపోయే 
అగరువత్తుల ధూపధూమశిఖలు, మేలిమిపసిండి మలామాల మంచిగంధం జ్ఞాపకం వస్తాయి. 

వారిమాటలు వింటూ ఉంటే, ఉన్నత పర్వతా(గంమీదో, సంజమబ్బుల పవడాల ఛాయలలో 
నదీతీరానో, ఉద్యానవనంలోనో, సముద్రపు అంచులలోనో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది. చీదర్హు, 
చీకట్లు పటాపంచలయినట్లు పరమానందమవుతుంది ; పానకం తాగుతూ ఉన్నట్లే ఉంటుంది. 
గిరీశం అన్నట్లు వారి మాటలు వినడమే ఒక 'ఎజుకేషన్‌” వారి సాంగత్యం ఒక మత్తు. విడిచి 
రాబుద్ధిపుట్టదు. అదేదో అద్భుత వశీకరణ శక్తి, కొంపలు మునిగిపోతున్నా వదల మనసురాదు. 
అదేదో అసదృశమైన మాగ్నటిజం! 

వచనంలోను కవిత్వం ఉంటుందా - అన్నది ఒకప్పుడు వివాదాంశం. “గద్యం కవీనాం 
వికషం వదంతి” అని దండ్యాచార్యులు మొదలయిన అలంకారికులు చెప్పినా సందేహం సమసిపోలేదు. 
కాని, దేవులపల్లివారి మామూలు పలకరింపులలోను కవిత్వం చిప్పిలితూ ఉంటుంది. మనను 
వారు ఏ వయోవృద్దునికో “వీరు ఫలానా” అని పరిచయం చేస్తారనుకోండి. “కంటిచూపు తగ్గింది 
బాబూ, చెబితేగాని తెలీదు నాయనా” అని ఆ వృద్దు అంటారు దానికి దేవులపల్లి వారు “మీరు 
ఎంతో అదృష్టవంతులు. చెబితే తెలుస్తున్నది. చెప్పినా తెలియనివారు ఎందరున్నారో భారతదేశంలో!” 
అంటారు వెంటనే. మనకు నవ్వు ఆగదు. ఇలా అను నిమేషం వారి వాక్కులలో చిల్లర విషయాలూ 
చమత్మారంతో కవితగా కనవస్తాయి వినవస్తాయి. అందువల్లనే కాటూరి వెంకటేశ్వరరావు గారు 
తరచు అనేవారు “మా కృష్ణశాస్త్రి మామూలు మాటల లోనే కవిత్వం ఉంటుంది. చాలామంది 
వాటితోనే తృప్తిపడిపోతారు. ఆయన కవిత్వం చెప్పదలచుకుంటే, అంతకన్నా పై స్థాయి ఉండాలి. 
అందువల్లనే ఆయన హెచ్చుగా (వాయలేకపోయాడు” అని. 

బుణం కన్నా గుణానికి, రాశికన్నా వాళికి ప్రాధాన్యమిచ్చే దేవులపల్లి వారు 1897లో 
తూర్పుగోదావరిజిల్లా చందనంపాలెంలో జన్మించారు. ఈ గ్రామం కూచి మంచి తిమ్మకవి 
నివసించింది. దేవులపల్లివారు పూర్వులది ఆకిరిపల్లి, తాతగారు వలస వచ్చారు. తండ్రిగారి 
దాక పండితులుకానివారుగాని, రామభక్తులు కానివారు గాని లేరు. కనుకనే “దేవులపల్లి వంశమున 
దేవులు పుట్టిరి” అని చెళ్ళపిళ్ళ వేంకటశాప్రిగారూ (ప్రశంసించారు. దేవులపల్లివారి జనకులు 
వేంకటకృష్ణశాస్రిగారు కూచిమంచి తిమ్మకవి మునిమనమడు వేంకట్రాయమంత్రివద్ద కవిత్వపు 

అర్థం చేసుకున్నది వివరించాలి. తెలుసుకున్నది చేయాలి. - అరిస్టాటిల్‌ 


dee Ieee ee eee ee ee CGO Ieee ee ee 


మెలకువలు తెలుసుకున్నారు. వారూ, పెత్తండ్రి సుబ్బారాయశాస్త్రి గారూ పీఠికాపురాస్థాన విద్వత్శవులు. 
కనుక దేవులపల్లి వారికి పుట్టుకతోనే గొప్ప సంస్కారం అబ్బింది. తండ్రిగారు, పెత్తండ్రిగారు 
చిన్నప్పుడు పద్యాలు వ్రాసి వినిపించి “ఏది బాగుంది?” అని అడిగేవారట. వ్యస్తాక్షరి చేయించేవారట. 
అప్పటినుంచే దేవులపల్లివారికి పదాల సంగీతం తెలిసింది ; ఏది మధురమో తెలిసికొనే జ్ఞానమూ 
కలిగింది. ఈ సంగీత సంగతితోనే వారు ఏడవ ఏటే సామర్లకోటలో “నంద వందన ఇందిరానాథ 
వరద” అని తొలిసారిగా పద్యం చెప్పారు. తర్వాత పదవ ఏట రామతీర్థంలో కవిత చెప్పారు. 
కాని, దురదృష్టవశాత్తు వారికి తమతండ్రి పెత్తంద్రి గార్ల వద్ద బహుకాలం శిక్షణ పొందే అవకాశం 
లేకపోయింది. పెత్తండ్రిగారు 1909 లోను, తండ్రిగారు తర్వాత రెండేండ్లకు కాలధర్మం చెందారు. 
కాని దేవులపల్లివారు వారి రచనలను పారాయణం చేశారు. “నా కవితలో నాన్నగారి లిరికల్‌ 
ఫెర్వర్‌, పెదనాన్న గారి జిగీవచ్చాయి” అంటారు వారు. 

వారి విద్యార్థిదశ పిఠాపురంలోను, కాకినాడలోను గడిచింది. పిఠాపురం హైస్కూలులో 
హెడ్మాస్టరు కూచి నరసింహం గారు. కాకినాడ కళాశాలలో రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు, 
రామానుజాచార్యులు గారు వారిని తీర్చిదిద్దారు. “చిన్నతనంలో కూచి నరసింహం గారు, తర్వాత 
నాయుడుగారు నాకు ఆంగ్ల సాహిత్యంలో అభిరుచి కలిగించారు” అని వారు తరచు భక్తితో 
అంటారు. అంతేకాదు. “సరకు నాన్నగారు ఇచ్చారు. ఆధునిక యుగధర్మానికి అనుగుణంగా 
కిటికీలు తెరిచి, కొత్త చూపు ప్రసాదించినవారు వేంకటరత్నంనాయుడుగారు. సారస్వత ప్రియత్వమే 
కాక లోకమంతటినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొనే అనురాగబంధం ఆయన శిష్యత్వం వల్ల 
లభ్యమయింది; జీవితంలోని ప్రతి అల్పానుభవాన్ని ఒక ఉదాత్త దృష్టితో అనుభవించే శక్తి ఆయనవల్ల 
కలిగింది” అంటారు వారు. 

దేవులపల్లి వారు 1918లో పట్టభద్రులై జీవితంలో అడుగుపెట్టే వేళకు బ్రహ్మ 
సమాజోద్యమం, వ్యవహార భాషావాదం తీవ్రంగా ఉన్నాయి. వాటితో వారు ప్రభావితులయ్యారు. 
రెండేండ్లపాటు కాకినాడ, పెద్దాపురం మిషన్‌ హైస్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, “ధర్మసాధని” 
అన్న పత్రికలో పిఠాపురం రాజాగారికి వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు. వాటి ఫలితం కోటనుంచి 
వచ్చే వార్చికం ఆపివేత, ఆ సమయంలోనే సతీవియోగం సంభవించింది. వారి కరుణాంతరంగం 
కరిగి “కన్నీరు” ఖండకావ్యంగా తరంగితమయింది. ఇదే వారి తొలి ఖండకావ్య సంపుటి (1923). 
తర్వాత ద్వితీయ వివాహమై పిఠాపురం హైస్కూలులో నౌకరీ దొరికింది. కాని, అది కొన్ని నెలలపాటే. 
వారి భావాలు రాజాగారికి నచ్చనందున పనిమాని, పది సంవత్సరాలపాటు దేశమంతా తిరిగారు. 
మళ్ళీ 1933 నుంచి పదేళ్ళపాటు కాకినాడ కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. 

దేశం తిరిగిన పది సంవత్సరాలూ వారి జిజ్ఞాసకు, కవితకూ పరువం. వారికి హరీంద్రనాథ 
చట్టోపాధ్యాయుడు, సాహితీసమితి సభాపతి శ్రీ శివశంకరులు వంటి విద్వత్మవివతంసులతో ఆత్మీయత 
కలిగింది. శాంతినికేతనంలో పలువురు సాహిత్య బంధువులయారు. వారు ప్రాచర్య పాశ్చాత్యకవుల 
రచనలను క్షుజ్ఞంగా అధ్యయనం చేశారు. “ఏకోరస: కుణ ఏవి అన్న భవభూతివాదం ప్రియమైనది. 
రొమాంటిక్‌ ఉద్యమ ప్రవాహం వారిని ముంచెత్తింది. ప్రాచీనుల సంప్రదాయానికి సమకాలిక 
జీవితం మేళవించారు. 

అశ్రద్ధ మనల్ని ఇబ్బందుల్లోనికి నెట్టిలేస్తుంది. - స్వామి వివేకానంద. 


న ఈత వ 


సహృదయ మితునుండలి సావనీర్‌ 

“ఆకులో ఆకునై పూవులో పూవునై 

కొమ్మలో కొమ్మరై నునులేతరికమ్మరై 

ఈ అడవి దాగిపోనా, లట్టైన 

నిచటనే యాగిపోనా?౯ 

అంటూ గొంతు విప్పారు. కరుణ విప్రలంభాలు కరవైన తెనుగులో ఆరని దివ్వెలు 
వెలిగించారు. జెను మరి! “కలికిపాటల కోయిలకులము” వారిది, విలక్షణత వారి సొమ్ము. 
'కృష్ణపక్షము'తో (1925) తెనుగులో కన్నీటికెరటాల వెన్నెలల మహోజ్వల పక్షమే స్థాపించారు. 
“ఊర్వశి”తో (1928) తెనుగుకు నూతన శ్రీవిలాస హాసాలు అందించి, నూత్నకల్యాణతూర్య మనోజ్ఞ 
గాన నృత్య కోలాహలం చెలరేగించారు. అప్పుడు వారు హరిజనసేవలో నిమగ్నులయి ఉండేవారు. 
కరుణరసం వారికి మానవాకించనత్వాన్ని కనులగట్టించి, 

“కురియుమురా కన్నీటిని 

మరిమరి విలఫఅింప్రుమురా 

అంటూ భక్తి కీర్తనల రూపంలో ప్రవహించింది. వారి దారుణ దురంత హృదయా వేదన 
ఈ కీర్తనలలో కట్టలు తెంచుకుంది. విన్నవారికి ఉప్పెనవలె ఆవేదన పొంగి వస్తుంది. వాటిని 
ఇతర మతాలవారూ కొంచెం మార్పులతో పాడుకుంటున్నారంటే వాటి ప్రాచుర్యం ఏమనాలి? 

1942 నుంచి వారు చెన్నపురిలో ఉంటూ మల్లీశ్వరి మొదలయిన సినిమాలకు మాటలు, 
పాటలు వ్రాశారు. రేడియో ప్రసారం కోసం క్షీరసాగర మథనం, విప్రనారాయణ చరిత్ర, మాళవికాగ్ని 
మిత్రం యక్షగానాలు, రామానుజ కథ, ముఖలింగం, శివకవికథ, ప్రసన్న పారిజాతం, సాయుజ్యం 
మొదలయిన భక్తినాటికలు, విద్యాపతి కార్తికి, కృష్ణాష్టమి మొదలయిన లిరికల్‌ నాటికలు వ్రాశారు. 
హైదరాబాదు రేడియోలో ప్రయోక్తగా చేరిన తర్వాత, “ఏడాది పొడుగునా” అనే నాటకంలోను 
సంవత్సర గ్రామజీవితం చిత్రించారు. 'బుతుచక్రం'లో “చౌరాస్తా ఆహిస్తా” అంటూ నగర శ్రమజీవుల 
జీవితం వర్ణించారు. ఇటీవల వారు రచించిన 'కొత్తకోవెల” (గాంధీ సమాధి) “ఆండాళ్‌ నాటికలు 
అసదృశమైనవి. 

“తన కంఠమున దాచి హాలావాలం 

తలనుంచి కురిపించి గంగాధరం 

మనిషి శివుడవడమే గాంధీవరం 

బాపు ననుసరిస్తే చాలు మనమందరం" అంటారు కొత్తకోవెలలో. 

“నవ్వంటే జాబిల్లి 

పువ్వంటే మల్లి 

నవ్వేది ఫపూవంటె 

నా చిట్టి తల్లా 

అంటూ పిల్లల పాటలు మొదలు దంపుళ్ళవాటలు, అమ్మలక్కల పాటలు, ఆకలి పాటలు 
- అనంతంగా వ్రాశారు. “నేనేదో భక్తకవిని కాను, మీరనుకునేంత భక్తుణ్నీ కాను. కొందరు 


అనుకునేంత దుర్మార్గుణ్నీకాను. ఎప్పుడో హృదయావెదన భరించనప్పుడుకేక పెడతాను. అది 
ఇతరులకంటే మెరుగ్లా ఉండాలనుకోవడం కాదు, లీప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా వుండడానికి ప్రయత్నించు. 


న ఈనా హవ 


కీర్తన అవుతుంది” అన్నవారి మాటలు ఎంత హాయి! 

వారి రేడియో ప్రసంగాలలో మలుపు తిరిగితే, రిక్షావాలా! బూట్‌పాలిష్‌ వంటివి 
సాహిత్యదృష్టిలోను ఉత్తమమైనవి. 

దేవులపల్లివారు ఏది రచించినా, ప్రతిపదానికి రంగూ, రుచీ, వాసనా ఉన్న వన్న 
సూక్ష్మపరిశీలనతో, శిరీష కుసుమకోమల పదాలలో హరజటా పారిజాత లతాంత మధుపేశల 
భావాలు మలచి, వేయి కన్నులతో వీక్షించి, స్వాదు సంగీత కలనాలసద్విపంచి మీద (మోయించారు. 

వారి పద్యాలు చదువుతున్నా వింటున్నా “నాకు కవిత్వం పుట్టలోని పాము లాగ, తెల్లవారి 
తలుపులు తట్టి వచ్చిపడే అతిధిలాగ, రేకులు విచ్చుతున్న పూవులాగ రకరకాలుగా వస్తుంది” 
అన్నవారి మాటల సత్యం గోచరిస్తుంది. 

“మీరు ఏదీ మహా(ప్రబంధ నిర్మాణానికీ ఇతిహాస రచనకూ పూనుకోలేదే?” అని 
ప్రశ్నిస్తామనుకోండి. “రామాయణం మానవ రచితమైన గొప్ప ఇతిహాసం; కల కాలానికి వర్తించేది. 
కాళిదాసు కవిత కవితాగుణాలన్నీ పుంజీభూతమైంది. పాతవారికి అంతా సత్యం. రామాయణం 
ఇప్పుడు ఎవరైనా వాస్తే, నప్పదు, నన్నయ, తిక్కన మానవుల లోతులు, ఎత్తులు సులభంగా 
తెలిపారు” అని వారి సమాధానం. 

“కవికి నిజాయితీ ఉండాలి. (ప్రేమ ఉండాలి మానవత ప్లస్‌ నిజాయితీ అన్న మాట, 
కవులు రెండు రకాలవారు, తాము చెప్పదలచింది నిజాయితీతో చెప్పేవారు. వారిది కొంతకాలం 
నిలుస్తుంది. కాలానుగుణమైన సత్యాన్ని - యుగధర్మాన్ని నిర్వచించేవారు రెండవవారు. వారిది 
శాశ్వతంగా ఉంటుంది. మానవత అంటే విభేదాలకు అతీతమైన రసాస్వాదనం. ఈ దృష్టితో 
కవులందరూ విశిష్టాద్వైతులు, ఆధునిక యుగంలో రెండు ఉద్యమాలు బయలుదేరాయి. ఒకటి 
మానవోద్యమం, మరొకటి హిందూ ధర్మ పునరుద్దరణోద్యమం. మొదటి దానికి ప్రవర్తకుడు 
రామమోహన్‌రాయ్‌. నేను మానవోద్యమానికి చెందినవాణ్చి నా మానవతావాదానికి ఆచార్యులు 
నాయుడు గారు. నాకు ఆయన విశ్వమానవ దృష్టి ఇచ్చారు” అంటారు వారు. 

కనుకనే వారు కవిత్వంలోను జాతులు, మతాలు చూస్తే వెర్రెత్తిపోతారు. విశ్వమానవ 
భావన లేనివాడు గొప్పకవి ఎలా అవుతాడని వారి ప్రశ్న పరమత సహనం వేరు; ఎక్కడ ఏ 
మంచి ఉన్నా తనది చేసుకొనడం వేరు. ఈ దృష్టితో వారు మతాన్ని గాని, ధర్మాన్ని గాని 
సులభంగా కవితలో ఒంటబట్టించుకున్నారు. అందువల్లనే వారు “నేను హృదయవాదిని, నాకు 
వేదాంతం తర్మం తలకెక్కవు. నన్ను ఎడారిలో కూర్చోబెట్టి వేయి పుస్తకాలు ఇస్తామన్నా వద్దు. ఒక్క 
పుస్తకమూ అక్కరలేదు. పనికిమాలినవారు, చెడ్డవారు, వికారరూపులు అయినా సరే - జనం 
మధ్యన నన్ను పడేయండి. నేను ఆరోగ్యంతో ఎంతకాలమైనా బ్రతుకుతాను. మనుష్యులు లేకపోతే 
కాయిలా పడుతాను” అని ఎన్నోసార్లు అన్నారు. 

మనమింకా నాటకాల ప్రాంగణంలోనే ఉన్నామన్నది వారి నమ్మకం. “జాతి వయస్సులో 
ఉన్నప్పుడు టాగూరులాంటివారు పుట్టారు. సంఘదృష్టి కలిగితే మంచి నాటకం, మంచి సాహిత్య 
విమర్శ వస్తాయి. కవిత చాల ఆత్మాశయం. వయస్సులో వచ్చేది. పెరిగాక నాటకకర్త అవుతాడు. 
నాటకకర్త ఇంటి యజమాని వంటివాడు” అని వారి వివరణ. 

ఇతరులకు మనం మేలు చేసి దానిని అప్పుడూ జ్ఞాతక౦ ఫెట్టుకోవద్చ, మనకు మేలు చేసిన లారిని తప్పుడూ మర్చిఫోవద్న, - బెర్‌ట్రాండి రస్సిల్‌ 


న ళూ హవ 


సహృదయ మితునుండలి సాననీర్‌ 

వారి బాహ్య వ్యక్తిత్వం లాగే వారి వకృత్వం కూడా విశిష్టం. కవితను, వ్యక్తిత్వాన్ని 
అనుకరించినట్టే దానినీ పలువురు అనుకరించి కృతార్థులు కాలేకపోయారు. షష్టిపూర్తి దాటి 
ఆరేండ్లయినా నూనూగుమీసాలు, ముసిముసి నవ్వులు, ఉంగరాల జుట్టు, దుస్సహదురంత 
వేదనలున్నా మనవికారాలను గరళకంఠునిలాగ దిగమింగుకోవాలి. కాని ఏడుపు ముఖం పెట్టి 
వికారరూపంతో, ఉండడం సంఘ ద్రోహచర్య అన్న సిద్ధాంతంతో పసందైన వేషం, మాటలో, 
చేతలో, భావనలో, ఇంటా, వంటా శుచీ, సౌందర్యం తొణికిసలాడే వారి వ్యక్తిత్వం అనుకరించడం 
సాధ్యమా? మిత్రులు కనబడితే వదలలేని ఆప్యాయతచూపే వారి చేతులు అనుకరించడం సాధ్యమా? 

(ప్రస్తుతం వారు వేంకటరత్నం నాయుడుగారి చరిత్ర వ్రాస్తున్నారు “బ్రహ్మర్షి మాట” 
మకుటంతో నాయుడుగారి సుభాషితాలు గుదిగుచ్చి, వారు పరమపదించి నప్పుడు 

“ఈ జడ జీవితమ్ము వలి 

కించితి, నే యమవంకముందు నం 
భోజము మొల్వజేనితి, వ 

పూర్వము నీ దయ యీ నిశీఖి నీ 
రాజన మెత్తినావు విపు 

లమ్మగు నీ యెద నింజెనే శర 
ద్రాజిత చంద్రకాంతు లన్సు 

తమ్ములు స్వర్గలతాంత లాననలొ 

అని వాపోయిన దేవులపల్లివారు వ్రాసే ఈ చరిత్ర తెనుగుకు వెన్నెల నివాళిగానే ఉ 
౦టుంది. తమ అనుభవాలు - జ్ఞాపకాలు వ్రాయదలచారు. వారికి రకరకాల మనుష్యులతో 
సంబంధం ఉంది. అవీ తళుకు బంగరు తారలుగానే తెనుగు ఆకసాన్ని అలంకరిస్తాయి. నాయుడు 
గారి శిష్యరికం వల్ల వారికి సమయపాలన అబ్బలేదనేది పలువురి ఫిర్యాదు. కాని, వారిప్పుడు 
చేతికి గడియారం కట్టారు. తప్పక మాట నిలబెట్టుకుంటారు. దేనినైనా చిత్రికపట్టె స్వభావం 
గనుక కొంత విలంబనను సహిద్దాము. 

“నాది చిక్కని కవిత అని నా నమ్మకం. అన్ని వర్గాల పరిశీలనా ఉంది” అన్నారు వారు. 
ఎంత వద్దనుకున్నా కాళిదాస భవభూతుల, యామున వేదాంతదేశికుల తిక్కన పెద్దనల, కబీరు 
సూరదాసుల, షెల్లీ బైరనుల వరుసలో నిలబడే దేవులపల్లి వారికి అంతమాత్రం అనుకోడానికి 
అవకాశం ఇద్దాము. రాచవీటిలో పెరిగి జీవితం లోను, కవితలో అబ్బిన రాజసాన్ని గౌరవిద్దాము. 

“వారు వ్రాసింది ఎంత?” అన్నది బాలిశుల ప్రశ్న “అమరుక కవే: ఏక: శ్లోక: ప్రబంధ 
శతాయతే” అన్నాడు ఒక సహృదయుడు అది నాడూ, నేడూ నిజం. దేవులపల్లి వారి “ఏకం 
పద్యం ప్రబంధ శతాయుతే” అంటాను నేను. ఇది నేడూ, రేపూ నిజం. సాహిత్య చరిత్రకారులు 
ఏమి వ్రాతలు వ్రాసినా, నేను మాత్రం దేవులపల్లి వారిని నవ్యకవితా ప్రస్థానాచార్యులుగా 
పురస్మరిస్తాను. 

“నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? 

నా యిచ్చయే గాక నాకేటి వెరపు ?* 

(మరపురాని మనీషి గ్రంథం నుండి) 
ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు..... సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. - రామకృర్ణ ఫరమహాంస 


Fo Ce RT TTD యాతనా యాయ CRT TTT 


మలుపు విరిగితే... 


- దేవులపల్లి కృష్ణశాస్త్రి 

“ఏమండీ! ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది” అని ఒకడడిగాడట. 

“నేను ముఫ్పయ్యేళ్ళనుంచీ చూస్తున్నాను; ఎక్కడికీ వెళ్లడం లేదు; ఇక్కడే ఉంది ఈ రోడ్డు” 
అని మహా తెలివైన వాడిలాగ రెండో వాడు జవాబు చెప్పాడట ! 

ఇది చురుకైన మాటలాగ కనబడుతుంది; కాని కాదు. దీనిలో నిజం లేదు. ఇది సూక్షదర్శి 
అనే మాట కాదు. 

రోడ్డెక్కడికీ వెళ్లకపోవడ వేవిటి ? అది హమేషా ఎక్కడికో ఒకక్కడికి వెడుతూనే ఉంటుంది. 

ఒక్కచిటిక నిలబడకుండా రోడ్డు నడుస్తుంది; రకరకాలుగా నడుస్తుంది. 

రోడ్డు పరుగెత్తుతుంది కూడా. ఎటొచ్చీ, ఎప్పుడూ విరామం లేకుండా కదులుతూ ఉ 
౦డడం వల్ల, చలనం లేకుండా ఉన్నట్లుటుంది - రివ్వున గిరు గిర్రున తిరిగే బొంగరం కదల 
కుండా ఉన్నట్లు కనపడుతుందే, అలాగ! వెనకటికి ఒక ఏరు 

“నడక రాని దారి కాను 

జదమగు రహదారి కాను” 


అని దారిని హేళనచేస్తూ పాడిందని ఒక కవి వ్రాసేడు అందరికీ తెలియదు నిజం. 

తన ఒడ్డు మీదనే నిదానంగా ఉన్నట్టుండే కాలిదారినీ, ఆ దారి కావల నిశ్చల గంభీరంగా 
కనపడే రహదారినీ, చూసి, ఆ ఏరు ఆ మాట అని ఉంటుంది. 

అయితే, ఏటికన్న బాటే గొప్పది పెక్కువిధాల. కాలువకు, ఏటికి కడలి కడవల - అంటే 
గమ్యస్థానం. కనుక అది అటువైపే నడవగలదు. మార్గము ఇటూ అటూ నడుస్తుంది - ముందుకీ 
వెనక్కీ రెండుతలల పాములాగ. 

దారి వెయ్యికాళ్ల జెర్రి వంటిది. పాపం, దానికి రవంతయినా విశ్రాంతి లేదు. 


డి 


నా చిన్నతనంలో మాత్రం మార్గం స్థిమితంగా నడిచేది. అప్పుడది వేగం ఎరగదు. 
ఎప్పుడో గాని పరుగెత్తేది కాదు. 

సైకిళ్ళూ కార్లూ ఉంటేనే గాని రోడ్డు పరుగెత్తలేదు. 

అప్పటి ప్రయాణాలు బాగుండేవి. కాలినడక నైతే నేమి, ఎడ్లబళ్ళ మీద నైతేనేమి ! 
ప్రయాణమంతా ప్రియమైన అనుభవంలాగ ఉండేది; కష్టసుఖాల మాల గ్రుచ్చుకున్నట్లు ఉందేది 
ప్రయాణం. “హుఫ్‌” అని ఇక్కడనుంచి అక్కడ వాలడం కాదు ఈ రోజులలోలాగ. 

దారీ బాటసారీ అప్పుడు దగ్గర నేస్తాలు. బాటసారి పదధ్వనులను ఎంత దవ్వులనుండి 
అయినా పసిగట్టగలిగేది దారి; ఇద్దరూ కలిసికట్టుగా నడుస్తూ పోయేవారు. దారి తెమిలేది కాదు; 
బాటసారికి బోలెడు తీరిక ఉండేది. 

ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ, కోర్కెలను అప్పటికీ తీర్చలేదు. - మభోత్నా గాంధీ 


Fe Ce RT TT TED ee CT CRT TET 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


బాటసారులలాగే దారులు రకరకాలు. 

చేలల్లో గట్లదారులూ, తోపుల్లో పుంతదారులూ, కొంద కనుమల్లో కునికేదారులూ, కాశీ 
రామేశ్వరాలకు రహదారులూ - ఇలాగ ఎన్నో ఉన్నాయి. 

గాలి దారులూ నీటిదారులూ కవులకు మాత్రమే అప్పుడు ఎక్కువగా ఉందేవి. ఇప్పుడందరికీ 
ఉన్నాయి. 


3 


అయితే అన్నిదారులూ బాగుండవు. కొన్ని తిన్నగా నున్నగా సూటిగా పేలవంగా 
ఉంటాయి. వీటిమీద చేసే ప్రయాణానికి ఊపూ, ఉల్లాసమూ ఉండవు. మలుపుల్లేని బాటలవి. 

మలుపులేని బాట మన్ను మరణం, ఛీ! మలుపుల్లేని మార్గం బాగుండదు. 

మలుపు పిలుపువంటిది; “వెనకాల ఎవరున్నారు చెప్మా! ఏముంది చెవ్మా” అనిపించి 
అడుగులను హెచ్చరిస్తుంది. మలుపు తెరచుకొన్న తలుపువంటిది; తెరవగానే మనకోసం ఎవరున్నారో! 

మార్గం రాగమైతే మలుపులు సంగతులు 

మార్గం పామైతే మలుపులు మెలికలు 

మార్గం తీగైతే మలుపులు వంపులు 

మలుపులతో దారి భంగిమలతో ఒయారి. 

“That lure of the turn of the road, of the crest of the hill” అన్నాడు కవి. 

మార్గానికి మలుపులేగాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలి అంటాను. ఉండకపోతే 
ఎలాగ? వైకుంఠపాళీ ఆట ఉంది - పరమపద సోపాన పటంమీద ఆడేది. ఇది జీవితమంత 
ఆకర్షవంతంగా ఉంటుంది - నాటకంలాగ. ఎందుచేత? దీనినిండా మలుపులూ ఎగుడుదిగుడులూను! 
ఎప్పుడేది జరుగుతుందో, ఏది మనకు మరునిముషం సిద్ధంగా ఉందో మనకు తెలియదు. ఎన్నో 
హఠాత్సంఘటనలు ! ముందువచ్చేది నిచ్చెనో విష సర్పమో మనకు తెలియదు. 

వరుసగా నిచ్చెనలే వచ్చేసి, పరమపదం ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆట బాగుండదు. 

పరమపదం దాకా పరచుకొన్న పథంలో, ఒకొ మలుపు తిరిగితే ప్రసవం, మరొకటి 
తిరిగితే పన్నగం, ఆ పాముకాటువల్ల నేలపై ఒరగడం, అంతలో తేరుకొని ఒక నిచ్చెన ఎక్కడం, 
ఒక తేనె కాలువ దాటడం, ఇక నొక్క చిన్న నిచ్చెన ఎక్కడం, ఒక సౌందర్యసీమ ఎదురవడం, 
మరొక సోపానం దాటడం, పూలతోటలో కాలుపెట్టడం, ఆనంద ధామపు అంచులూ గోపుర 
శిఖరాలూ కనపడడం, ఇంతలో ఒక కాలాహి కరవడం, మళ్లీ సొమ్మసిలి నేలరాలడం ఇదీ, 
మలుపులతో, ఎగుడు దిగుడులతో, వైకుంఠపాళీ. 

వైకుంఠపాళీ అంటేమానవుని మహాప్రస్థానం - అనుకోకుండా ఆనందనిన్రేణి, అగపదని 
అంధకూపమున్నూ అయినా, వీటి అన్నిటి వల్లనే, జీవితానికి గమనం, ఊపు, చైతన్యం, ఉత్సాహం, 
లక్ష్యం వస్తాయి. 

మలుపులూ ఎగుడుదిగుడులూ జీవితమార్గంలో ఉండి తీరాలి. 


ఈ రోజు చేయాల్సిన వనిని రేఫటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే పనిని చేసి వుంటారు. 


De ee Cn RT TT TED TT ETT 


4 


తిరుమలపై వేంచేసి ఉన్న వేంకటేశ్వర (ప్రభువుల శ్రీచరణ సన్నిధానానికి, కోటి మెట్లపై 
కోటి మలుపులు తిరిగిన రాలదారినిబడి, యాత్రికులు పూర్వం కాలినడకను ఏడుకొండలూ ఎక్కేవారు. 
రాళ్ళు, ముళ్ళూ, పాములూ, పులులూ, అందని అధిత్యకలూ, అగాథపు లోయలూ - అన్నీ 
కడచిపోతేనేగాని కన్నులపండు వయ్యేదికాదు. దివ్యసన్నిధిని నిలవడానికి యాత్రికులు అంత 
(శ్రమపడి తీరాలి. “0౪ Must pass through fire and water before thou reachest a 
wealthy place.” 

అయితే ఆ శ్రమ ఆనందంతో పులకితమైనది. నడుమ నడుమ కొండ కొమ్ము చేరగలనో 
లేదో అన్న సందేహం ఒక్కొక్కప్పుడు చదికిలబడి నిట్టూర్చే బలహీనత, తరుణులైన, ఆలుమగలు 
ఒకరివైపు ఒకరు చూసుకొని ముందుకు దూసుకుపోయే ఉత్సాహం, వృద్దులు ఒక్కసారి జరిగి 
పోయిన ప్రయాస నెమరు వేసుకొని వెనక్కి తిరిగిపోలేక ముందు మలుపు చూసి మరికొంత 
ముందుకు నడిచే పట్టుదలా, ఒక మలుపులో వృక్షచ్చాయ, ఒక మలుపులో విశ్రాంతవేది మలుపు, 
మలుపునా కానాకోనా కనుమా, మలుపు మలుపునా అందుతున్నట్లు కనబడే ఆలయవిమానం - 
ఇవన్నీ ఉంటేనేగాని దివ్యయాత్ర కానేకాదు; జీవిత యాత్రా కాదు. 


5 


ఒక్కొకృని జీవితం, వడిదుడుకులు లేక, మలుపులు లేక, కదలించే సంఘటనలు లేక, 
ఎంత సుఖంగానయినా ఉన్నట్లు ఉంటుంది. వానికి ఒక రోజు మరొక రోజుకు ప్రతిధ్వని; 
నిముషంపక్క నిముషం ఇటుకపక్క ఇటుక పేర్చినట్లు ఉంటుంది వానికి. కాని మార్గంలో మలుపు 
మలుపునా ఒరగా ఒరిగి విరితీగలు ఓవరులూ పందిరులూ నేయవు. చిదికి పోయిన పదాల 
నెత్తురు గురుతులు కనబడవు వాని దారిపై; దానికి ఇరుదెసలా పగిలిన హృదయ శకలాలు పడి 
ఉండవు. వాని జీవికలో ఆరు రుతువులూ అంటూ ఉండవు; నవరసాలూ ఎదురుకావు. వాడు 
నిదాఘంతో నిట్టూర్చడు ; (శావణంలో రోదించడు. వాని జీవిత పథంలో అడ్డుగా దాటవలసిన 
వాగులుండవు ; వేసంగులు వచ్చి ఆ యేళ్లు ఎండిపోవడమూ వానకారులు వచ్చి వాటి ఒళ్లు 
నిండుకోవడమూ ఉండవు. వాని బ్రతుకు త్రోవల కెదురుగా భాను కిరణాల భర్మ కిరీటాలతో 
దూర పర్వత శృంగాలు సాక్షాత్మరించవు; వాటిపై చరమ సంధ్య సిందూరం ఆరబోసుకోదు. 
వాటికి ఇటూ ఇటూ లోయలలో నుంచి నీడలు మూల్లవు. 

వాడు హాయిగా ఉన్నాడనిపిస్తుంది. కాని వాని జీవితమార్గం కదలడం లేదన్నమాట. 
వాని దారికి కాళ్లు లేవు. వాని మార్గానికి మలుపు లేదు; దూరాన్నుంచి వినబడే పిలుపూ లేదు. 


6 


“అతగాడు స్థిరపడలేదు ఇంకా” అని విచారిస్తారు. స్థిరపడడం మంచిది లాగ. “అతగాడు 
కదలడం లేదు, నడవడంలేదు” అని సంతోషించినట్లు, నాకు స్థిరపడడం ఇష్టంలేదు, ఎల్లవేళలా 
లంత గొప్పగా జీవించాలో నీ చేతలు చెప్పాలి. లంత గొప్పగా మరణించాలో వరులు చెప్పాలి. - మహాత్మా గాంధీ 


నం ళా 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
తిరగాలని ఉంటుంది; పగలూ రాత్రీ పయనించాలని ఉంటుంది; మలుపులూ ఎగుడు దిగుడులూ 
ఉన్న తెరువుల పైబడి నడిచిపోవాలని ఉంటుంది. 

“I hang about the streets all day 

At night I hang about” 

అన్నట్లు. 

అలాగ నడుస్తూ మార్గాన ఎదురైన ప్రతి వ్యక్తి వైపు చూసి, చిరునవ్వు కళ్ళతో పలకరించాలని 
ఉంటుంది. ఒక్కసారి దారిని తారసిల్లిన ప్రతివ్యక్తి చేయీ పట్టుకొని కాస్త ఆప్యాయంగా నొక్కాలని 
ఉంటుంది. 

“Perhaps to know that still I go 

Alive about a living land” 

అలాగ నడిచి నడిచి, రాతిరిమూసేక త్రోవ పక్కన ఎక్కడో ఒక పొద చెంత వెన్నువాలిచి, 
దానిలోనుంచి నక్షత్రాలను చూస్తూ పడుకోవాలని ఉంటుంది. దూరాన నుంచి ఎప్పుడూ 
వినబడుతున్నట్టుంటుంది, నిలవనీయని ఒక కేక ఏదో! దారికి పాట ఇష్టం. నా దారికి మరిన్నీ 
మలుపులున్న దారికి మరీ మరీ. నాకు నడక నాటుబండి ప్రయాణం, ఇష్టం; అవి పాట లేనిదే 
సాగవు. 


గ 


ఇకా 

జీవిత మార్గంలో గొప్ప మలుపులున్న మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది. 
రామాయణం లాగ, మహాభారతంలాగ. ఆ మానవుని మహాత్ముడంటారు. జీవిత మార్గంలో 
మలుపుతిరిగితే, ఆపద వచ్చినా ఆనందం కలిగినా, తరువాత స్తిమితంగా వాటిని నెమరు 
వేసుకొన్నప్పుడు మాత్రం అన్నీ అమూల్యంగానే కనబడతాయి; ఆప్తంగా ఉంటాయి. వాటిని 
మాసిపోనియ్యం. అవి తీయనివై పోతాయి. అనంత యాత్రా మార్గం మీద అవి మనకు దారి 
బత్తెం. 

కాశీమజిలీలలో ఒక కథ ఉంది. 

అనగా అనగా ఒక యువకుడున్నాడు. వానికి తల్లీ తండ్రీ ఎవ్వరూ లేరు. మాధుకరం 
చేసుకునేవాడు; వడిదుడుకులు లేక వాని బ్రతుకు సుఖంగా సాగేది. (బ్రతుకుతున్నానని వానికి 
తెలియదు. వానికి రాత్రీ పగలూ తేడాలేదు. అంతలో వానికి తెలియకుండానే బ్రతుకు తెరువు 
ఒక మలుపు తిరుగుతుంది. 

ఒకనాడు ఊరుకోలేక ఉన్న ఊరు వదలి బయలుదేరాడు; ఎక్కడికో తెలియదు. నడిచాడు. 
నడిచాడు. మునిమాపు వేళకు ఒక పట్టణ పరిసరానికి వచ్చాడు. అక్కడ ఆగాడు. పాతబడిన 
మానవునికన్న పలుకరించే తోట నయం అనుకున్నాడు. అలసి ఉన్నాడు కనుక, దరిద్రుడు 
కనుక, అట్టి (శమలు అలవాటయిపోయాయి కనుక, హంసతూలికా తల్పం అక్కరలేకుండానే, 
నిద్రపోయాడు. తెల్లవారబోతుంది. వాని నిదర అంచులు కదలినట్లయింది. ఏదో కలకలం సోకి 

అంతటి వారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తల్పించుకోలేదు కదా. 


వలయ లయల లలల లయ అలయ య యా అలయం eeee CCADOIIIIIEIeeDeeee 


ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి కూర్చున్నాడు. ఎదురుగా రత్నభూషణాలతో పెద్ద ఏనుగు. ఏనుగుమీద 
బంగారపు అంబారీ. ఆ ఏనుగు పక్కన వెండి వేత్రాలతో భటులు. ఆ ఏనుగు ముందు గంభీరంగానూ 
వినయంగానూ నిలబడ్డ ఒక పెద్దమనిషి. ఆ ఏనుగు తొండంతో పట్టుకున్న ఒక మందార 
మాలిక. ఆ ఏనుగుకి దూర దూరాన వేలకొద్దీ జనం. “ఏమిటి ఇదంతా!” అనుకున్నాడు. “ఇంత 
గొప్ప కలను కరిగించి మాయం చేయగూడొదనుకొని, మళ్ళీ నిద్రపోదాం అనుకుంటుంటే, ఆ 
ఏనుగు ఆ మందార దామాన్ని వాని మెడలో వేసి, ఆ తొండంతోనే వాణ్ణి భద్రంగా ఎత్తి, అంబారీలో 
కూర్చోబెట్టి, పట్టణం వైపు మళ్ళింది. “జయము జయము మహారాజుకి” అని జయజయ ధ్వానాలు 
అక్కడి జనం. ఆ పట్టణపు రాజు పురుష సంతానం లేకుండా చనిపోయాడు. పట్టపు ఏనుగు 
ఎవరి మెడలో దండ వేస్తుందో వాడు రాజు కావాలని మంత్రీ రాజగురువూ అందరూ నిశ్చయించారు. 
పట్టంకోసం ఆత్రంగా అడ్డుపడిన అందరినీ తప్పించుకొని, ఊరు బయట చెట్టుకింద ధూళిలో 
కొలువున్న కుచేలుడి దగ్గరకు వచ్చి, ఆ భద్రగజం వాణ్ణి మహారాజుగా ఎన్నుకుంది. తరువాత 
వాడు రాజు కూతుర్చి బంగారపు బొమ్మని వివాహం చేసుకుంటాడు కూడా. (బతుకు తెరువు 
ఎంత పెద్ద మలుపు తిరిగిందో! 

కాని, మలుపులన్నిటి వెనుక మంగళ సంఘటనలే ఉండనక్కరలేదు. 

అంతవరకు ఆనందంగా నడిచింది శ్రీరాముల కథ. బాల్యక్రీడలు, విశ్వామిత్ర క్రతురక్షణ, 
సీతాకల్యాణంపరశురామ గర్వభంగం, అహల్యాశాప విమోచనం, తర్వాత పట్టాభిషేక మహోత్సవం 
వరకూ వచ్చింది. ముందు కూడా అలాగే మధుమార్షం పరచుకున్నట్లు ఉంటుంది. 

అయితే, దారి హఠాత్తుగా మలుపు తిరిగి ఊరుకుంది. పట్టాభిషేకం బదులు వనవాసం 
పిడుగులా వచ్చి పడింది. తరువాత, అలాగే, మరో మలుపు వెనక మాయలేడి పొంచి ఉంటుంది. 

ఇట్టి మలుపులతో రామాయణం భారతం సాగుతాయి. 

గొప్పవాళ్ళ జీవితమార్గం అంతా మలుపులే - సామాన్యుల (బ్రతుకుల దారుల్లోనూ 
మలుపులుంటాయి. 

కాని, అందరి జీవితాల్లోనూ మలుపు వెనక ఇట్టి తీవ్ర సంఘటనలు ఉందనక్క్మర లేదు. 

దినదినమూ మన జీవితంలో చిరుమలుపులు వస్తాయి. సంసారలత కొత్తపూవు తొడగడం, 
అమూల్యమైన నగ అదృశ్యం కావడం, అక్కరలేని అతిథి రావడం, అనుకోకుండా ఉద్యోగం పోవడం, 
ఆశించని ధనం రావడం, అనురాగంతో పెంచుకున్న అలరు తీగను ఏ పశువో తుంచివేయడం, 
అనుకూల పడిన కల్యాణం భంగం కావడం, చిరస్నేహబంధం అకారణంగా తెగి తునిగి పోవడం, 
ఎన్నడూ ఎరుగని నవీనుడు వచ్చి హృదయంలో ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ మలుపులే మన 
మార్గంలో. మలుపులు తిరగడం తలుపు తీయడం వంటిదే. 

తెరవగానే ఆప్తబంధు వెదురుకావచ్చు. అప్పులవాడు నిలబడి ఉండవచ్చు. అయితే ఈ 
మలుపుల్ని పట్టించుకోని వాళ్ళు ఉన్నారు కొందరు; కొందరు మలుపుల కోసం ఎదురు చూస్తుంటారు. 

తీరి కూర్చుని మార్గంలో మలుపులు మలచుకొంటారు కొందరు. కొందరికి ఆదిపర్వం 
మొదలుకొని స్వర్గారోహణం దాకా మలుపులే, ఏదయినా, మార్గానికి మలుపులు కావాలి. మలుపు 
వెనకాల మసనం ఉండనీ, మధువనం ఉండనీ ! (పుష్పలావికలు గ్రంథం నుండి) 
ఒక లదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలచుకొన్న ప్రయోజనం నుంచి లెనుకంజ లేయతద్దు. - చాణుక్యుడు 


ETT TTT TTT ళా 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
రజనీగానంలో జ్యోత్స్నా విభావరులు 


పసితనం వీడీ వీడని మనసేమో, నాటి అనుభవాలు నిన్నో మొన్నో జరిగినంత నవనవంగా 
మెరుస్తూ యిప్పటికీ పరవళ్ళు త్రొక్కుతుంటాయి. 1939-అంటే అప్పుడే నలభై మూడేళ్ళు 
గడిచిపోయాయన్న నిజం లెక్కపెట్టుకుంటే గాని తెలియదు. అప్పటివరకూ వానాకాలం చదువుగా 
సాగుతూ వచ్చిన సంస్కృత విద్యాభ్యాసం పూర్తిగా వంటబట్టనిదే ఆపుచేసిన 
రోజులవి. తెలుగు ప్రబంధాలు యింటి అలమరాల్లోంచి తీసి 
కూడబలుక్కుంటూ చదువ నారంభించిన రోజులవి. అప్పటికే సుబ్బయ్య 
దీక్షితులుగారి కాశీ మజిలీలు కాళీలు చేసేసి, వేంకట పార్వతీశ్వర కవుల 
నవలలు మెట్లెక్కిపోవడం జరిగింది. పానుగంటి సాక్షి ఉపన్యాసా 
సమాసాలతో నోరు తిరిగించుకొని, కంఠతా పట్టడానికి ఊదరకొడుతున్న 
కాలమిది! 

(కింది తరగతుల నేలబారు గదులనుంచి ఫోర్తుఫారంలోకి 
(ప్రవేశించేసరికి, చదువు యుబిల్లింగ్‌ మేడమీద కెగ(బ్రాకిన కొత్త ఊపుల తొలినాళ్ళవి. అప్పటి మా 
తెలుగు మాస్టారు - చిత్రాడ శాగస్తులుగారనబడే ఉపాధ్యాయుల వేంకట శాస్త్రి గారు ఛందస్సుల 
(ప్రాథమిక పాఠాలు బోధించనారంభించారు. ఎందుకో చెప్పలేను ఛందస్సులో నాకు (శ్రద్ధ ఏర్పడింది. 
మేస్టారి బోధతోనే పద్య విద్యా రహస్యాలు బోధపడిపోయినట్లు ఒక కొత్త ధీమా ఏర్పడింది. 
రోజుకొకటిగా పద్యాలు గిలుకుతూ నాలో నేనే గర్వపడిపోతున్న విచిత్ర దినాలవి ! 

అప్పుడు సందర్భించిందండీ ఈ సంఘటన ! ఒక పొడుగాటి అందగాడు ఆకస్మాత్తుగా 
మా పిఠాపురం వీధుల్లో తిరుగుతూ సాక్షాత్మరించాడు. అతగాద్ని నేనంతకు ముందెరుగను. తీరా 
పరకాయించి చూస్తే - అతడే విదేశాలనుంచో లేదా పరలోకాలనుంచో మా ఊరికి విచ్చేసిన 
గంధర్వుడుమల్లే ఉన్నాడు. దగ్గరగా వెళ్ళి చూద్దునుకదా ! లోగొంతులో ఏదో పాట 
పాడుకుంటున్నాడు. ఇంకా సందేహమేమిటి గంధర్వుడేననీ నిశ్చయించుకున్నాను. అతడ్ని చూసిన 
కొద్ది రోజుల ముందే మనుచరిత్రలో మాయా (ప్రవరుడైన గంధర్వుడ్ని చూసి ఉన్నానేమో, ఆ 
అగంతకుడ్ని గంధర్వుడుగా పోల్చుకుందుకు అట్టే (శమ పడనవసరం లేకపోయింది. 

అవును మరి, అతగాడు సంగీతంలా హుందాగా సాగుతున్నాడు. కవిత్వంలా అందాలు 
కురిపిస్తున్నాడు. ఎవరా ఎవరా అని తెలుసుకోగా, కోగా ఆయన బాలాంత్రపు రజనీకాంతారావు 
అని ఎవరో మహనీయుడు తెలిపి పుణ్యం కట్టుకున్నాడు. ఈ మాటతో ఈ ఆశ్చర్యం మరీ ఉక్కిరి 
బిక్కిరి చేసింది. ఎంత అందమైన పేరో! నా మనస్సు మూర్చపోనారంభించింది. 

ఇంతలో అతగాడు మరో సన్నగా, తెల్లగా మెరిసే యువకుడితో జటపటాలు వేసుకుని 
సాగుతూ కనిపించాడు. లోగొంతుతో అతడికి పాట వినిపిస్తున్నాడు. అతడు మెల్లగా ఉచ్చరిస్తున్నాడు. 
అంటే రజనీ నేర్పుతున్న పాట అతడు నేర్చుకుంటున్నాడన్నమాట ! అది ఎలా ఎందుకు జరుగుతుందో 
తెలుసుకుందుకు ఎందరినో అడిగాను. ఎవరు వివరించారో తెలియదు. పిఠాపురంలో అంతకు 


ఓర్పుకు మించిన గొప్ప ప్రార్ధన మరొకటి లేదు. - గొతమబుద్దుడు 


న ళా హహ 


ముందెన్నడో నవ్యకళా సమితి అనే సంస్థను శ్రీ చెలికాని భావనరావు స్థాపించారనీ, ఆ క్లబ్బు 
తరపున దేవదాసు నాటకం వేయబోతున్నారనీ - ఆ నాటకానికి రజని పాటలు రాశాడనీ, సంగీతం 
కూర్చాడనీ, ఆ రెండో వ్యక్తి దేవదాసుగా నటించబోతున్నాడనీ ఆ స్నేహితుడు చెబితే ఇంత గొప్ప 
విశేషాలు నాకు వివరించిన అతడ్ని చూసి నేనెంత అబ్బురపడిపోయానో ! 

“సాయంత్రం వస్తావేమిటి రిహార్సల్‌కు వెడదాం?” అన్నాడతడు. 

“రానిస్తారా?” 

“ఏం? ఎందుకు రానియ్యరు?” అని నా మిత్రుడు పలికిన ధీరవాక్కు నాలో ఎంత ధీమా 
కలిగించిందో ? ఎంత ఆనందంలోనికెత్తిందో ! ఎప్పుడు సాయంత్రమవుతుందా అన్న దొక్కటే 
ధ్యాస! అతడన్న రిహార్సల్‌ అన్నదేమిటో నాకు తెలియదు. ఆ సాయంత్రం తెలిసింది. నేను 
వెంటాడుతున్న గంధర్వుడు మాకన్నముందే వచ్చి కూర్చున్నాడు. రిహార్సల్‌ జరిగింది. అతడూ 
పాడేడు. ఆ రాత్రి ఆరంభ యౌవనంలోకి ప్రవేశించిన కొత్త ఊపేదో నా మనసును కలవరపరచింది. 
రాత్రి తెల్లవార్లూ రజనీగాన తరంగాలే నన్ను ముంచెత్తనారంభించాయి! 

నాటకం వేసే రోజుకూడా నిర్ణయమైంది. కాని అదేం చిత్రమో, పిఠాపురంలోని గాలి- 
రజనీ పాటలను మోసుకుంటూ వీధులన్నీ తిరిగేది. ఏ సందులోనికి వెళ్ళినా అదే మోత |! 

“వీటితో తీరేదికాదే ఈ దల్పి 

నీటితో తీరేది కాదే,...” అనీ - 

“అదవోయి ప్రయాణికుడా .. 

వదలోయి ప్రయాణికుడా - 

తలకింద మూటతో వడివడి నడచుచు 

వదలోయి వప్రయాణికుడా?* 

అనీ ఇలా ఎన్నో! అన్నీ గుండెల్ని మెలేసిపిండేవి. 

అలా దూరదూరంగా చూసి, దూరంనుంచే విని, దూరంనుంచే నేను (ప్రేమిస్తున్న రజనీకి 
మరింత దగ్గరగా జరిగి, విని, దగ్గరగా (పేమించనారంభించే సరికి మరో ఆరేళ్ళు చులాగ్గా 
సాగిపోయాయి ! 

అప్పటికి నెను కాకినాడ కాలేజీలో చదువుతున్నాను. వేసవి సెలవులకు యింటికి వచ్చి 
పిఠాపురంలోనే ఉంటున్నాను. 

1944 వేసవి సెలవుల్లో నేనూ శశాంకా మద్రాసు వెళ్ళాం. మద్రాసు మహానగరంలో 
మాకెవరు ఆత్మీయులన్నారని అలా బయల్దేరి వెళ్ళామో చెప్పనక్కరలేదు కదా ! నేరుగా మైలపూరు 
(ట్రామ్‌ రోడ్డులో నం. 184 యింటికి - రజనీ వసతికి మేడమీదికి వెళ్ళాం. అలా వెళ్ళి 
పదిరోజులున్నామా అన్నాళ్ళూ రజనీ వసతే మాకతిథిశాల! అప్పటికే ఆలిండియా రేడియో మద్రాసు 
కేంద్రంలో స్థిరపడ్డాడు రజని. తన కవితా గానలహరులను వాతపోతాలపై పూన్చి దేశం 
నలుమూలలకీ పంపే బాధ్యతను మద్రాసు కేంద్రానికి అప్పగించాడు. అప్పటికే చండీదాసు 
అవతరించాడు. రజనీకి కవిగా కృష్ణశాస్త్రి, గాయకుడు సైగలూ ఆదర్శపురుషులు. వారి అడుగుజాడలే 
అతని కారాధ్యాలు. 

కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి. - అబ్బుల్‌ కలాం 


eee ee Ieee ళా I III Ieee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 

మద్రాసు వెళ్ళి తిన్నగా రజని యింటికే దిగడానికి అంత చనువు ఎలా ఏర్చడిందీ అంటే 
- ఈ లోగా గురుదేవులు కృష్ణశాస్త్రిగారి దర్బారులో ఇద్దరమూ కలిసీ ఆడీపాడీ అంత 
సన్నిహితులమయ్యాం. అలా నాకు బాగా సన్నిహితుడైన నలభై ఏళ్ళకీనాడు మా పిఠాపురం 
జనహృదయం మా రజనీకి సన్మానం జరుపుకోగలుగుతోంది. అతను పుట్టి పెరిగిన ఊరే యిన్నాళ్ళకి 
సమభావనతో - సౌమనస్యంతో పలకరించగలుగుతోంది. ఆశ్చర్యమే మరి! 

రజని సాహిత్యంలో నా తొలి అనుబంధం పాటతోనే! అసలు నా అనుభవమూ 
అభిమానమూ అతని పాటతోనే! అందుకే రజని పాటలు పాడుతూనే పుట్టివుంటాడని నా సుస్థిర 
విశ్వాసం. పాటలు రాయడంలోనూ, పాడటంలోనూ అంతకుముందు తెలుగుపాట ఎన్నడూ 
ఎరుగని సౌకుమార్యాన్నీ లాలిత్యాన్నీ నాజూకునీ పరిమళాన్నీ కైసేసిన తొలి గంధర్వుడు రజనీయే! 
అందులో సందేహానికి తావులేదు. 

పాటలో కవితా భావన ముందుగా వస్తుందో సంగీతపు మట్టు ముందుగా వచ్చి దానికి 
కవితా భావన పూన్చబడుతుందో ఒక పట్టాన తేలదు. అదొక బ్రహ్మరహస్యంలా చప్పున విడదు. 
అతని పదాల హొయలు సంగీతామృతంలా యీదులాడుతూ ఉంటుంది. అందుకే ప్రధానంగా 
రజని వాగ్గేయకారుడు, గౌణంగా కవి ! అందామా అంటే ఏదో గొంతులో అద్దుపడుతుంది. 
అయితే ఒక్కటి మాత్రం తిరుగులేని సత్యం. వాగ్గేయకారులందరిలోకీ రజని మిన్నయిన కవి. 
కవులందరిలోకీ రజని మిన్నయిన వాగ్గేయకారుడు ! పాటే రజనీరూపం! 

ఏదో మన కోసం మనం విశ్లేషణ చేసుకుంటామే తప్ప ఒక సరస్వతీ స్వరూపాన్ని విశ్లేషణ 
చేయడం ఎలా ? నిజమె -రజనీ సరస్వతీ సమగ్ర స్వరూపానికి ఆధునిక అవతరణ ! 

రజనీ పాటలతో తెలుగు కవిత్వంలో గానయోగ్యతకు హేమంత రజని విరమించింది. 
నవవసంత రజని ఆగమించింది. అందుకే ప్రతి రసహృదయమూ - “చెలి మధురుతు వేతెంచెనే 
- ఇలాతలి.. హేమంతరజని విరమించెనే!... తనువు పులకించెనే - తరులతాళి పరిమళించెనే- 
మలయ మరుత్తతి వేతెంచెనే! మనముల నలరించెనే” అంటూ లోగొంతులో ఆలాపించుకుంటోంది. 
సన్నిహితులతో పరవశత్వంతో ముచ్చటలాడుతోంది తెలుగుజాతి రసికత! 

అలాంటి అపూర్వ ఆనందానుభవాన్ని మన హృదయాలకు అందించిన నవగాంధర్వుడు 
రజని. తెలుగుపాటకు గుండె మార్పిడి చేసి పునరుజ్జీవనం కలిగించిన రసాధి దేవత కృష్ణశాగస్త్రి 
అయితే, దాని రూపురేఖా విలాసాలకు సాక్షాదమర సంగీతధునిగా మార్చినవాడు రజని! అందుకే 
“విరులనో, కెంజివురులనో (త్రుంచి అతనిపై చల్లుదమా ? అళులలోన, హరావళులనో కలిపి 
అతనిపై విసురుదమా?” అనే మురిపెం తెలుగు గుండెలకు కలుగుతూంటుంది. 

రజనీ పాడుతున్నాడు. మంద్ర మంద్రంగా మన గుండెల నరాలను మృదువుగా 
మీటుతున్నాడు. తారం నుంచి అతి తారాస్థాయికి అలవోకగా గొంతు సారిస్తున్నాడు. మహోన్నత 
భావనాలోకాలను మన కన్నులముందు నిలుపుతున్నాడు. రజని పాడుతున్నాడు! శ్రోతృలోకం 
తన్మయత్వంతో ములకలు వేస్తోంది. అపూర్వ దృశ్యాలను మనోనేత్రంతో అవలోకిస్తున్నారు. 

తెలుగుదేశానికి రేడియోలో భావగీతం అంటేనే రజని గీతానికై పర్యాయ పదమై భాసించింది. 
తరువాత కాలంలో అదే భావగీతం లలిత సంగీతంగానో, సుగమ సంగీతంగానో, అనిబద్ధ 

కోఫం రావడం మానవ్‌ సహజం. అయితే దానిని అప్పుడు, అక్కడ, లీవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడలే విజ్ఞత, - అరిస్టాటిల్‌ 


న ళన Ie ee ee ee Te 


సంగీతంగానో ఎన్నో పేర్లు పెట్టుకుంటూ సాగుతోంది. తొలినాటి నుంచీ వినిపిస్తున్నది రజని 
భావగీతమే - అనేక నామాంతరాలతో ప్రయోగాలు సాగిస్తోంది. 

రజని పాడుతున్నాడు; 

“మురళి తీసి మొలను దోలి - మూతి ముడిచి, తెడ్డు విడిచి, 

ఒరిగి కృష్ణు డోసరిల్లి - మోకరిల్లి రువిదలెల్ల!* 


అన్నంత స్పష్టమైన పరవశీభావంతో రసహృదయాలు మారిపోయాయి. అందుకే రజనీ 
గానం - స్వప్పసీమలో హాయి - వలపు జడులతో మండించే మాయల సన్నాయి!” అంతేనా? 
ఇంకెంతో - “తెలివి మరపు పొలిమేరల వెలిగే నీరెండ! తొలిజన్మల వలపింతల తలపు తెరల 
తెరల నిండి”- స్వప్న సీమలో హాయివలె, వెన్నెల వెలుగు నీడల కలపోతలవలె, సుతారంగా మన 
గుండెలలో విహరిస్తూనే ఉంటుంది. 

“బాలమ్‌ ఆయో బసో, మేరీ మన్‌మే!” అంటూ మంద్ర మంద్రంగా సైగల్‌ గానం చేస్తుంటే, 
మన గుండెల లోపల్లోపల వినిపించీ వినిపించని సనసన్నని వెలుగుదారి ఏదో వెలుగు రేఖలుగా 
తెరచుకుంటున్నట్లు భారత జాతి యావత్తూ సొమ్మసిల్లిపోలేదూ? అలాంటి దివ్యానుభవమే మళ్ళీ 
మళ్ళీ ఆగమించింది. 

“వేయబోవని తలుపు - తీయమంటూ పిలుపు, రాధకెందుకు వలపు గొలుపూ?” అంటూ 
కృష్ణశాస్త్రి గొంతెత్తి గానం చేస్తే - మన గుండెల శివార్లలో బృందావనం విరియలేదూ ? అలాంటి 
మాదకానుభవమే ఇంద్రజాలం వలె పునరుజ్వలించింది! 

నిజం! రజనీ గానానికి ఆదర్శరేఖపై నిలచి పోలికలందుకోగలిగిన గాత్ర మాధుర్యాలు 
కొన్నే వున్నాయి. ఒక్క సైగలో, మరొక్క పంకజ్‌ మల్లికో, మనవాడుగా సాలూరి రాజేశ్వరరావో 
నాలుగోవేలు ముడవాలంటే పేరు తట్టక తికమకపడిపోతాం ! 

ఈ గాత్ర ధర్మాలన్నీ - వినపడుతున్నప్పుడు ఏదో మాధుర్య గుణంలో తేలిపోతూనే ఎందుకో 
దిగులుపడిపోతాం. కులాసాగా ఉండీ బెంగటిల్లిపోతాం. ఒక్కోమారు వెక్కి వెక్కి దొర్లి దొర్లి 
ఏడుస్తాం! మనసంతా డీలాపడిపోతున్నట్లు నిస్రాణ పడతాం! అవునా - ఇంత బాధపడీ మళ్ళీ అవే 
వినాలని అంగలారుస్తాం ! ఇలాంటి అనుభవ తరంగాలనెన్నిటినో మనస్మృతిసీమలో ఉప్పొంగిపచేస్తూ 
రజనీ గానం సాగుతుంది! మన గుండెల్ని వానలో తడిసిన పొగడచెట్టుగా మార్చి, ఊపితే చాలు 
పూల పరిమళాలతోపాటు కన్నీళ్ళూ క్రుమ్మరించేటట్లు - గారడీ చేస్తుంది రజనీ గానం ! 

ఎంతో ఆనందిస్తూ, బాష్పాంబుధి నెందుకు కెరలిస్తాం? ఆ గానంతో అనుభవించిన 
స్వర్గసౌఖ్యాన్నుంచి జారిపోయి, మళ్ళీ దుర్గంద భూయిష్టమైన దినవారీ బతుకులో పడిపోతామేమోనన్న 
దిగులేమో ? 

“కుధురానగరీగాథ ... మరుపురాని తీయరైనబాధ 

రడవగడవ యెడద యొడద తాకుచు - 

ప్రేమను పంచిన మాదక గాథ... 

కూధవుడు మధురానగరికి చన- బృందావన గోఫీజనబాధ 

చిమ్మ చీకటిలో కూడా విశ్వాసం ఐలుతురును నింపుతుంది. - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 


dee Ieee ee ళా వ ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 

చల్లగొనుచు మదురానగరికి చన-బ్యందాతన గోఫీజనబాధ 

చల్లగొనుచు మధురానగరికి చను 

వ్రజ భామినీ మధుర హ్యృదయబాధ! మధురానగరి గాఢ 

అనే పాట వింటే చాలు. మనం ఎన్ని యుగాల వెనక్కో వెళ్ళిపోతాం. ఎన్ని యోజనాల 
దూరానిలో అవలీలగా ప్రయాణిస్తాం. “మురళీధరుని మోహన గానము -మరల మరల 
వినబడునదే!” అనుకుంటూ, కస్తూరీ మృగంలా చుట్టు చుట్టూ తిరుగుతూ వెదుకులాడుతాం! మన 
గుండెడెందాలనిండా యమునా నదీ జలాలు నిండి తరంగలిస్తాయి. కన్నుల గంతల్లోంచి ఎందుకో 
ఊరికే ప్రవహించనారంభిస్తాయి! 

“యమునా నీల జలములను లెదికితి 

జాలివుడే కెరటాలే గానీ, కనులనీరు నినుకననీదే! 

లేటు డారితిలో?...* 

అనుకుంటూ వదే ఐదే లెదికినచోటే ఇెదుకుతాం! 

శ్రీ రజనీ సంగీత రూపకాలలో - చండీదాసు, మేఘసందేశం, “స్వైరిణి అన్నారు నన్ను! 
- అనేవి నా దృష్టిలో క్లాసిక్సు. క్లాసిక్సు అంటే పురాణాలలో, పూర్వ కావ్యాల్లో కానక్కరలేదు. ఏ 
కాలానికి చెందినదైనా, ఒక ప్రక్రియా విశేషంతో భావనా శిల్చమయమైన పరాకాష్టకు చేరేవేనని 
టి.ఎస్‌. ఎలియట్‌ చెప్పిన నిర్వచనం ప్రకారం ఈ సంగీత రూపకాలు క్లాసిక్సే ! 

మేఘసందేశంలో - 

“అరుదెంచెమింటిపై ఆషాఢ మేఘము 

ఆ వేయి తలలతో శేషాలొరీవితో - 

ఆ రామగిరులపై ఆతపోవనులలో 

బ్రియకాంతను బాసి ఏడాది ప్రాసి 

ఆగాగుమనియెను ఆషాఢమేభుమున్‌” 

-వంటి ఎన్నో కవితాశకలాలు కవి కులపతి కాళిదాసుని కవితా పారమ్యతలో 
ఓలలాడిస్తాయి. 

“పూలతరులపై తీవలపై గీతాలు పాడు మధుపావళులు తండతండముల తామర కొలనుల 
తారెడు తరుణ మరాళములు... 

నిండుగళముతో పురివిడపాడుచు ఆడెడు మత్తమయూరములు 

నిత్యవసంతము నిత్యశారదము అమరధామమలకానగరి.” 

-అనే పద్యంలో, పద్యానికీ పాటకీ నడుమ గల నాదలయల సరిహద్దులను తొలగించి, 
కాళిదాస మహాకవి ఎన్నో మందాక్రాంతలలో వర్ణించిన అలకాపురీ వర్ణనాన్ని సూక్ష్మరూపంలో 
సాక్షాత్మరింపచేస్తుంది. 

చండీదాసు నాటికలలో పాటలను రజని దశాబ్దాలుగా గానం చేశాడు. రజనీ గానంలో 
సాహితీ సౌరభం వెల్లివిరుస్తుంది. కవితానుభవ పరిపాకం సుళ్ళు తిరుగుతుంది. 


చేయవలసిన వనిని చేయకపోవడం. చేయకూడని ఏనిని చేయడం రెండూ తప్పే. 


dee ee Ieee ee eee eee COI వ 


మనమహాగాయకుడు బాలమురళీకృష్ణ శ్రీరంగం గోపాలరత్నంతో కలసి యుగళగీతంగా వినిపించిన 
ఈక్రింది పాటను వినని తెలుగువాడుండడంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. రసహృదయాలను 
నిరంతరాయంగా ఉ(రూతలూగించే యీ పాట మరోసారి మనం లోగొంతులో పాడుకుందాం. 

“కున ప్రేమ... మన బ్రేమ... 

సస్య సౌందర్యభూములలో - ప్రభవించి 

ప్రభవించి నవ్రు మరుసీమమగునో.. కమ్రనుముధామముగునో! 

కల్లోలినీ తరంగములన్‌ -వయనించి, వయనించి 

శీర్ణసికతాద్రియగునో? పూర్ణకలశాబ్దియగునో? 

కాలగాఢాగ్ని కీలలలో- తలియించి తఫియించి 

దగ్గతరు కాండమగునో ... ముద్ద మధుభాండమగునో 

దీర్గ రభుంరరామారుతములన్‌ -వ్రనరించి ప్రసరించి 

విరభానిశ్వానమగునో.. సరనదరభోనమగునో? [మన బ్రేమ! 

సువిశాల గగనబీధులలో - విహరించి, విహరించి 

ప్రణయ స్వేచ్చాభ్రగామియగునో ? 

నిరవధిక సౌఖ్యధానియగునో?... ॥1కునప్రను॥ 

ఈ గీతంలోని శిల్ప విన్నాణమూ, భావనా మనోజ్ఞత్వమూ, (ప్రతిపదాంతర అనుభూతిని 
ఆవిష్మరిస్తూ రసహృదయాల నలరిస్తుంది. సద్యస్ఫూర్తిగా థీనిలోని మాధుర్యం కవితా హృదయాలకు 
చప్పున అందుతూనే వుంటుంది. విమర్శనాపరమైన వ్యాఖ్యానం చేకూర్చినపుడు ప్రతిపద 
రామణీయకత తప్పకుండా వ్యక్తమూ అవుతుంది. 

అదే చండీదాసు నాటిక నాలుగోరంగంలో మరో గొప్ప పాట వుంది. అది తెలుగు జాతి 
గుండెల్లో చిరావాసం చేస్తున్నదే! ఊపిరిగా, జీవనగానం వెనుక తంబురా (శ్రుతిలా ('మోగుతున్నదే ! అది- 

“లేవరు విన్నారివరు కన్నారు? 

రాధికా ప్రణయమ్మునకు సాటి? 

మాధవుని ప్రేమమ్మునకు సాటి 

లేదలు రెండూ వకమన్నారు [- లేవరు 

విన్నారివరు కన్నారు? 

గడెవియాగలమె సైచమున్నారు - 

తమ నమాగమమింక ముగిసేనో 

తను వొరసి ఉనసురులియెగసేనో? లవరు విన్నారివరు కన్నారు! 

చందురుని చెంగలువ వలచేని 

చాతకము జలధరుని తలచేరి 

చలితుఫానుల కలువముడిసేని 

చాతకము దాహార్తి నుడినేని - 


తల్లిదండ్రులను ఫ్రేమించలేని వారు లన్ని పూజలు చేసినా వ్యర్ధమే. - మహాత్నా గాంధీ 


న ఈయూ వ 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


చందురుడు చెంగలువ చూబేనా ? 

జలధరుడు చాతకము గాచేనా ? 

ఏటికో ఈ క్షణిక ప్రయాణాలు 

సాటిలేనిది రాధ ప్రణయమా! 

సాటిలేనిది కృష్ణు ప్రణయమ్మె! అవరు విన్నవారివరు ॥ 

తేటి వలపే మేటి అంటాలా? 

పూవు వలపే ఫపొగడబోతావా? 

వూవు కొరకై తేటి రాదేని 

తేటి కొరకై భూవు ఫోయేనా? 

ఏటికో ఈ క్షణిక ప్రణయాలు? 

సాటిలేనిది రాధ ప్రణమమ్మే - 

సాటిలేనిది క్యష్ణు ప్రణమమ్మే - లేవరు విన్నారివరు కన్నారు | 

ఈ పాటలోని వాచ్యార్థాలకన్న అనుభోక్తవ్య విశిష్టార్ధాలే మన రసజ్ఞతను కొల్లగొడతాయి. 
ఏవో పురాస్మృతుల సేరోలగంలో మన గుండెల్ని బందీ చేస్తాయి. తరచు తరచుగా అనుభూతులను 
సళుపరించీ, స్మృతుల్ని ప్రిదిలించీ ఎగరేసుకు పోయే ఇలాంటి దివ్యానుభవం కోసమే మన మనస్సులు 
వేగిరపడతాయి! 

చండీదాసు తన ప్రియకాంత - రజకరామినితో ఇలా అంటాడు : ఆవేదనా పూరిత 
నాదం యుగయుగాలుగా ప్రేమికులందరినీ పరివేస్టించినదే! “ప్రియతమా! గాఢాంధకారబంధురరాత్రి 

గగనమ్ము కాలమేఘాచ్చన్న మీ రాత్రి 

నలుగడల తావనంకులమొ మనస్సులో 

అలముకొను ఫావంకిలమౌ తమస్సులో 

వలచికొన్నాను - నా కరుణానిధిని, నిన్ను- 

లిలచికొన్నాను, దరికి రాబోవు నీ దారి కంటకితమ్ము! 

కలుపు గెడలైచి హేళనము చేయుసంఘమ్ము 

కుటిలలోకమ్ము - ప్రేమకృపాదరిద్రము - 

క్రూరమగు లోకధర్మము నెదుర్కొనలేను 

గగనమ్ము కాలమేఘాచ్చన్నమీ రాత్రి 

ప్రియతమా గాఢాంధకార బంధురమీరాత్రి ! 

అనే కవితా ఖండికలో శోకరసం తరంగితమై ద్యోతకమవుతుంది. ఇక్షుఖండం వలె 
మాధుర్యరసాన్ని చిప్పిల చేస్తుంది. అలాంటిదే మరొకటుంది ఈ నాటకాంతంలో. ఉత్తర రంగంలోని 
బృందగీతమది! 

మూనవుని మధువనము జగము - రాధారమణీ జీవనము 

ప్రణవ వికంపిత ఫవనాలింగిత తరుకుంజలతాకరము 


దేశం కోసం చనిపోయిన లారు లల్లకాలం బ్రతికే ఉంటారు. - భగత్‌ సింగ్‌ 


De Ce RTT TTD TT యత లయ హా యయనతలయా 


ప్రణయ కదంచిత మదుకరచుంచిత 

వ్రసత నారభాకరము 

మదశకుంతరవ వవనాలింగిత తరుకుంజ లతారకము 

మదశకుంతరవ మధువ్రభాతము - హృదయరాగమంజరీ విభాతము 

గ్రీష్మవికాన బీచికలోచ్చానము - ఉష్మాగమ వంశీ నిశ్వానము 

జలధరమర్వర దొత్యోల్లానము - చలద్వినర్తక చఫపలాహాసము 

శశికర సుషమాలస విన్యానము - శిశిర విహార విలాసము - 

రాధామాధవ ఖేలనము జగము - బాధా ఖేదోన్మూలనము -* 

అనే కవిత సకల కవితా కళామర్యాదనూ పుణికిపుచ్చుకున్నది. సంగీత సాహితీ 
రసానుభవంగా నిలిచింది! 

శ్రీ రజని మూడు దశాబ్దాల క్రితమే 'లకుమాదేవి' అనే నాటకం రచించాడు. వసంతరాజుగా 
ప్రఖ్యాతుడైన కుమారగిరిరెడ్డి చరిత్ర ఆధారంగా పుష్మరకాలం క్రితం వేరొక ఆధునిక కవి కావ్యంగా 
రచిస్తే - కొందరుకురచచూపు విమర్శకులు దానిని ఆ యితివృత్తంలో రచించబడ్డ మొట్టమొదటి 
కావ్యంగా కీర్తించారు. బహుశా కారణాలు వేరు కావచ్చు! 

తెలుగు కవుల ధర్మమా అని రాధాకృష్ణుల ప్రణయం పచ్చి వ్యభిచారానికి ఆదర్శప్రాయంగా 
నిలచిన వీరశ్చంగారమైపోయింది.  జయదేవకవి చిత్రించిన 'రతిసుఖసారే-గతమభిసారే” ను 
మేలుబంతిగా స్వీకరించి, రాధను పచ్చి భోగందానిగా తీర్చిదిద్దారు మన కవులు. ముద్దుపళని 
మరో రెండాకు లెక్కువే చదివింది. తాను పెంచి పెద్దచేసిన ఇళాదేవిని కృష్ణుడికి కైంకర్యం చేస్తూ 
రాధ- స్రీ సహజమైన సిగ్గు గూడా విడిచి ఆమెకు ఎదురొత్తులతో సహా శృంగార క్రియలన్నీ 
నేర్పుతుంది. 

అలాంటి పచ్చి బూతు పాత్ర - రాధను మొదటిసారిగా పునరుద్ధరించిన మహనీయుడు 
పానుగంటి నరసింహరావు పంతులుగారు. మీరా వంటి ఆత్మ త్యాగానికి గురైన మహత్తర పాత్రగా 
పానుగంటి తమ రాధాకృష్ణ నాటకంలో తీర్చిదిద్దారు. అందలి ఈ క్రింది పద్యం - 

“తనువ్రు గృహంబునందునను, ధ్యానము వేరొకదిక్కునందు 

నుంచును, స్వసుఖంబులేశమును చూడదు, నిద్దుర 

బోదు, మనఃహాోనిని భరించు, ఉర్విజన నిందకు 

గేలికి జంకదు, ఇట్టి కూర్చిని ప్రకటించు స్వైరిణిని 

మించును భక్తుడు డైవభక్తిలోన్‌! 

ఆదర్శప్రాయంగా నిలవగా స్వైరిణి అన్నారు “నన్ను అనే సంగీతరూపకాన్ని రచించాడు 
రజని. అది నిడివిలో చిన్నదే కాని గుణంలో గొప్పది. పానుగంటి వారి పద్యంలో భక్తునికీ 
స్వైరిణికీ ఉన్న సమానధర్మాల వల్లనే రాధ లోకందృష్టిలో తృణీకరించబడింది. అపార్జాలకూ, 
అభాండాలకూ గురైంది. 

ఆమె అర్ధరాత్రి అపరాత్రీ లేకుండా కదిలిపోతోంది. వెదురుపొదల మెదులుగాలి - 
ఈలలె 'వేణునాదమనుకొని” అదిరిపడి ఉరకలు పెడుతోంది. “నీలినీలి ముసుగు తేలియాడు, 

డైర్యమంటే ప్రమాదాన్ని లిక్కబేయకపోవడం కాదు. ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధిగమించడం. 


న ఈనా హవ 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
తమాల తరుల వెనుక వెనుక తారుచు” కృష్ణుని కోసం తమోభిసరణం చేస్తోంది రాధ. అప్పుడామె 
నడలు ఒక వ్రజభూమిని చూసింది. “ఒహోహో! కనరే లజ్ఞా విహీన యిలువిడియేగు విటరాయనికై 
- ముహురవలోకిత దిశయె -రహస్యకేళి వసంతరాళము చేరన్‌!” అని అపనింద వేయనేవేసింది. 
ఉప్పూ పులుపూ తినే నేలబారు మనుషులకంతకన్న ఏం తెలుస్తుంది? 

అవేమీ రాధ గమనించదు. పొదదాటీ, నదిదాటీ కదిలే వేణురవము వడిలో - ఈ 
గుండె ఎటులాగు రాగతరంగిణి పెనుసుడిలో?” ఆ రీతిగా ఆమె సాగిపోయింది. “నింగి నీలిమబ్బు 
తెరగ వేచుకొన్న” కృష్ణుని సమీపించింది. అతని చేరువకు రాగానే లోకోపవాదగ్గాని ఆమె హృదయాన్ని 
కలవరపరచింది. ఇలా ఆక్రోశించింది. 

“స్వైరిణి అన్నారు నన్ను శ్యామసుందరా?! 

నీరవనిశి వెన్నెలలో నీదు మధు మురళీరవము 

ద్వారములను తెరచి ప్రతి హృదయము పిలుచు, నిలువనీదె. 

స్నాన సమయమున యమునా సరిత్తబిని సఖీజనులు 

నిన్ను జూచి మఘ్లైమరచిన నన్ను జూచి నవ్వినవారు... స్వైరిణి ॥ 

బంధువులను, పతిని సకల బంధములను వదలిఖైచి 

బృందావని నీదురాగ బంధముదవ తరలితినని ... స్వైరిణి! 

ఈ చిన్నిపాటలో ఎంత విషాదభారం తొంగిచూస్తుందో! మహాకవి కృష్ణశాస్త్రి గారి 
మహాకావ్యం అన్వేషణలోని భావనా సాంద్రత కొద్దిమంది సాహితీ రసహృదయులకు మాత్రమె 
అవగతమౌతుంది. కాని రజని నాటకం అదే మాధుర్యాన్ని అందరికీ పంచుతుంది. 

నవ్య కవితా నవనీతంలో పరమాద్భుత భావగేయ సందోహాన్ని అందించిన కవులు నలుగురే 
నలుగురు. వారు వరుసగా బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, 
బాలాంత్రపు రజనీకాంతారావులు. ఆ నలుగురిలోనూ రజనీకి ఒకవిశిష్టత స్పష్టంగా కనిపిస్తుంది. 

సంగీత సాహితీరస పిచ్చలమైన స్వాదుగాన మురళీరవాలు వినిపించిన వారు రజనీయే! 

అందుకే అతడు అచ్చమైన కమ అబ్బురమైన వాగ్గేయకారుడూను! అందుకే మనందరి 
హృదయ నీరాజనాలనూ అందుకోగలుగుతున్నాడు. 

(9-3-1983న రజీనికి విఠావురంలో జరిగిన సన్మానం సందర్భంలో చేసిన సోను. 


గారి వ్రసంగం. తదుపరి వ్యాసంగా గానకళలో ముద్రితం.) 


పరులకు సహాయపడటం మానవ జన్మ పరమార్ధం! ప్రతి జన్మ దీనిని ఆచరించడం 
జీవిత ప్రథమార్థం! ప్రతి ఉదయం కావాలి హృదయ స్పందన! ఉద్భవించాలి 
రసమయ సహృదయ భావన! తదనుగుణంగా ఊపిరులు పోసుకొన్నది మన 
సహృదయ మిత్రమండలి! 


ns ౨1 

చరాచర జగత్తులో చిరకాలం మానవీయతతో మనుగడ సాగించగలదనే | త. 
ఆశాభావంతో పదిహేను సంవత్సరాల “సహృదయ మిత్రమండలి” సేవానిరతికి 

(ప్రణమిల్లుచూ...! - కె. అప్పారావు 


నిజం చెప్పడానికే కాదు. నిజాన్ని ఒప్పుకోవడానికి లేంతో ధైర్యం ఉండాలి. 
న ఈయూ హవ 


పంధాలయ మాత నీ ఏరిరక్రణా బాధ్యత 


- చెలికాని భావనరావు 


ఆంధ్రదేశంలో అన్నపూర్ణకు నెలవులు గోదావరి జిల్లాలు. పవిత్ర గౌతమి తన చిరుగజ్జెల 
సవ్వడితో నాట్యమాడుతూ, మృదంగధ్వనుల తరంగ నాదాలతో తెలుగు మాగాణిలోకి నిండుగా, 
దీటుగా (ప్రవేశించి మంగళతూర్యాలు పలుకుతుంటుంది. ఈ నదీమతల్లి పవిత్ర జలాలలో ఎందరో 
సాహితీమూర్తులు కవితా వ్యవసాయం చేసి, బంగారు పంటలు పండించి, రాష్ట్రాన్ని సుసంపన్నం 
చేశారు. ఆ గోదావరి జిల్లాలో పిఠాపురం చరిత్ర ప్రాధాన్యత సంతరించుకొన్న ప్రాంతం. పిఠాపురం 
పేరెత్తగానే పిఠాపురం మహారాజా, సూర్యరాయాంధ్ర నిఘంటువు స్ఫురణకు వస్తుంది. వెంకట 
పార్వతీశకవులు, దేవులపల్లి సోదరకవులు, రామకృష్ణ కవులు యిత్యాది పండిత ప్రకాండులు మన 
మన: ఫలకంపై మెదలుతారు. 

22 శతాబ్దాల చరిత్ర గలిగిన పిఠాపురం జైన, బౌద్ద, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా 
వున్నది. 1907 ప్రాంతంలో పిఠాపురం మహారాజా సూర్యారావుగారు రాజరికానికి వచ్చిన తరువాత 
వారితోపాటు బ్రహ్మసమాజికులు మొక్కపాటి సుబ్బారాయుడుగారు, రఘుపతి వెంకటరత్నం 
నాయుడుగారు పిఠాపురానికి దయచేశారు. అప్పటినుండి కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి 
వగైరా పట్టణాలలో సమాజపరంగానూ, మహారాజావారు వ్యక్తిపరంగానూ ప్రోత్సహించి సాంఘిక 
న్యాయం కోసం కార్యక్రమాలను చేపట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. శ్రీ రఘుపతి 
వెంకట రత్నం నాయుడు ఆదేశానుసారం హరిజన నిమ్నజాతుల అభివృద్ధికై కాకినాడ అనాధ 
శరణాలయం, రాజమండ్రిలో వీరేశలింగ ఆస్తిక పాఠశాల, పిఠాపురంలో హరిజన బాలిక, బాలుర 
శరణాయలము స్థాపించారు. వీరికి ఉచిత భోజన, విద్యాభోదన, ఏర్పాటు చేశారు. అంటే 
ఆనాటి వరకు కుల ఛాందస భావాలతో పురాణాలు, ప్రాచీన మత తత్వాలతో మురికి కంపుకొడుతున్న 
దేశానికి ఒక విధమైన తేజస్సును కలిగించారు. అయితే ఈ తేజస్సు కేవలం జమీందారుగారి 
గురువుల సంకల్ప భావం తప్ప సామాన్యజనాన్ని అంతగా మేల్కొల్పలేకపోయింది. వీరందరూ 
రాజుగారి మెప్పుకోసం వారిచుట్టూ భజనపరులు అయినారు తప్ప, సమాజంలో పెద్ద మార్పులేమీ 
రాలేదు. ఈ రెండు మార్గాలమధ్య అనగా పురాతన సంస్కృతి, ఆధునిక బ్రహ్మసమాజం మధ్య, 
(గ్రాంధిక భాషా భేషజాలు, జమీందారీ వ్యవస్థ మధ్య జాతీయోధ్యమం, (గ్రంథాలయ పరిణామం 
సాగుతూ వచ్చింది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, కూచి నరసింహం పంతులుగార్ల 
వంటి మహామేధావులు భాషాశైలి విషయంలో గ్రాంథిక భాషావేత్తలై, కండ్లు మూసుకొని దానినే 
బలపరచి గిడుగు, గురజాడ వ్యవహార భాషావాదానికి దూరమయ్యారు. వారి మేధస్సు, శక్తి 
(ప్రజలకు చాలా దూరములో కనుచూపు మేరలో లేక నిలిచిపోయింది. ఆ సమయంలో “సూర్యరాయ 
విద్యా నంద గ్రంథాలయం) ఆధునికులకు, ప్రాచీనులకు వేదిక అయి నిలిచి ముందున్న కాలానికి 
ఏ విధానము అవసరమో నిర్ధ్వంద్వంగా, నిర్భీకంగా ఎలుగెత్తి చూపింది. 


నీ గురించి ఫదికంది గొప్పగా చెళ్పుకోలాలంటే నువ్వు వందమంది గొప్పలాళ్ళ గురించి తెలుసుకోలాలి. - సర్వేపల్లి రాధాకృష్ణ 
ఆనా పనష శం శ పం శతా పంట ళా భూ భత ప శా పమ పంత శా నా 


సహృదయ మితునుండలి సావనీర్‌ 

గ్రంథాలయ పుట్టక : 1915న మార్చి 16వ తేదీ సర్వశ్రీ మలిరెడ్డి వెంకటరాయుడు, 
వేపూరి వేణుగోపాలదాసు గారలు, శ్రీ కొత్త సూర్యనారాయణ, ఢేరం విశ్వేశ్వర్లు గార్లు కలసి 
పిఠాపురంలో “విద్యానంద పుస్తక భాండాగారము” స్థాపించారు. పిమ్మట శ్రీ హనుమానుల 
సూర్యనారాయణ గుప్తగారు, శ్రీ దాసరి లక్ష్మణస్వామిగారు మున్నగువారు పిఠాపురంలో 
12.3. 1916లో శ్రీ సూర్యరాయ పుస్తక భాండాగారాన్ని నెలకొల్పారు. దీనికి ఉపశాఖగా ఆంధ్రభాషా 
అభివృద్ధిని అను నాటక సమాజమును శ్రీ మహారాజావారు సహకారంతో శ్రీ దామెర సీతారామస్వామి 
గారు అధ్యక్షతన స్థాపించారు. ఈ నాటక సమాజమునకు యాబదివేల రూపాయల ధనసహాయము 
మహారాజావారు ఇచ్చినారు. ఆ ధనంతో నాటకశాలకు తెరలు, దుస్తులు యితర పరికరాలు 
సమకూర్చబడదినవి. సంస్థానం కోటలో కొన్ని నాటకములు (ప్రదర్శించారు. వేణి సంహారం, 
విజయ విలాసం వగైరా నాటకాలను రాష్ట్రంలోని పలు పట్టణాలలో ప్రదర్శించి మెప్పుపొందారు. 
కొన్ని సంస్కృత నాటకాలను కూడ ప్రదర్శించారు. ఈ రెండు గ్రంథాలయాల నిర్వాహకులు 
ఒకరిపైన ఒకరు పోటీగా గ్రంథములు సేకరించుట, వనరులను సేకరించుట వగైరాల విషయాలలో 
కృషి చేశారు. 1920లో ‘కలియుగ భీమ” శ్రీ కోడి రామమూర్తిగారు పిఠాపురం దర్శించడం, యీ 
గంథాలయమును చూచుట తటస్థించినది. అప్పుడు వారు గ్రంథాలయాన్ని చూచి, పరమానందం 
చెంది నూరు రూపాయలు విరాళంగా యిచ్చారు. ఆ విరాళంతో చేయించిన నాలుగు టేకు 
బీరువాలు యీ నాటికీ గ్రంథాలయంలో ఉన్నాయి. పిమ్మట అనతికాలంలోనే గ్రామంలో వున్న 
సూర్యరాయ గ్రంథాలయం, విద్యానంద గ్రంథాలయం ఏకం చేసి “సూర్యరాయ విద్యానంద 
(గంథాలయం”గా నామకరణం చేశారు. అప్పటినుండి యీ గ్రంథాలయం దామెర సీత్రారామస్వామి 
గారి మేడ పై అంతస్థులో దాదాపు 37 సం॥లు నిరాఘాటంగా కాపురం చేసింది. ఏ విధమైన 
అడ్డంకులు లేకుండా ఉచితంగా వారి విశాలమైన మేడమీద వారి ఆదరణ, అభిమానుల 
అండదండలతో అనేకానేక సభలు, పెద్దల సన్మానాలతో నడిచింది. జాతీయ పోరాటాలకు కేంద్రమై 
విరాజిల్లింది. విజ్ఞాన వికాసాలకు, సాంఘిక రాజకీయ సంస్కారానికి మార్గదర్శకం అయినది. 

పెద్దల సహకారం : విశ్వనాధ సత్యనారాయణగారు, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు, తల్లావర్డుల 
శివశంకరశాగ్తిగారు, వెంపరాల సూర్యనారాయణశాగ్తిగారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, 
మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, “సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు” పండితులు ఎందరెందరో 
భాషాభిమానులు ఈ [గ్రంథాలయ ప్రాంగణానికి విచ్చేశారు. 1940లో లక్ష్మీనరసాపురం 
సంస్తానాధివతులు శ్రీ రావురామాయమ్మగారు నాలుగు టేకు వీరువాలను ఉచితంగా 
బహూకరించారు. వెలలేని గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు, గ్రామ గ్రామాలనుండి వెదకి, కాలినడకన 
తిరిగి సేకరించి గ్రంథాలయానికి చేర్చినారు. మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు పిఠాపురం 
మకాంలో చాలాకాలం వున్నారు. అప్పుడు ఆయనచుట్టూ అనేకమంది ప్రసిద్ధ కవులు, యువకవులు 
ఉంటూ ఉండేవారు. కవితా చర్చలు, సిద్ధాంత చర్చలు అధికంగా సాగుతూందేవి. సరళమైన, 
మృదువైన వారి కంఠస్వరాన్ని విని తనివి తీరా ఆనందించేవారు. యువకులు వ్రాసిన రచనలను 
వారు వింటూ దోషాలు, లోపాలను సరిదిద్దేవారు. ఆ రోజులలో ప్రఖ్యాత కవులు ఇంద్రకంటి 


నీ బాధకు కారణం వీదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం లోని చేయకు! - గొతమ బుద్ధుడు. 


న ఈమ Ieee ee eee ee 


హనుమచ్చాస్తిగారు తాము రచించిన “ప్రతిమ” నాటకాన్ని కావ్యపఠనం చేశారు. ఆ [గ్రంథాన్ని శ్రీ 
సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం అచ్చువేసింది. కావ్యావిష్మరణ కాటూరి వెంకటేశ్వరరావు 
గారు చేసారు. 1943-44 సంవత్సరంలలో అప్పటికే గ్రంథాలయం పక్షాన వెలువడుచున్న 
“గంథాలయం” లిఖిత పత్రిక కాక “అక్షయపాత్ర” అనే లిఖత పత్రిక వారి ప్రోత్సాహంతో వెలువడింది. 
అందులో సాహిత్య రంగంలో ప్రముఖులతో పాటు వేమనపై అభినవ వేమన అనే కృష్ణశాస్త్రి 
“పేరడి” అందులో వచ్చింది. 
అంకితమైన కార్యకర్తలు 

(గంథాలయంలోని [గ్రంథాలను విద్యార్థులచేత, యువజనులచేత చదివించి, భాషను 
పోత్సహించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ముగ్గురు కనిపిస్తారు. 1952 వరకు 
గ్రంథాలయాధికారిగా వున్న అల్లంరాజు రంగనాయకులు గారిని ఈ సందర్భంగా తప్పక జ్ఞాపకం 
ఉంచుకోవలసి వుంటుంది. ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి శిష్యులు. కవిగా గ్రంథరచయితగా, 
యువరచయితలను ప్రోత్సహించెడివారు. ఏ పుస్తకంలో ఏ విశేషమున్నదీ ఆ [గ్రంథమును 
చదువరులచేత చదివించి ప్రోత్సహించెడివారు. వేపూడి వేణుగోపాలదాసుగారు కూడా బాగా 
చదువరులయి వుండటం చేత గ్రంథాలయానికి పెట్టనిగోడగా వుండేవారు వారు స్వతంత్ర్య పోరాట 
వీరులు. జాతీయ కార్యక్రమాలను బహు(శ్రద్ధగా అమలు పరచేవారు. నిండైన విగ్రహం, ఖద్దరు 
వస్త్రధారి, సూత్రయజ్ఞాలను నడిపేవారు, జాతీయోద్యమంతో దగ్గర సంబంధాలుండేవి. మనిషి 
ఎంత గంభీరుడో, మనసు అంతటి వెన్నపూసలా వుండేది. తర్వాత కొంతకాలం వెలమకన్ని 
సుబ్బరాయశాస్తిగారు, డాక్టరు తనికెళ్ళ సత్యనారాయణమూర్తి గారు, మైలవరపు కృష్ణమూర్తిగారు 
పనిచేసారు. వీరు సత్యాగ్రహోద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. ఆనాడు జాతీయోద్యమానికి 
యీ (గంథాలయోద్యమమే కేంద్రబిందువు. 


స్టలసేకరణ 

1942లో గ్రంథాలయానికి మహారాజవారి దగ్గర సొంత భవనం కొనుగోలు చేయబడింది. 
ఆనాడు యీ [గ్రంథాలయానికి అధ్యక్షులుగా డా॥ తనికెళ్ళ సత్యనారాయణ గారు కార్యదర్శులుగా, 
వెలమకన్ని సుబ్బరాయశాస్త్రిగారు, చెలికాని భావనరావుగారు, సోమసుందర్‌ గార్లు పనిచేసారు. 
(గంథాలయానికున్న భవనం పూర్వం ఆర్‌.సి. హెచ్‌. హైస్కూలులో దూరప్రాంతాల నుండి వచ్చే 
విద్యార్థులకు హాస్టల్‌గా ఉందే మహారాజావారు నిర్మించిన ఈ భవనాలు కూచి నరసింహం 
పంతులుగారి ఆధ్వర్యాన ఉందేవి. ఎస్టేట్‌ అబాలిషన్‌ చట్టం వచ్చేముందు మహారాజావారు 
అమ్మగా గ్రంథాలయాలవారు కొన్నారు. 


గ్రంథాలయానికి గ్రహణం : 
జాతీయ నాయకులు క్విటిండియా ఉద్యమం పరిపూర్ణమైన తరువాత విడుదలైనారు. 
యింటిముఖం పట్టారు. అంతవరకు గ్రంథాలయం స్వాతంత్రోద్యమానికి మహావేదికగా నదిలోని 
పడవిలాగ తన కర్తవ్యాన్ని తాను పరిపూర్ణంగా నిర్వహించినది. స్వతంత్రం వచ్చిన మత్తులో 
రీ లక్ష్యముండటమే కాదు.. దానిని అంత త్వరగా బీలైకీ అంత త్వరగా సాధించుకునే వ్యూహ గైఫ్రుణ్యం కూడా ఉండాలి. - అబ్బుల్‌ కలాం, 


న ఈత వ 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
మొదటి ఒకరిద్దరు, ఆనక యావత్తు గ్రంథాలయ సహకారులు, చేతలు పరమానంద భరితులై, 
ఊరి చివరన స్మసానం గట్టుమీద గల ఆనాటి “సాంస్కృతిక కూడలి” (కల్చరల్‌క్షబ్‌) అనే దానిని 
తమకు అందుబాటులో ఉంటుంది అనే ధ్యాసతో (గ్రంథాలయ రెండో భవనంలోకి తీసుకొని వచ్చారు. 
నాటి నుండి గ్రంథాలయానికి చీకట్లు మిగిలాయి అంటే చీమలు రేణువులను తీసి పుట్టలు పెట్టగా, 
పాములు ప్రవేశించి చీమలను ఆవలకు తరిమినట్లు జరిగింది. “కల్చర్‌” అనేది జూదంగా పెరిగి 
(గ్రంథాలను, బీరువాలను ఒక మూలకు త్రోసి చివరకు తాళాన్ని బిగించి, దాదాపు 10 సం॥లు 
సరస్వతీ దేవిని బంధించడం జరిగింది. ఈ పతనావస్థకు ప్రధాన కారణం కొందరి కురచచూపే. 
దీని ఫలితాన్ని బట్టి చూస్తే (గంథాలయాభివృద్ధి కొంతలోకొంత దెబ్బతిన్నట్లు అంగీకరించవలసిందే. 
ఈ (గ్రహణం దాదాపు 14 సంవత్సరములు పట్టింది. 
వజ్రోత్సవాలు : 

[గ్రంథాలయాన్ని 1974లో తిరిగి రిజిస్టేషన్‌ చేయడం జరిగింది. అప్పటి జిల్లా గ్రంథాలయ 
సంస్థ అధ్యక్షులయిన శ్రీ కొప్పన వెంకట కొండలరావుగారి ప్రోత్సాహంతో తిరిగి గంథాలయాన్ని 
ప్రారంభించడం జరిగింది. 1977లో గ్రంథాలయ వజ్రోత్సవం నిర్వహింపబడింది. ఈ సందర్భంగా 
“కళాప్రపూర్ణ” పాతూరి నాగభూషణంగారు, యం. ఆర్‌. అప్పారావు, “కళాప్రపూర్ణ” పిఠాపురం 
యువరాజా గంగాధరరావుగారు, డాక్టర్‌ సి నారాయణరెడ్డిగారు, శ్రీ భాష్యం అప్పలాచార్యులు 
గారు, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గార్లకు ఈ 
సభలలో సన్మానాలు చేయడం జరిగింది. 
తాళపత్ర గ్రంథాలు ; 

1915-20 మధ్యకాలంలో (గ్రంథాలయ కార్యకర్తలు కాలినడకన ప్రచారం సంచారం 
చేసిన కాలంలో కొన్ని విలువైన గ్రంథాలను సేకరించారు. అందులో తాళపత్ర గ్రంథాలను కూడా 
సేకరించారు. సదరు (గంథాలను, తాళపత్రాలను కాపాడుకునే పద్దతి తెలీక సంచులలో ఉ 
౦చటం జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కొండలరావుగారి సలహా మేరకు మూడు 
గోనె సంచులలో గల యీ (గంథాలను కాకినాడలోని జిల్లా గ్రంథాలయ సంస్థ వారికి చేర్చడం 
జరిగింది. ఆ (గ్రంథాలు గాలి తగలక, శుద్ధిచేసి వుంచడం తెలీక ఫెళఫెళమని విరగడం 
మొదలుపెట్టాయి. అప్పుడు హైదరాబాదులోని మాన్యుసిప్ట్స్‌, ప్రాచీన గ్రంథాల రక్షణ శాఖవారిని 
సంప్రదించగా దాని డైరక్టరు గారైన వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు ప్రత్యేకంగా ఈ (గ్రంథాలయానికి 
వచ్చి, ప్రముఖమైన కొన్ని తాళపత్ర గ్రంథాలను, కొన్ని జ్యోతిష్య (గ్రంథాలను హైదరాబాదుకు 
తీసుకొని వెళ్ళినారు. 


గ్రంథాలయభవన పునర్విర్మాణం ; 
పూర్వం వున్న గ్రంథాలయ భవనాన్ని 1977-78సం॥లో పునర్శ్షిర్మాణం చేయడం జరిగింది. 
వీరికి ఆర్థికంగా నటరాజ రామకృష్ణ బృందం, కళాకృష్ణ డా॥ విజయలక్ష్మీ, మురలీకృష్ణగార్ల కుమార్తె 


వగ సాధించడానికన్నా క్షమించడానికే లక్కువ మనోబలం కావాలి. 
ప్రయత్నం చేసి ఓడిపో... కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 


న క ఈనా క న 


తుసార, సతివాడ విజయలక్ష్మి, సూర్యనారాయణ గార్ల కుమార్తె రాధిక మున్నగువారు ప్రదర్శనలిచ్చి 
(గ్రంథాలయానికి ఆర్థిక సహాయం చెసారు. గ్రంథాలయం నుండి తాళపత్రాలను (ప్రభుత్వం వారు 
తీసుకువెళ్ళిన దరిమిలా అప్పటి గ్రంథాలయ మంత్రి, వ్యవసాయశాఖామాత్యులు శ్రీ భాట్టం 
శ్రీరామమూర్తిగారు, జె. చొక్కరావుగార్ల సహకారంతో 24,000/-లు ప్రభుత్వం నుండి పుస్తక 
కొనుగోలు రూపంగా తెచ్చుకోగలిగాము. తరువాత 5 సం॥లకు ముందు చెప్పినట్లుగా ఆంధ్ర 
నాట్య ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుతో కలిపి యీ నూతన భవనాన్ని 40,000/- లతో నిర్మాణము 
చేసుకోగలిగినాము. 


ప్రస్తుత పరిస్థితి : ప్రస్తుతం ఈ [గ్రంథాలయంలో దాదాపు 15వేలకు పైగా పుస్తకాలున్నాయి. 
తిరుపతి దేవస్థానం వారు ఈ మధ్యనే బుగ్వేద సహితంగా రూ. 1,600/-లు విలువగల పుస్తకాలు 
ఉచితంగా ఇచ్చారు. జిందాల్‌ ట్రస్టువారు యోగం, వేదాంతం విషయపరమైన పుస్తకాలు ఇచ్చారు. 
(ప్రతిరోజు 80-100 మంది చదువరులు వస్తుంటారు. 3 సం॥రం క్రితంవరకు జిల్లా గ్రంథాలయ 
సంస్థ వారు గ్రంథాలయానికి వార్షిక గ్రాంటు ఇస్తుండేవారు. ప్రభుత్వం వారి పుణ్యమా అని 
ఇప్పుడు (ప్రవేటు (గంథాలయాలకు విరాళాలు లేవు. పత్రికలకోసం నెలకు రూ. 250/-లు మాత్రమే 
ఖర్చు చేయగలుగుతున్నాము. చేయవలసిందెంతో వున్నా అవకాశాలు తక్కువగా వున్నాయి. ఎంతో 
చరిత్ర గలిగిన ఈ [గ్రంథాలయాన్ని ప్రజలు, గ్రంథ సంస్మారులు , ప్రభుత్వం వారు ముందుకు 
తీసుకు వెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా వున్నది. గ్రంథాలయ రంగంలో 75సం॥లు పూర్తిచేసుకొని 
అమృతోత్సవాలు జరుపుకుంటూ శతవార్షికోత్సవాలకై పరుగులు తీస్తున్న ఈ (గ్రంథాలయాన్ని 
ఆదుకోవలసిన బాధ్యత (ప్రజలదీ, ప్రభుత్వానిదీ. 


(చెలికాని భావనరావు గారి అభినందన సంచిక - 2005 నుండి..) 


* ఆశల జగతిలో ఆశయాల పొదరిల్లు సోదరుల సహకారంతో సాదర స్వాగతాన్ని 
ఆస్వాదిస్తూ గతించిన 15 సం।ల మధుర సేవాస్మృతిని మన ముంగిటకు తీసుకువచ్చిన 
ఈ “సావనీర్‌? సంపుటి సహృదయ మిత్రమండలి సేవా దర్పణమునకు సజీవ 
నిదర్శనముగా భావిస్తూ ఆయుష్మాన్‌ భవ. -కె. బెంజిమెన్‌ 


స మానవాభ్యుదయమే పరమావధిగా ఎంచి సామాజిక 
ప్రయోజనాలకు పెద్దపీట, వేస్తు వివిధ రంగములందు అలరారు చున్న మానవతావాదులను 
“'సమిష్టికృషి బాటలో భాగస్వామ్యం చేసి సెలవులందు చదువుచున్న చిన్నారులకు కావలసిన 


వివిధ విభాగములందు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఆపదలో ఉన్న సాటి వార్కి 

రక్తదాన కార్యక్రమములు, శివరాత్రి పర్వదినాన్ని దూర (ప్రాంతముల నుండి విచ్చేయుచున్న 

భక్తజన సందోహమునకు ఆదరాభిమానములతో తగు సహాయ సహకారము అందజేయుట, 

విద్యా విజ్ఞాన వ్యాసంగములందు వివిధములైన సద్గోష్టులను ఏర్పాటు చేస్తూ, అనాదిగా 
వస్తున్న 'వన సమారాధని సాంప్రదాయాన్ని పాటిస్తూ స్నేహమైత్రీ ఆలోచనా భావాలకు పునాది వేస్తు 
“పూని ఏదైనన్‌ గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌ అను నినాదాన్ని తన వాదనగా ఎంచుకొని చేస్తున్న సేవానిరతిలో 
15 సం॥లు పూర్తి చేసుకొన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రూపుదిద్దుకొనిన ఈ 'సావనీర్‌ విడుదల 
సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. 


- పి. సాంబశివరావు 


బద్దకస్తునికి ఇష్టలైన అదం రేపు 


dee Ieee ee eee ee ee CO OI I Ie Ie Tee ee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
మన పిఠాపురం 
విలానదీ వరీవావాక మధురఫల 
పుష్ప వరిమళ భరిత సస్య కేదారావ్భతం 
“పాదగయా” పావన తోయ పరివూరితం 
శ్రీ రాజరాజేశ్వరీ సమేత కుక్కుటేశ్వర స్థిరనివాసం 
మహాత్త్యపూర్ణ వురుమూతికా శక్తి పీఠం. 
శ్రీ కుంలీమాధవ స్వామి దివ్వ నిత్యోత్సవం 
శ్రీ వేణుగోపాలస్వామి కేళీ విలానం 
శ్రీ పాద వల్లభుని జన్ఫక్షేత్రం 
అనఘా దత్తాత్రేయుని అనుగ్రహబలం 
అభినవ ఆంధ్ర భోజుడు 
రావు నూర్యారాయ మహీవతి 
ఆస్థాన భువన విజయం” 
నిరంతర సంగీత సాహిత్య నంరంభం 
వేంకట పార్వతీశ కవుల “ఏకాంత సేవ 
పానుగంటి వారి 'సాక్షికి సాక్షీ భూతం 
మొక్ళపాటి వారి 'బారిష్టర్‌ పార్వతీశం” నవ్వుల వువ్వులు 
విప్లవ విహోయసంలో తళుక్కున మెరిసిన 
ఆవంత్స సోమనుందర్‌ వజ్రాయుధం” 
వారణాని వారి బహువురాణ వ్యాఖ్యాన పటిమ 
నంగమేశ్వరీ శాస్త్రి వీణానాద గంగాయురి 
దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవితా వల్లరి 


బాలాంత్రపు రజనీకాంతారావు స్వరలహరి 
పరవళ్ళుగా వరవళించిన కృష్ణ రజని” 
పురాకృత పుణ్యుభలం వీఠికాపుర నివాసం 
= దా॥ అనురాధ 


మన సొంత రక్తంతో మన స్వేచ్చను సాధించుకోవడం మన బాధ్యత. - సుభాష్‌ చంద్రబోసు 


న ఉనా వ 


అక్షరాలు కాటేస్తున్నాయి 

చావడం సాధారణమైపోయింది, ఎటు చూసినా చావులే. 
పేపర్‌ ప్రిప్పినా చావులే రిమోట్‌ నొక్కినా చావులే 
వాట్సప్‌ గెలికినా చావులే ఏమిటీ చావులు, ఎందుకీ చావులు 
ఏమి సాధించడానికి ఈ చావులు ఒక వైపు కరువు చావులు, 
మరొకవైపు పరువు చావులు ఇంకొక వైపు చదువుల బరువు చావులు. We 24 

మనిషి ఆదిమ సమాజంలో జంతువులతో, కూరమృగాలతో సహజీవనం చేసిన రోజున 
ఈ చావుల గోడు లేదు. అంటే మనుషుల కంటే కరమృగాలే నయమా |! 

(బ్రతుకంటే విలువ లేకనా, బ్రతుకంటే (పేమ లేకనా 

(బ్రతుకంటే భరోస లేకనా, బ్రతుకు నేర్చవలసిన పాఠాలు 

బ్రతుకు మార్చాల్సిన అక్షరాలు నిర్ధాక్షిణ్యంగా ప్యాను కొక్కేలకే వ్రేలాదదీస్తున్నాయి. 

ఆడుతూ, కేరింతలు కొడుతూ ఆనందంగా చదువుకోవాల్సిన పసి మనసులకు కార్పొరేట్‌ 
కటకటాల మధ్య వారికి చదువులే బరువయ్యాయి. అక్షరాలే మృత్యు బీజాక్షరాలు అయ్యాయి. 
హాస్టల్‌ గదుల్లో వ్రేలాడుతున్న చున్నీతో ఫ్యాను కొక్కేలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి. ఐనా 
ప్రవెట్‌ కార్పొరేట్‌ తిమింగలాలకు మనసు కరగడం లేదు. కన్నవారి కడుపులో ప్రేగులు 
మెలిపెడుతూనే ఉన్నాయి. నేతలు ముసలి కన్నీరు కారుస్తూనే ఉన్నారు. సర్మార్లు చర్యలు ప్రకటిస్తూనే 
ఉన్నాయి. కానీ మళ్ళీ చదువుల తల్లులు గొంతుకు ఉరిత్రాళ్ళు వ్రేలాడుతూనే ఉన్నాయి. మార్చేమి 
లేదు. చరిత్రను చదవండి. చరిత్ర సృష్టించిన వారంతా వీధి బడుల్లో చదివిన వారే. ఎక్కడ 
చదివిస్తున్నామన్నది కాదు. ఏమి చదువుతూన్నారనేది ముఖ్యం. ఎలా చదువుతున్నారనేది ముఖ్యం. 
భవిష్యత్‌ పేరుతో మీ ఇష్టాలను వారి నెత్తిన పెట్టొద్దు. అన్నింటికంటే ముఖ్యంగా వారు ఏం 
చేస్తున్నారు. ఎలా ఉన్నారు గమనించండి. ఎంతటి సమస్య అయినా ఎదురైనప్పుడు నిర్భయంగా 
కన్నవాళ్ళకు చెప్పేలా వారి సమస్య అర్థం చేసుకుంటామన్న హామీ వాళ్ళకి ఇవ్వాలి. మనం 
వాళ్ళకు స్నేహితులుగా మారాలి. రేపటి భవిష్యత్తు సరే ముందు నేడు జీవితానికి పిల్లలకి భరోసా 
ఇవ్వండి. అప్పుడు మాత్రమే వారి జీవితాలు పదిలంగా ఉంటాయి. కన్నపేగులు తెగిపోకుండా 
ఉంటాయి. లేదంటే చరిత్ర మనల్ని క్షమించదు. 

నీవు ప్రేమించావని అమ్మాయికి చెబితే ఆ అమ్మాయి ఇష్టపడకపోతే (ప్రేమించకపోతే 
యాసిడ్‌ పోస్తావా ? 

కత్తితో పొడిచేస్తావా ? నడిరోడ్డుపై చంపేస్తావా ? 

అదే పనిని నీ చెల్లినో, నీ అక్కనో, వేరొక అబ్బాయి చేస్తే 

నువ్వు ఏం చేస్తావ్‌, వాడిని ప్రేమించమని చెబుతావా? 

ఏమిటీ ఉన్మాదం. ఎక్కడికి పోతుంది ఈ యువతరం ? 

ఏమైపోతుంది ఈ యువతరం ?? 

ఒక అమ్మాయిని అమ్మలా ఎందుకు చూడవు అమ్మాయిలోని 

అమ్మ ఉందని తెలుసుకో నీకు జన్మనిచ్చిన తల్లికి ప్రతిరూపం అని తెలుసుకో. 

మగవానికి అర్ధం, పరమార్ధం గ్రీయే అని గ్రహించు. పుడమి తల్లికి స్త్రీ ప్రతిరూపం అని తెలుసుకో. 


న్రీని పొంసించిన దేశం చరిత్రహీనమే. _- పి. గంగాపావని 
మనం కేవలం విజయాలనుంచే ఫైకి రాలేము. అఫజయాల నుంచి కూడా లేదగడం నేర్చుకోలాలి, - అబ్బుల్‌ కలాం, 


eee Ieee ee eee eee CC DO III III Ieee Tee ee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


పిఠాపురం నవయుగానికి నాలుగు స్తంభాలు 


పిఠాపురం నవయుగానికి నాలుగు స్తంభాలు చెలికాని భావనరావు, 
మాడభూషి భావనాచార్యులు గారు, ఆవంత్స సోమసుందర్‌గారు మరియు 
ఉప్పులూరి సుబ్బారావు గారు, ఈ నలుగురు పిఠాపురం పట్టణంలోనే కాదు 
తెలుగు రాష్ట్రంలో నవయుగానికి నాంది పలికిన వారు. వీరు మన 
పిఠాపురంలో పుట్టి జీవించటం నిజంగా గర్వకారణం. నలుగురూ కూడా 
అభ్యుదయ ఆలోచనలతో సామాన్యుని అభ్యున్నతిని కోరినవారే. 

మొదటగా చెలికాని భావనరావు గారు వీరు చిత్రాడ గ్రామంలో 
చెలికాని సూర్యారావు దంపతులకు జన్మించారు. భావనరావు గారు 
మానవతా మూర్తి. వారు చిన్నతనము నుండి అనేక ఉద్యమాలలో పాల్గొని సామాజిక సేవచేసిన 
వ్యక్తి 1930 -31 సం॥లో ఉప్పు సత్యాగ్రహంలో హరిజనోద్యమంలో మరియు జాతీయోద్యమములో 
పాల్గొన్నారు. గాంధీ గారికి వ్యక్తిగా స్వచ్చంద సేవకుడిగా ఎన్నికయి విశాఖపట్నం నుంచి ఆయనను 
అనుసరించి సేవచేసిన వ్యక్తి భావనరావు గారు. 

నవ్యకళాసమితి అనే ఒక సంస్థను స్థాపించి నూలు తీయటం, రాట్నం వడకటం, హిందీ 
చదవటం, నాటకాలకు తర్భీదునివ్వటం మొదలగు కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్య 
పరిచినారు. రజనీకాంతారావు గారు వ్రాసిన పాటలతో దేవదాసు నాటకం ప్రదర్శించి మంచి 
పేరు తెచ్చుకోవడం జరిగింది. గాంధీజీ యిచ్చిన కల్లునిషేదం అను ఉద్యమంలో ఆయన తన 
16వ యేటే పాల్గొని, యువకులతో కలిసి కల్లు పాకలలోనికి వెళ్ళీ కల్లు కుండలను బద్దలుకొట్టి 
తీవ్ర నిరసన తెలియజేయడం జరిగింది. 

పిఠాపురంలో సోషలిస్టు పార్టీ కార్యాలయాన్ని స్థాపించి జయప్రకాష్‌ నారాయణ గార్ని 
వారి సతీమణి (ప్రభావతి దేవి గారిని తీసుకువచ్చి గొప్ప సభను న్విహించటం జరిగింది. పిఠాపురం 
పట్టణంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయాన్ని స్థాపించి ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలను 
నిర్వహించడమే కాకుండా సదరు గ్రంథాలయం తన కాళ్ళ తను నిలవడానికి అవిశ్రాంతంగా 
కాలినడకన పిఠాపురం మరియు పరిసర ప్రదేశాలను తిరిగి విరాళాలను సేకరించి గ్రంథాలయం 
ఎల్లప్పుడు నడిచేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది యువకులను ఆకర్షించి పుస్తక 
పఠనం సామాజిక సేవ పట్ల మక్కువ పెంచి ఆయన అనంతరం గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే 
కార్యకర్తలను ఆయన తయారు చేయటం జరిగింది. 

మాడభూషి భావనాచార్యులు గారు. వీరు గొల్లప్రోలు (గ్రామంలో గోపాలచార్యులు, 
కనకమ్మ దంపతులకు జన్మించినారు. ఈయన స్వస్థలం సామర్లకోట. అయినప్పటికి వీరి జీవితం 
అంతయు పిఠాపురంలోనే గడపటం జరిగింది. ఈయన చిన్నతనం నుండి అభ్యుదయ సోషలిస్ట్‌ 
భావాలకు ఆకర్షితులైనారు. గొల్లప్రోలు హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 
ఇంటర్‌మీడియట్‌ ఆర్‌. ఆర్‌. బి. హెచ్‌.ఆర్‌. కాలేజ్‌లో చదవటం జరిగింది. అప్పుడు ఆయన 


మనం చేస్తున్న ప్రతీ వనిలోను నిజాయితీ ఉండాలి. - బ్రెయిన్‌ చార్జెస్‌ లారా 


dee ee Ieee ఉహూ వ 


ఎ.ఐ. ఎస్‌. ఎఫ్‌లో సభ్యునిగా కాలేజ్‌ స్టూడెంట్‌ యూనియన్‌కి నాయకత్వం వహించటం జరిగింది. 

ఆయన ఇంటర్‌ చదువుతుండగా బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా బుర్రకథ దళం సభ్యులుగా 
జేరి స్వాతంత్రోద్యమానికి ప్రచారం చేస్తుండగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్‌ చేసింది. డిల్లీ 
వద్ద గల అలీపూర్‌ జైల్లో 18నెలల కారగార శిక్ష అనుభవించినారు. తరువాత తెలంగాణ సాయుధ 
పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పాల్గొనటం జరిగింది. ఆ సమయంలో ఆయన 
ఎక్కువ కాలం అజ్ఞాతంలో పని చేయటం జరిగింది. ఆయన్ను పట్టీ యిచ్చిన వారికి రూ. 10,000/ 
-లు బహుమతి కూడా (ప్రకటించటం జరిగింది. 

ఆయన అజ్ఞాతంలో ఉండగానే దామోర వెంకటరమణమ్మ అను ఆమెను కులాంతర 
వివాహం చేసుకోవటం జరిగింది. ఈ వివాహాన్ని యినుగంటి నారాయణ రావు గారు, రావు 
జగ్గారావు గారు, ఆవంత్స సోమసుందర్‌ గారు దగ్గరుండి చేయటం జరిగింది. 

ఈయన పిఠాపురం కిర్లంపూడి షుగర్‌ వర్మర్స్‌ యూనియన్‌ ఫౌండర్‌. కాకినాడ స్పిన్నింగ్‌ 
మిల్లు వర్శర్స్‌ యూనియన్‌ ఫౌండర్‌ అయివున్నారు. ఈయన రాష్ట్ర చెబికు రైతుల సంఘం 
స్థాపించి దానికి అధ్యక్షులుగా పనిచేసినారు. పిఠాపురంలో ఎన్నో కార్మిక సంఘాలను స్థాపించి 
కార్మికుల అభివృద్ధికి తోడ్సడటం జరిగింది. వీరు నిరంతరం సాహిత్యాన్ని సిద్ధాంతాన్ని అభ్యసిస్తూ 
యువకులను ఆకర్షించి బోధించేవారు. వీరు యువకులను స్థిరమైన విద్యను అభ్యసించవలసిందిగా 
చెప్పేవారు. సదరు క్రమంలో ఏదైనా సహాయం కావలసి వచ్చినట్లు అయితే వారు దగ్గరుండి 
తీసుకువెళ్ళి సదరు సహకారం లభించేలా చూసేవారు. స్వాతంత్ర్య సమర యోధులకు యిచ్చిన 
రైల్వే పాస్‌ను ఇలాంటి ఎన్నో మంచి పనులకు ఆయన ఉపయోగించటం జరిగింది. 

ఈయన పూనాలో ఎ.సి.సి. సిమ్మెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా యాజమాన్యం అనుమతితో 
పూనా యూనివర్శిటీలో వేదాలు, రామాయణం, మరియు మహాభారతాలపై పి. హెచ్‌.డి. చేసినారు. 
సదరు గ్రంథములలో ఉన్న సామాజిక కోణాలను వివరిస్తూ వ్యాసాలను కూడా వ్రాయటం జరిగింది. 
ఆయన నిరంతరం గొప్ప గొప్ప వ్యక్తులను కలవటం వారి భావనలను తెలుసుకొని వారితో 
చర్చించటం సమసమాజమే పరిష్కారం అని వాదించటం జరిగేది. పిఠాపురంలో అనేక మంది 
యువకులను ప్రముఖులను ఆయన నిత్యం చైతన్యపరిచి సమాజసేవకు పురికొల్పేవారు. 

ఆవంత్స సోమసుందర్‌ గారు శంఖవరం (గ్రామంలో పుట్టి పిఠాపురానికి దత్తత వచ్చారు. 
వీరి దత్తత తల్లిదండ్రులు ధనవంతులు కావటం వల్ల ఈయన చిన్నప్పటి నుండి గారాబంగాను, 
సున్నితంగాను పెరగటం జరిగింది. ఈయన కూడా విద్యార్థి దశలోనే ఎ.ఐ. ఎస్‌. ఎఫ్‌. లో సభ్యులుగా 
చేరి స్టూడెంట్‌ యూనియన్‌కి నాయకత్వం వహించటం జరిగింది. తరువాత ఈయన కమ్యూనిస్ట్‌ 
ఉద్యమంలో చేరి అనేక పోరాటాలను చేయడం జరిగింది. ఆయన చిన్నతనం నుంచి సాహిత్యం 
పట్ల ఆకర్షితులై కవితలను వ్యాసాలను వ్రాయటం మొదలుపెట్టారు. ఈయన వ్రాసిన వజ్రాయుధం 
కవితా సంకలనం తెలంగాణ సాయుధ పోరాటంలో సంచలనం సృష్టించింది. ఆ రోజుల్లో ఆ 
పుస్తకాన్ని నిషేధించటం కూడా జరిగింది. 

ఆయన కళాకేళి అను సంస్థను స్థాపించి అనేక పుస్తకాలు వ్రాసి ప్రచురించటం జరిగింది. 


మన లోపల శత్రువు లేనంత వరకూ బయటి శత్రువు మనని బయలిట్టలేడు. - గౌతమ బుద్దుడు. 


న ఈయూ Ieee ee eee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 
ఆయన ఎన్నో కవితా సంకలనాలు, వ్యాసాలు (వ్రాయటం జరిగింది. సమాజంలో ఏదైనా ముఖ్య 
సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యపై స్పందించి వెంటనే ఏదో ఒక రచన చేసి సమాజం పట్ల 
ఆయన బాధ్యతను నిర్వహించేవారు. అనేక మంది యువకులను సాహిత్య అభిలాషులుగా తీర్చిదిద్ది 
తన వారసులుగ కొంతమందిని తయారు చేయటం జరిగింది. పిఠాపురంలో పారిశుధ్య కార్మికుల 
సంఘం స్థాపించి వారి హక్కుల రక్షణకు ఎన్నో ఉద్యమాలు చేయటం జరిగింది. ఎన్నో 
భూపోరాటాలు, కార్మిక పోరాటాలు ఆయన చేయటం జరిగింది. 

తరువాత ఆయన సోమసుందర్‌ లిటరరీ ట్రస్టును స్థాపించి ప్రతి సంవత్సరం ఆయన 
పుట్టిన రోజున కొంతమంది కవులకు సన్మానం చేయటం వారికి బహుమతులు ఇవ్వటం అవార్డులు 
ఇవ్వటం చేస్తూ మంచి మంచి అభ్యుదయ కవులను ప్రోత్సహించేవారు. దీనికి వారి సొంత 
డబ్బులు మాత్రమె వినియోగించేవారు. 

యువకులతో యువకుడిలా చిన్నపిల్లలతో చిన్నపిల్లాడిలా పెద్దలతో పెద్దవాడిగా ఉండటం 
ఆయన నైజం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని చివరివరకు నమ్మిన వ్యక్తులలో సోమసుందరం గారు 
ఒకరు. ఆయన ది.12-8-2016 తేదీన మరణించినారు. 

ఉప్పులూరి సుబ్బారావు గారు పిఠాపురం పట్టణంలో ఉప్పులూరి కామేశ్వరరావు, 
లక్ష్మీకాంతంలకు ది. 24-11-1924లో జన్మించినారు. ఈయన ఆదర్శ కార్మికోద్యమనేత, 
అమరులు శ్రీ ఉప్పులూరి సుబ్బారావుగారు చివరివరకు కమ్యూనిష్టు నేతగా విలువలు ఉన్న 
నాయకులు. ఉప్పులూరి సుబ్బారావు గారు పారిశ్రామిక పెట్టుబడిదారులను గడగడలాడించి, 
విజయవంతమైన కార్మిక సంఘాలను నిర్మించి పోరాటాలను చేసి కార్మికోద్యమానికి ఎన్నో విలువైన 
అనుభవాలను అందించారు. శ్రీ ఉప్పులూరి సుబ్బారావు గారు తన యావత్‌ జీవితాన్ని కమ్యూనిష్టు 
ఉద్యమానికి కార్మిక ఉద్యమానికి అర్పించి ఆదర్శ కార్మికోద్యమ నేత అయ్యారు. సుబ్బారావు గారు 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ నగరాలలో గోదావరి పేపరుమిల్లు, 
స్పిన్నింగ్‌ మిల్లు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ, సిటిబస్‌, ఆర్‌. టి.సి. కార్మిక సంఘాలను స్థాపించినారు. 

అలాగే కాకినాడలో గోదావరి ఎరువుల కర్మాగారం, ఆర్‌.టి.సి. కార్మికులకు సామర్లకోట 
పిఠాపురం షుగర్స్‌ యూనియన్‌ అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో కెమికల్స్‌ మొ॥గు పరిశ్రమల్లో 
కార్మికులకు నాయకత్వం వహించి అనేక సమ్మె పోరాటాలు మ కార్మిక వర్గానికి ఒక 
మార్గదర్శి అయి తోడుగా నిలిచారు. ఈయన ఇండియన్‌ పీ ఎపుల్స్‌ ఫ్రంట్‌ (ఐ.పి ఎఫ్‌) పార్టీకి 
అధ్యక్షులుగా నాయకత్వం వహించారు. కీ॥శే॥ శ్రీ ఉప్పులూరి సుబ్బారావు గారు స్వతంత్ర కార్మిక 
సంఘాల సమాఖ్య (ఎఫ్‌.ఐ.టి.యు)ని స్థాపించి pe మంది యువకులకు నాయకత్వ శిక్షణలు 
ఇవ్వటం వలన అనేక మంది యువకులు యీనాటికీ కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తూ 
కార్మిక వర్గానికి సేవ చేస్తున్నారు. ఆయన కన్నుమూసే వరకు కార్మిక శ్రేయస్సు కోసమే ఆహోరాత్రం 
(శ్రమించి ది. 8-9-1998 తేదీన అస్తమించినారు. 

పై నలుగురు నాలుగు స్థంబాలుగా పిఠాపురం పట్టణ అభ్యుదయ అభివృద్ధికి తోడ్చడిన 
వ్యక్తులు వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము. 

ప్రపంచ కార్మికులార ఏకంకండి. 


- దల్లి శ్రీనివాసరావు 


మనను చెప్పినట్లు మనం వినడం కాదు.... మనం చెప్పినట్లు మనను వినేలా చేసుకోలాలి. - గొతమ బుద్ధుడు. 


న ఉహ Deeee 


పిఠాపురం సంస్థానం - సాహిత్య, సాంఘిక, సేవలు 


-దా॥ జివియస్‌.యస్‌. సీతారామస్వామి 


మనదేశ స్వాతంత్ర్యానికి పూర్వం సంస్థానాలు చేసిన సాంఘిక, 
ష సాహిత్య, సేవలు ఎంతో విలువైనవి. (ప్రజల నైతిక, సాంఘిక, సాహిత్య 
॥ అభిరుచులను పాదుకొల్పటంలో అవి అవిరామ కృషి చేశాయి. ఒకవైపు 
సృజనాత్మక వైఖరులను, పాండితీ ప్రకర్షను మరొక వైపు కళారూపాలను, 
ప్రదర్శనాపాటవాలను పెంపొందించాయి. అందుకే కోస్తా జిల్లాలలో 
మారుతున్న సమాజస్థితిగతుల పట్ల జాగరూకతనూ, విద్యాభివృద్ధిపట్ల గాఢకాంక్షనూ ప్రోది చేశాయి. 
అలా పిఠాపురం సంస్థానం కూడా అగ్రశ్రేణిలో నిలబడిన సంస్థానాలలో ఒకటిగా పేరు పొందగల్లింది. 
1598లో గోల్కొండ నవాబు దగ్గర తెలుగు రాయిణం గారు అంగరక్షకులుగా ఉందేవారు. 
నవాబు ప్రాణానికే ప్రమాదం ఏర్పడిన సందర్భంలో జాగరూకులై, శత్రువును, గుర్రాన్సీ జీనునూ 
రెండేసి ముక్కలుగా వేటువేశారు. వేటుకు ఆరు తునకలు చేయగల కత్తిగలవానిగా తెలగురాయిణం 
గారిని ప్రస్తుతించాడు నవాబు. ఆ కత్తి సాక్షిగా పిఠాపురం సంస్థానాన్ని రాయిణం గారు నజారానాగా 
పొందగలిగారు. తెలుగురాయిణం గార్కి 1602లో పట్టాభిషే కం జరిగింది. సుక్షేత్రమైన హేలానదీ 
పరీవాహక ప్రాంతంలో 1100 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో 148 గ్రామాలపై ఆధిపత్యం లభించింది. 
సాలుకి 15 లక్షల రూపాయల ఆదాయం కల్గిన ప్రాంతం. రెండు లక్షల రూపాయల పేష్మసు. 
కాలక్రమంలో తెలుగు రాయిణం గారి తర్వాత పిఠాపురం నంస్థానాన్ని 
మాధవరాయిణంగారు, నీలాద్రి రాయిణం గారు, గంగాధర రామారావు గారు, వేంకట కుమార 
మహీపతి సూర్యారావు గారు పాలించారు. గోల్కొండ ప్రాంతం నుండి అనేక వైదిక, నియోగ 
కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చాయి. వీరిలో దేవులపల్లి, వింజమూరి, పొక్కులూరి, ఇంద్రగంటి 
వంటి వైదీకులు అవసరాల, ఆవంత్స, మల్యాల, సత్యవోలు వంటి నియోగులు, మరికొందరు 
వారి బంధువులు ఇక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. 
రెండు వందల సంవత్సరాల పాటు తెలుగు సాహితీ చరిత్రలో ఈ సంస్థానం నిర్వహించిన 
సాహితీ సేవ సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కూచిమంచి జగ్గకవి, తిమ్మకవి, వాసవదత్త పరిణయం 
రచించిన వక్కలంక. వీరభద్రకవి, అవసరాల పద్మరాజు, తనికెళ్ళ సుబ్రహ్మణ్యకవి, దేవులపల్లి 
సీతారామశాస్త్రి, విస్సన్న చెప్పిందే వేదం అనే నానుడిగా నిలిపిన ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి, రావు 
వంశముక్తావళి రచించిన దేవులపల్లి సోదరకవులు, సుభద్రా పరిణయం వ్రాసిన అల్లంరాజు 
సుబ్రహ్మణ్యకవి, మాధవవిలాస భాణం అనే శృంగార నాటకం వ్రాసిన దువ్వూరి విశ్వనాథశాస్త్రి 
ప్రముఖులు. వీరిలో దేవులపల్లి సోదరకవులు తమ్మనశాస్త్రి, సుబ్బరాయశాస్త్రి, గంగాధరరామారావు 
గారిచే పూర్తి సింహాసనంపై అధిష్టులయి వింజామరలు వీయించుకొన్న భాగ్యశీలురు. 
రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహద్దూర్‌ 1885లో జన్మించారు. ఆయన 
పుట్టిన మూడు రోజులకే తల్లి మరణించింది. 5 సంవత్సరాల వయసులోనే తండ్రి 
మనిపికి కష్టాలెందుకు కాలాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితినిస్తాయి. - అబ్బుల్‌ కలాం. 


న ఉమా వ ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
గంగాధరరామారావు మరణించారు. కోర్టు కేసులో ఓటమి ఎదురయింది. సూర్యారావు గారి 
పినతల్లి కోలంక జమీకి చెందిన భావయమ్మారావు వద్ద రాజావారు చిన్నతనం గడిపారు. తర్వాత 
మద్రాసు న్యూ ఎలిఫిన్‌స్టన్‌ రాజకుమారుల కళాశాలలో చదువు సాగించారు. అక్కడే ట్యూటర్‌గా 
నున్న మొక్కపాటి సుబ్బారాయుడిగారితో రాకుమారులకు పరిచయం కలగటం, రాగల కాలంలో 
సంస్థానానికి దివానుగా రావాలని సుబ్బారాయుడు గారిని అంగీకరింపచేసారు. వారసత్వ దావాలో 
ప్రీవీ కౌన్సిల్‌లో రాజావారు నెగ్గి 1907లో పట్టాభిషిక్తులయ్యారు. 

సంస్థానం బ్రిటిష్‌ ప్రభుత్వ పాలనతో రామారావు గారు అధికారిగా ఉన్నంతకాలం 
సంక్షేమకార్యక్రమాలు తక్కువగా జరిగి, విశేష ధనరాసులు పోగుపడినాయి. ఇప్పుడు సూర్యారావు 
గారి పాలనలో దానిని సద్వినియోగం చేయడానికి దివాన్‌ సుబ్బారాయుడు గార్ని ఏర్పాట్లు చేయమని 
ఆదేశించారు. ఆ విధంగా రవీంద్రనాథ్‌ ఠాగూరు గారి శాంతినికేతన్‌కి, కలకత్తా సిటీ కాలేజీకి, 
దక్షిణాఫ్రికాలో ఉన్న గాంధీగారి ఉద్యమానికి గోపాలకృష్ణ గోఖలే కోరికపై విరాళాలు పంపారు. 
అంతేకాక రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి ఆస్తిక ఉన్నత పాఠశాలకి, వితంతు 
వివాహాలకి, బాల్య వివాహాల రద్దు ఉద్యమాలకీ, స్త్రీ విద్యకీ, కాకినాడలో తమ తండ్రిగారి సమయంలో 
కట్టించిన పి.ఆర్‌. కాలేజీ అభివృద్ధికీ, అనాథశరణాలయానికీ, కాకినాడ బ్రహ్మ సమాజ 
మందిరనిర్మాణానికీ, అన్నదాన సమాజానికీ, పిఠాపురంలోని మిషన్‌ ఆసుపత్రికి -మదుమేహవ్యాధి 
నిర్మూలనకీ ధనసాయం గావించారు. 

సూర్యారావు మహీపతి పురాణపండ మల్లయ్యశాస్త్రి గారి ద్వారా శుక్రనీతిసారాన్ని 
ఆంధ్రకరింపచేసారు. ఆయన ద్వారానే శంకరాచార్య బ్రహ్మసూత్ర భాష్యాన్ని తెనిగింపచేసారు. 
ఆంధ్ర మహాభారతానికి లక్ష్మీనరసింహ సోమయాజి సంస్కృతంలో వ్యాఖ్యానం రచిస్తే దానిని 
ఆంధ్రీకరింపచేశారు. అప్పటి కందుకూరి రచనలన్నీ పునర్ముద్రింపచేశారు. 

రాజావారికి క్రీడలపట్ల గల మక్కువ ఇంతా అంతా కాదు. కోడిరామ్మూర్తిని పిఠాపురం 
తీసుకువచ్చారు. హెన్రీకోష్కీ అనే (ఫైెంచిదేశపు టెన్నిసు ఆటగాడిని ఆహ్వానించారు. సంగీతంలో 
కలకత్తాలో ప్రసిద్ధి పొందిన ప్యారేసాహెబ్‌, మైసూరు నుండి వీణశేషయ్యని మద్రాసు నుండి 
గోవిందస్వామి పిళ్ళెని పిలిపించారు. 

రాజావారి ఆస్థానంలో ఎంతోమంది పండితులు అష్టదిగ్గజాల వలె భాసిల్లారు. 

న్యాయంలో శ్రీపాద లక్ష్మీ నరసింహశాస్త్రి, విశిష్టాద్వైతంలో గుదిమెళ్ళ తిరుమల 
వెంకటరంగాచార్యులు, సంస్కృతా సాహిత్యంలో పురాణపండ మల్లయ్యశాస్త్రి గారు ప్రసిద్ధులు. 
ఆస్థాన విద్వాంసులు సాహిత్యంలో పేరెన్నికగన్న దేవులపల్లి సుబ్బారాయశాస్త్రి, తమ్మనశాస్త్రి గారలు 
రావు వంశముక్తావళి యతిరాజ విజయం, నయనోల్లాసం అనే రెండు ఆశ్వాసాల కావ్యం రచించారు. 
ఇందులో అనూచానంగా వస్తున్న సంప్రదాయానికి ఖీన్నంగా ఒక బాలిక కథానాయకగా 
రూపుదిద్దుకొన్నది. ఆనాటి జంట అవధాన కవులుగా పేరొందిన వేంకట రామకృష్ణ కవుల కీర్తి 
పతాక ఆంధ్రదేశమంతా ఎగిరింది. ఆనాటి రాజుగారి ఆస్థానంలో తుమరాడ సంగమేశ్వరశాస్రి 
గారు వీణావాదనంలో మేటిగాను, పెండ్యాల సత్యభామ ఆలయ నృత్యకళాకారిణి గాను విలసిల్లారు. 
నాటక సాహిత్యంలో ఎనలేని కీర్తి పతకాలను ధరించిన పానుగంటి వారి రాధాకృష్ణ, విప్రనారాయణ, 


చేజారితే తిరిగిరానిది కాలం మాత్రమే 


కంఠాభరణ మొదలగు నాటకాలు, సాక్షివ్యాసాలు అందరికీ తెలుసున్నవే. 

చిత్రమేమిటంటే సూర్యారావు మహీపతిగార్మి ఎంతగానో సేవలందించిన దివాన్‌ మొక్కపాటి 
సుబ్బారాయుడుగారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒకే సంవత్సరం 1018లో మరణించి 
రాజావారికి ఖేదం మిగిల్పారు. 

రాజాగారి ఆంధ్రసాహిత్య పరిషత్తు స్థాపన, తెలుగు జాతి ఉన్నంతవరకు ఆదర్శదీపంగా 
వెలుగుతూనే ఉంటుంది. రాజావారు దీనిని 1911లో స్థాపించి జయంతిరామయ్యపంతులుగార్ని 
అధ్యక్షుల్ని చేసి ఎంతో ధనరాశి తాము విరాళంగా అందించటమే కాక మిగిలిన జమీందారుల 
చేత కూడా విరాళాలిప్పించారు. పరిషత్తు చేపట్టిన పరిశోధనలకు తోడుగా దానిని అజరామరం 
చేసినది ఆంధ్ర నిఘంటునిర్మాణం. ఏళ్ళతరబడి (శ్రమకోర్చి మహాపండితులు ఆనాడు 
సూర్యరాయాంధ్ర నిఘంటువును తయారు చేయడానికి నడుం కట్టారు. కావ్యప్రయోగ విశేషాలతో 
కియాపద విశేష ఆరూఢాలతో జరిగిన ఈ బృహత్‌కార్యం సంపూర్ణం కాకపోయినా అది వేసిన 
బాట తెలుగు నిఘంటువులకే పెద్దదిక్కుగా నిలబడింది. రామయ్యపంతులుగారు అధ్యక్షులుగా 
నిఘంటు ఉద్యోగులుగా పనిచేసిన వారి పట్టిక ఆనాటి పండిత ప్రకాండుల దీపిక. కొంతమంది 
పేర్లయినా గుర్తు చేసుకుంటే గుండె నిండిపోతుంది. వేదం వెంకటరాయశాస్త్రి, ఆకొండి వ్యాసమూర్తి 
శాస్త్రి చర్ల నారాయణశాసస్తి గారలతో బాటు, ఆనాటి యువకులు తరువాత పేరు గాంచిన 
మహనీయులు ఎంతోమంది కృషిచేశారు. వారిలో కొందరు దివాకర్ల వెంకటావధాని, 
కూచినరనింవాం, నిడుదవోలు వెంకటావ్‌, విశుపాటి చిదంబరశాస్తి, వెంపరాల 
సూర్యనారాయణశాస్త్రి, మదునాపంతుల సత్యనారాయణశాస్త్రి, చెరుకుపల్లి అప్పరాయశాస్త్రి గారలు. 

సూర్యరాయమహీపతి తెలుగు సంప్రదాయ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన 
వారనటానికి తార్మణంగా పింగళి కళాపూర్ణోదయానికి ఆంగ్లంలో పీఠిక వెలయించారు. 
పోతనామాత్యుని భాగవతాన్ని సింగభూపాలుడు దారి మళ్లించాడన్న అపప్రథను ఖండిస్తూ సోపత్తికంగా 
వ్యాఖ్యానించి పండితుల మన్ననలు పొందారు. 

రాజావారు అనాధశరణాలయాన్ని నెలకొల్పి కాకినాడలో శాశ్వత ప్రాతిపదికపై సేవచేయడం, 
తర్వాత మద్రాసు చట్టసభలలో కొన్ని శాసనాలు చేయడానికి కృషి చేయడం గణనీయంగా 
చెప్పుకోవాలి. విజయనగరం సంస్థానం కూడా ఆనాడు బాల్య వివాహాలను రదు 
చేయించలేకపోయింది. అలాంటిది దళితులపేరు చివరన ఈరిగాడు, పేరిగాడు లాంటి పేర్లు 6 
ండరాదని మద్రాసు శాసనసభలో శాసనం చేయగలిగారు రాజావారు. 

తమ జమీలో కల్లుపై పన్ను రద్దు చేసి కాంగీపద్దు క్రింద జమచేశారు. రాజావారి 
ఆస్థానంలో జరిగిన కావ్యగోష్టులను కతలుగా చెప్పుకొంటారు. స్వయంగా రాజావారు ఇంగ్లీషు 
పరిజ్ఞానంతో బాటు పద్య పరిజ్ఞానం పెంచుకొన్నారు. వారు ఒక గోష్టిలో ఒక కవి వినయ 
వినమితప్రధానాగుడై అని ప్రయోగం చేస్తే మిగిలిన కవులు వినయ ప్రయోగం తీసివేయాలని 
వాదించారు. దానికి రాజావారు దాని అర్థం అవమానం భారంతోనని, పశ్చాత్తాపంతోనని 
చెప్పుకోవచ్చునని - దీనికి శంకుశాల నృసింహకవి ప్రయోగం ఉన్నదని వివరించారట. 

మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. - అంబేద్కర్‌ 


న ఉహ I Ie I eee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 

ఒకసారి ఆస్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి కళ్యాణ మహోత్సవం జరిగిన 
సందర్భంలో సదస్యం జరిగితే, పిరాపురంలోని ప్రసిద్ధ నర్తకి పెండ్యాల సత్యభామ కూడా పాల్గొన్నది. 
అప్పటికే ఆమె చేస్తున్న నవజనార్దనం నృత్యం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఆ సదస్యంలో కొలువుతీరిన 
చర్ల భాష్యకారశాస్త్రి శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి, పుల్లెల ఉమామహేశ్వరుడు, పిశుపాటి చిదంబర 
శాస్త్రి, వారణాశి సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి ఉద్దండుల సరసన సత్యభామ కూడా ఉన్నారు. ఆమె 
పండిత తాంబూలంతోబాటు నృత్యానికి తాంబూలం కూడా ఇచ్చి - అంటే రెండు తాంబూలాలు 
ఆమెకి అందించి గౌరవం చేశారు. చరిత్రలో ఒక్కజయచంద్రుని ఆస్థానంలో శ్రీహర్షునికి మాత్రమే 
ఇంతటి ఆదరం దక్కింది. 

రవీంద్రనాథ్‌ ఠాగూరు పిఠాపురం రాజావారిని సందర్శించడానికి వచ్చిన రోజుల్లో ఒకనాటి 
సభలో తుమరాడ సంగమేశ్వరశాస్తి గారి వీణా వాదనం వినటం, తర్వాత శాస్త్రి గారిని 
శాంతినికేతనానికి ఆహ్వానించటం ఆ రోజుల్లో సంచలనం. తరువాత శాస్త్రి గారు శాంతినికేతనం 
దర్శించి రవీంద్రుని సంగీత నాటికలో నేపథ్య సంగీతం అందించి ఛాయాచిత్రం కూడా 
తీయించుకున్నారు. 

రాజావారి విశాలడృష్టికి దీనజన సేవానురక్తికి బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడిగారి 
ప్రభావం కారణం. నాయుడుగారు కాకినాడ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 

రాణిచిన్నమాంబదేవి గారు కూడా సంఘసేవను పర్యవేక్షిస్తూనే, (స్త్రీల సమాజం 
కాకినాడలోనూ, పిఠాపురంలోనూ నెలకొల్పి ప్రీలకు ఉపాధి కల్పించే కుట్టుమిషన్‌లో శిక్షణ ఇతర 
ఒకేషనల్‌ ట్రయినింగ్‌ తరగతులను నిర్వహింపచేసేవారు. ఆవిడ తన పరిధిలో పండితురాండ్ర 
సభలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు. ఈ సభలలో కొటికలపూడి సీతమ్మ, జూలూరి 
తులసమ్మ, వింజమూరి వెంకటరత్నం, ఉప్పులూరి అగ్గమ్మ, పాటల వెంకమ్మ వంటి వారు 
పాల్గొనేవారు. చిన్నమాంబ దేవిగారు వీరితో ఎంతో కలివిడిగా ఉంటూ రాజగ్భహంలోకి వీరిని 
ఆహ్వానించే వారు. వీరి అకాల మరణం పండిత పామరుల నందరినీ దు:ఖసాగరంలో 
ముంచివేసినది. 

వెంకటసూర్యరాయ మహీపతి జీవించినంతకాలం పండిత పారిజాతమై, కవిజన కల్పకమై, 
ఆ(శ్రిత చింతామణియై, హరిజన చందనమై, ప్రజల ప్రీతికి ఎంతో పాత్రులై మార్చి 6, 64వ 
సంవత్సరములో పరమపదించారు. 


* సమాజానికి, చీడపురుగులాగ దాపురించిన వ్యసనములు, మద్యపానం, 
ధూమపానం, నిర్మూలించుటకు మిత్రమండలి ప్రజలకు అర్థమగురీతిలో ప్రచారము 
నిర్వహిస్తోంది. 15 సం॥రాలు పూర్తి చేసుకున్న మిత్రమండలి మరిన్ని 


(ప్రజాప్రయోజనకర కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను. 
-మునగాల భరతుడు 


మానవుడు లంత గొప్పవాడ్డైతే, అంత కఠినమైన అరీక్షలను దాటవలసి ఉంటుంది. - స్వామి వివేకానంద 


Nee eee CCE IIe III Ieee Tee ee 


మధుర సృృతుల నెమరీత 


- డా॥ జి.వి.ఎస్‌.ఎస్‌. సీతారామస్వామి, మేకా మన్మథరావు 
మా జీవితంలో మాకు అనుకోకుండా, ఏమీ ఆశించకుండా 
అను(గహించబడిన అద్భుత వరాలలో మహత్తరమైన, మహదానంద దాయకమైన 
వాటిలో మొదటిది ఐదు దశాబ్దాలు దాటిన మా స్నేహమైతే, రెండవది శ్రీ 
సోమసుందర్‌ గారితో మా పరిచయం. ఆయనతో కలిగిన చిరుపరిచయం ఎంత చిలికి చిలికి 
చిరుగాలివానై, ప్రభంజనమై, పెను తుఫానుగా మారిందంటే - ఆ అనుబంధం ఎంత ప్రబలంగా 
ప్రగాఢంగా పెనవేసుకుపోయిందంటే - వారం లోని ఏడురోజులూ ఒక్క ఆదివారమై పోతే ఎంత 
బావుండునో అనే అంత. ఆదివారం అయిందంటే చాలు వారి సాన్నిహిత్య సాహిత్యవనంలో 
ఆకులో ఆకో, పూవులో పూవో కావలసిందే. ఆ సరస్వతీ దేవాలయంలోని పుస్తకాలలో పుస్తకమో, 
వారి ప్రవచనాల ప్రవాహంలో పసందైన ప్రహసనమో కావలసిందే. వారి అనుభవాల అనుభూతుల 
పాఠశాలలో ఆనంద విద్యార్థులమూ, కబురుల కవాలీలో కాలమెరుగని తన్మయ తాండవ నాదాలమూ 
కావలసిందే. ఉద్యమాల నేపథ్యాలు ఊపిరులు పోసుకుని పద్యాలుగా, గేయాలుగా గొంతెత్తిన 
నాదాలుగా నినదించవలసిందే. సామాన్యంగా సందడి చేసే గొంతు విద్వత్‌ ప్రవహించిన విన్నూత్న 
తంత్ర అవుతుంది. విద్యుత్‌ ఉద్యమించిన విష్లవగీత మవుతుంది. మూఢాచారాలకు పాతర వేసి, 
శాస్త్రజ్ఞానాన్ని తలకెత్తుకొని, సమాజ(శ్రేయస్సుకు బాటలు వేసిన వైతాళికాగ్రేసరుల జీవిత సత్యాలకు 
ఆయన మాటలతో బొమ్మకట్టి, వారిని దర్శనీయం చేసిన మహిమాన్విత ఘడియ లెన్నెన్నో... 
సోమసుందర్‌గారి జన్మదిన శుభాకాంక్షలలో మేము చెప్పినట్లుగా ఆయన 
అభ్యుదయ కవితా నింధువును 
ఆపోశబట్టిన అపర అగస్తుదు 
నవీన సాహాత్య విళ్ళరూవదర్భనకు 
వెలుతురు చూవునిచ్చిన విమర్భకాదిత్యుదు. 
(ప్రజ్ఞ వరిమలించే యువపారిజాతాలను 
యెదకెత్తుకుని ఊరేగే వెన్నెల హృదయుడు 
నడుము వంచే కాలం నడుము వంచి 
ఉచ్చె(ళవమై ఉరకలెత్తే వజ్రాయుధ కలంధారి. 
ఇది పొగడ్తల పూలమాల కాదు. యథార్జాలకు, యిద అర్జాలకు అద్దంపట్టే అక్షరమాల. 
చదవడమూ, వ్రాయడమె (ఇప్పుడైతే డిక్టేట్‌ చేయడం) ఉచ్చ్వాస నిశ్వాసులుగా జీవిస్తున్న 
సాహితీ పిపాసి సోమసుందర్‌. ఏ సాహిత్య ప్రక్రియనైనా అలవోకగా మధించి అగ్గితీయడం, 
నిగ్గుతేల్చడం ఆయనకి మాత్రమే సొంతమైన ప్రత్యేక విన్నాణం. విమర్శ కుండబద్దలుగొట్టినట్టుగానే 
వుంటుంది తప్ప, కుండను కొండగా పొగిడి నెత్తిన పెట్టుకు ఊరేగించడము ఉండదు. కొండను 
కుండేనని, మట్టి పెంకేనని మిత్తిన పాతరేయడమూ వుండదు. సాహితీ సీతకు ఇవెక్కడి స్టూల 


మురికినీక్లైనా సరీ మంటలను ఆర్పగలవు. 


న ఉమా ET 


సహృదయ మితునుండలి సాననీర్‌ 
పరీక్షలని ఎందరో తిప్పడులు తలలు మొత్తుకున్న సందర్భాలెన్నెన్నో... ఈయని ఈ నిఖచ్చపు 
మాటతీరు, నిర్మొహమాటపు కలంజోరూ ఆయన చుట్టూ ఓ పెద్ద అగ్నివృత్తాన్న చుట్టాయని చెప్పాలి. 
అది సాన్నిహిత్యాన్ని స్వాగతించని ఉష్ణమండల జోన్‌గా దూరస్తుల దృష్టిలో భాసించింది. కానీ 
నిజానికి ఆయన గురించి బాగా దగ్గరిగా తెలిసినవారికి మాత్రం అది చంద్రుడు చుట్టూ ఆవృతమైన 
తెల్లని చల్లని గుడి - రారమ్మని ఆత్మీయంగా పిలచే తల్లి ఒడి. లాలనగా తప్పులను తీర్చిదిద్దే 
గురువు బడి. వారు మిణుకులు కలిగిన యువమిణుగురులకు ఉజ్జ్వల బాటకు మెళకువలు చూపే 
తేజోనిధి. వారు రచించిన “చరమ దశాబ్దిలో కవితారసాబ్టిలో ఒక దశాబ్దపు కవుల రచనలను 
పేరుపేరునా పేర్కొంటూ సమీక్షించడం సామాన్య విషయమేమీ కాదు. 

సాహితీ ఉద్దండులైన కందుకూరి, గురజాడ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, చలం, నారాయణబాబు, 
విశ్వనాథ, అనిశెట్టి, బైరాగి, తిలక్‌, ఇస్మాయిల్‌ మొదలైన వారి గురించి ఎంత విపులీకరంగా 
రచనలు గావించారో అంతే రీతిలో సినారె, శేషేంద్ర, కొడవటిగంటి, చాసోల గురించీ వ్రాశారు. 
శివారెడ్డి, గోపి, ఎండ్లూరి, పతంజలి, శిఖామణి, ఆశారాజు, షాజహానా, నిర్మల, మహేజవీన్‌, 
జయ (ప్రద, ప్రతిమ, వరలక్ష్మి, హైమావతి ఇలా ఎన్నెన్నని... ఎంతమందని. ఒక్కముక్కలో చెప్పాలంటే 
తెలుగునాట ఆయన కన్ను పడని కవి, కలం పలుకరించని కావ్యం ఉండవంటే అతిశయోక్తి గాదు. 

కాలిగోళ్ళు తీయించుకున్నంత తేలికగా కాళ్ళు రెండింటికీ శస్త్ర చికిత్సలు చేయించుకున్న 
సో.సు.ని రెండు సంవత్సరాల క్రితం మీ వయసెంతంటే తనువు వయసు రెండు ఎనిమిదులు - 
అంటే 88 -మనసు వయసూ రెండూ ఎనిమిదిలే అంటే పదహారు, స్వీట్‌ సిక్స్‌టీన్‌ అన్నారు 
చిరునవ్వుతో - 

కాళ్ళు విరగడం, నలీనుతులు తరగడం 

కాలగమనాన నహజాతిసవాజమన్నారు. 

విరగనిది తన కలమని, ఒరగనివి తన కలలనీ 

మానవ మహోదయం వైపే తన మనోరథవు వరుగనీ అన్నారు. 

(భార్య పోయిన మరుసటి సంవత్సరమే, ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నారు. ) 

మృత్యువును విలాసంగా ఇంటీవాకిట నృత్యం చేయిస్తూనే వారు హేలగా తన రచనలు 
కొనసాగించిన దినాలను చూశాం మేము. ఇపుడు మేము సంకలనం చేసిన ఈ వ్యాసాల 
విపులీకరణలో సాహిత్య చరిత్ర పురోగమన జాడలు చైతన్యవంతమై, మన చేయిపట్టుకుని నడిపిస్తూ 
చరిత్రను కళ్ళకు గట్టినట్లు చూపించే టూరిస్టు గైడులా సాగుతుంది సోమసుందర్‌ కలం. సుప్రసిద్దుల, 
వర్ధమానుల రచనలపై ఆయన గావించిన సమీక్షలు సమీక్షలుగా సాగుతూనే వారు చేసే సూచనలు, 
చూపే మెళకువలు రచయితలనే గాక పాఠకులకు కూడా పాఠం చెప్పి, సాహితీ జ్ఞానవంతుల్ని 
చేస్తాయి. సమీక్షల వీక్షణలో వెనుకోముందో లేక మధ్యలోనో అలవోకగా పొంగివచ్చే చారిత్రక 
నేపథ్యాలూ, అనుభవం పండిన ఆలోచనా ధోరణీ, ఉన్నత శిఖరారోహణ చేసి సహజ భావనా 
సౌందర్యంతో సందర్భశుద్ది అయిన హత్తుకొనే వాక్య రూపాలు దాల్చినాయి. ఈ వ్యాసాలు 
పసందైన సాహితీ పాయసాలు. మీముందున్నది వడ్డించిన విస్తరే. మీ ఆస్వాదనే ఆలస్యం. 
(ప్రారంభించండి - పూలతో సాన్నిహిత్యం పొందిన పుణ్యానికి నారకు శ్రీదేవి కొప్పునలరించే 
మహర్ధశ పట్టిందన్న అన్నమయ్య మాట సోమసుందర్‌ గారి ఈ వ్యాస సంకలనాల తలను చనువుగా 
నెక్కిన ఈ నాలుగు ముక్కల రాతకు కూడా వర్తింస్తుందని సవినయంగా మనవి చేసుకొంటూ. 


(కళారత్న సోమసుందర్‌ గారి వ్యాన సంకలనం “కన్నీటి కెరటాలపై కైతల వెన్నెల” క ముందుమాట). 
యుద్ధం $ సమస్యకీ శాశ్వత పరిష్కారం కాదు. -అబ్బుల్‌ కలాం. 


వల యలయల లలల యా లలయల eee CT ODO II III IIe Tee ee 


భారతావనిలో 'వనిత' 


“ఇంటికి దీపం ఇల్లాలు”, “అమ్మాయి చదువు ఇంటికి వెలుగు” 
ఇటువంటి సూక్తులు మహిళల కంటే బహుశా మగవాళ్ళే ఎక్కువగా 
ఉపయోగిస్తారు. ఎందుకంటే .... ఈ దీపాలూ, వెలుగులు వెలిగించేది 
మాత్రం వాళ్ళనే భావిస్తారు కాబట్టనుకుంటా! 

నిజంగా సమాజంలో స్ర్తీని గౌరవించి, తమతోపాటు సమాన iy 
హోదాలో నిలపాలని కోరుకునే మగవాళ్ళు ఎంతమంది? నిత్యం మనం కం. 
చూసే చట్టసభల్లో వక్తలు కావచ్చు, సమాజంలో సమావేశాల్లో, మహాసభల్లో మాటల తూటాలు 
పేల మహాపురుషులు కావచ్చు.... వారు మనస్ఫూర్తిగా స్త్రీ ఉద్దరణకు పూనుకుంటే వాళ్ళ భార్యలనో, 
కూతుళ్ళనో, అక్క-చెల్లెళ్ళనో పురోగమనం వైపు పయనించే సంస్థల్లోనో, సమూహాల్లోనో 
భాగస్వామ్యులను చేసి వారి మాటల్లో నిజాయితీని నిలుపుకునే ధైర్యవంతులు ఎంతమందున్నారు? 

తరతరాల నుండి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా, వింతైన ఈ అరాచక, భయానక, 
అభద్రతా బతుకులు ఈ ప్రీ జాతికి శాపమా? మగవాడు తను కోరుకునే జీవితం ఎలాంటిదైనా 
స్వాగతించే ఈ సమాజం ఆడవాళ్ళ విషయంలో ఎందుకు అడ్డుపడుతుంది. చిన్న చిన్న కార్మికస్థాయి 
నుండి ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసే పురుషులు వాళ్ళ స్థాయిని అనుసరించి వాళ్ళ అవసరాలు, 
ఆనందాలతో స్వేచ్చగా జీవిస్తుంటే అదే భిన్న స్థాయిల్లో జీవిస్తున్న ఆడవాళ్ళు మాత్రం “వంటగది - 
పడకగదికి మాత్రమే ఎందుకు పరిమితమవుతున్నారు. వీళ్ళ స్థాయిని బట్టి వీరు వేసుకునే దుస్తుల్లోనో, 
ఆభరణాల్లోనో మార్పులుంటాయోమో కానీ, ఈ గదుల విషయంలో మాత్రం పంజరంలో పక్షులే! 

దేశ సరిహద్దుల్లో యుద్ద సమయంలో ప్రతిఘటనలను ఎదుర్శొనే సైనికులు అశోక 
చక్రా.....వీరచక్రాలు....... కానీ సమాజంలోపల మూఢత్వపు అరాచక సాంప్రదాయాలతోనూ, మద్యం 
సేవించి పైశాచికత్వాన్ని చూపించే మగవాళ్ళతోనూ, పసిమొగ్గలపై కూడా జరుగుతున్న 
అత్యాచారాలతోనూ, (పేమ పేరుతో జరుపుతున్న వేధింపులతోనూ... నిరంతరం యుద్ధం చేస్తున్న 
స్త్రీ జాతి మాత్రం కాలచక్రంలో కలసిపోతున్నారే తప్ప పురోగతించేదెన్నడు ? వీటిపై విజయం 
సాధించి జీవిత చక్రాన్ని స్వేచ్చగా నడిపేదెన్నడు ? 

ఇటువంటి సమాజంలో కూడా నిస్వార్థంగా సమానత్వాన్ని కాంక్షించే కొంతమంది 
కాదు...కాదు....చాలా కొంతమంది పురుషులు, నిజమైన యుగపురుషులు ఉన్నారు. కాబట్టే 
కనీసం అక్కడక్కడా ఆలోచనా స్థాయిలోనైనా మార్పు వస్తుందని ఆశిద్దాం. ఇటువంటి వారే 
విశ్వమానవ కళ్యాణానికి రథచక్రాల వంటి వారు. సమాజంలో రుగ్మతలను కాలగర్భంలో 
కలిపేయడానికి కంకణం కట్టుకున్న నిజమైన “గౌరవ పరమవీర చక్రాలు”. 

- వి. శివదుర్తా కళ్యాణి 


రోజులో ఒక్కసారైనా నీతో లీ మాట్లాడుకో, లేకుంటే ఒక గొల్సీ వ్యక్తితో మాట్టాడే అవకాశాల్ని నీవు కోల్పోతాక్య, - స్వామి విలేకానంద, 


ఎలయ లయల ల లలల య లలల eee CT DOI III IIe Dee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
పిఠాపురం ప్రభ పిఠాపురానిదే 
- కొత్తెం సుబ్బారావు 

శివుని సతి సతీదేవి పార్థివ శరీరమును శ్రీ మహావిష్ణువు అష్టాదశ ఖండాలుగా ఖండించాడు. 
అందులో దశమ భాగం పీఠభాగము లేక పిష్టభాగము యిచ్చట పడుట వలన ఈపురమునకు 
పిష్టపురం, పీఠికాపురం అనే పేర్లు వచ్చాయి. 

500సం॥రంల క్రితం శ్రీనాథ మహాకవి, 5000సం॥రంలకు పూర్వం వ్యాసమహర్షి 
యీ పట్టణాన్ని సందర్శించినట్లు తెలుస్తుంది. ఇదికాక చైనా దేశపు రాయబారి హుయాన్‌త్సాంగ్‌ 
మన దేశమునకు వచ్చి యిచ్చటి విశేషములు వ్రాయుటలో దక్షిణమున పిష్టపురమను నొక ప్రసిద్ధమైన 
పట్టణమున్నదని వ్రాసాడట. 

పిఠాపురం పూర్వకాలమునుంది అనేక రాజ్యాలకు రాజధానిగా ఉండేదని, పిఠాపురం 
కోట శత్రువులకు చొరగానంత బలిష్టంగా వుండేదట. క్రీస్తుపూర్వమె మగధరాజ్యాధిపతులైన 
నందులు, మౌర్యులు, గుప్తులు పిఠాపురంను ప్రాంతీయ రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. 
శాతవాహనుల కాలములో కూడ పిఠాపురం ఒక మండలానికి రాజధానిగా వుండెడిది. క్రీశ. 
210లో ఆంధ్రప్రభువు శ్రీవాశిష్టపు త్రస్వామిసరి పిఠాపురమును పరిపాలించాడు. దక్షిణ చాణక్యరాజు 
రెండవ పులకేశి క్రీ.శ. 625లో పిఠాపురంను జయించి తన రాజప్రతినిధిగా తమ్ముడు విష్ణువర్ధనుని 
నియమించాడు. ఇతనిని కుబ్ద విష్ణువర్ధనుడని కూడ అంటారు. అతడు స్వతంట్రుడై వేంగి 
రాజ్యాన్ని పిఠాపురంను రాజధానిగా చేసికొని పాలించాడు. విష్ణువర్ధనుని తరువాత తూర్పు చాళు 
క్యులు పరిపాలించారు. రెడ్డిరాజులు అనంతరము తూర్పుతీర ప్రాంతమంతా గజపతుల వశం 
అయ్యింది. శ్రీకృష్ణదేవరాయలు కళింగము వరకు జయించాడు. తరువాత తల్లికోట యుద్దం 
అనంతరము 1571 నాటికి ఉత్తర సర్మారులన్నియు గోలుకొండ నవాబుల పాలనలోకి వచ్చింది. 
గోలుకొండ నవాబులకు సేనానాయకులుగా వున్న వెలమ కులస్తులైన రావు వంశీయులకు పిఠాపురం 
సంస్థానము సంక్రమించినది. 

నవాబును చంపటానికి గుర్రంమీద దౌడు తీస్తు వస్తున్న వజీరును ఒక్క (వేటుతో గుర్రంతో 
సహా ఆరు ముక్కలుగా నరికిన పరాక్రమశాలి తెలుగురాయణంగారు. తెలుగు రాయణంగారి 
స్వామికార్య పరాతంత్రకు మెచ్చి గోలుకొండ నవాబు రాజమండ్రి సర్మారుకు సర్గారుగా నియమించి 
తరువాత అనపర్తి, పిఠాపురం మొదలైన గ్రామాలను జాగీరుగా యిచ్చాడు. పిఠాపురం పరిపాలించిన 
పద్మనాయక రాజులె వెలమవారు. వేలమ్మదేవి అనే అమ్మవారి దయకు పాత్రులై పరాక్రమము, 
ఐశ్వర్యము కలిగి వెలమవారయ్యారు అని అంటారు. వీరి మూలపురుషుడు రేచర్ల బేతాళ నాయకుడు. 
పిల్లలమర్రికి ప్రభువు. కాకతీయ సార్వభౌముడు గణపతిదేవునకు సహాయపడుతూ ఓరుగల్లు 
కోటకు బురుజులు కట్టి ఒక్కొక్క బురుజుమీద 77 మంది వెలమ వీరులకు ప్రతిష్టాపన చేసి 
శత్రువులకు దురుభేద్యముగా ఆ కోటను నిర్మించాడు. ఆయన కొడుకు రేచర్ల ప్రసాదిక్య నాయకుడు 
రుద్రమదేవికి అంగరక్షకుడుగా, సైన్యాధ్యక్షుడుగా, మంత్రిగా వుంటూ కాకతీయ సామ్రాజ్యము 


వేలకొద్దీ నీతులు బోధించే కన్నా ఒక మంచి వని ఆచరించి చూపు. - స్వామి వివేకానంద 


dee Ieee ee eee ee ee CT OI I III eee ee 


విస్తరింపజేసిన మహావీరుడు. పలనాటి బ్రహ్మనాయుడు బేతాళనాయుడు మనుమడె వీరి 
వంశమువారే అయిన అనపోతనాయుడుకి రేచడు అనే మాలవాడు తన ప్రాణములను ధారపోసి 
అనేక ధనరాసులు యితనికి అందజేస్తాడు. ఇప్పటికీ రేచడికి గౌరవసూచకముగా వారు వివాహము 
చేసికోవటానికి ముందుగా రేచర వంశస్తునకు పెండ్లి చేస్తారు. నా మిత్రుడు స్వర్గీయ రావు 
విశ్వేశ్వరరావు ఆ వంశము వారికి పెళ్ళి చేసి తరువాతే అతను పెండ్లి చేసికోవడం నాకు తెలుసు. 

రాచకొండ పరిపాలకుడు సర్వసింగభూపాలుడు వీరి వంశంవాడే. శ్రీరంగములో 
పన్నెండుమంది ఆళ్వారులతో పాటు పదమూడవ ఆళ్వారుగా ప్రసిద్ధి పొందిన రావు మాధవరాయణం 
గారు సర్వసింగభూపాలుని సోదరుడే. కంచిలో వైష్ణవులకు, శైవులకు మధ్య పోరాటం జరిగినప్పుడు 
మాధవరాయణం గారు వైష్ణవులు పక్షం చేరి యుద్ధము చేశారు. శిరస్సు తెగిన ఆయన మొండెము 
చాల దూరము ముందుకు నడిచి జంబుకేశ్వరం గుడిదాక వెళ్లి పడిపోయింది. ఆ స్థలమే వైష్ణవులకు, 
శైవులకు సరిహద్దు అయింది. వీరి వంశం వారే పెద్ద రాజావారు అని పిలవబడేవారు. గంగాధర 
రామారావు గారు 1890 వరకు పాలించి అఖండకీర్తి సంపాదించారు. ఆయన కుమారుడు శ్రీ 
రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూరు. 1907లో పట్టాభిషేకము 
చేసికొని 1949లో జమీందారీల్ని ప్రభుత్వము రద్దు చేసేవరకు పతం పాలించారు. వీరి 
రాజ్యకాలములో పిఠాపురం మూడు పువ్వులూ త్‌ కాయలుగా విలసిల్లింది. వీరి పాలనలో 
సంగీత సాహిత్యాలకు ఆటపట్టుగా విద్యలకు, విజ్ఞానానికి పట్టుకొమ్మగా కళలకు నెలతావుగా, 
శా(స్తాలకు పుట్టినిల్లుగా సరస్వతికి కేళిగృహముగా వేద విద్యలకు ఆలవాలంగా పురాణ ప్రసిద్ధమైన 
దివ్యతీర్ధంగా చరిత్ర ప్రసిద్ధమైన పట్టణంగా వెలసింది. 


"ఉం సహృదయ మిత్రమండలి పదిహేను సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా 
శుభాకాంక్షలతో... 

- మోహన్‌ కృష్ణ, 

వి. ప్రభు, 

ఎన్‌. యేసుదాసు, 

సాయిబాబా, 

ఎం. సుబ్రహ్మణ్యం. 


"ప సేవయే పరమావధిగా పదిహేను సంవత్సరాల నుండి వివిధ 
కార్యక్రమాలు చేస్తున్న సహృదయ మిత్రమండలికి గత రెండు సంవత్సరాలుగా 
మా వంతు తోడ్పాటునందించడం జరుగుతోంది. కీ॥శే॥ మొల్లి అప్పారావు 
చారిటబుల్‌ ట్రస్ట్‌ స్స్‌ పేరుతో కుమారుడినైన నేను పట్టణంలో మున్సిపల్‌ పాఠశాల 
విద్యార్థులకు ఉచిత నోట్‌ పుస్తకాలు సరఫరా, హాస్టల్‌ విద్యార్థులకు 
దుప్పట్లు, పేదలకు చీరలు మొ॥గు కార్యక్రమాలు నా శక్తి మేరకు నిర్వహిస్తున్నాను. 
- మొల్లి నాగ మరిడరాజు 


సగం సమస్యలకు కారణం చెడుగా ఆలోచించే మనస్సే. -రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 


eee Ieee ఉనా Ie I eee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


మద్యపాన వ్యతిరేకోద్యమ అర్ధదశాభ్యుత్సవం 


అక్టోబరు 2, 2017న రామచంద్రపురంలో డా॥ చెలికాని రామారావు సభాసదన్‌లో 
మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి అర్ద దశాబ్బుత్సవం జరిగింది. అంతకు 2సం॥రాల ముందు 
2015లో వేమగిరి మైత్రేయాశ్రమంలో ప్రజా ఉద్యమకారులు ఊ.సా.సహా సుమారు పాతికమంది 
వక్తలు, మరో పాతిక ముఫై సంఘాలతో రాష్ట్రస్థాయి మద్య వ్యతిరేక సదస్సు ఏర్పాటు చేసి (శ్రోతలు 
లేక నిరుత్సాహపడిన సంధర్భం ఎందుకనో హెచ్చరిస్తున్నప్పటికీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో 
దాదాపు మూడు నెలల ముందు నుండీ మీటింగ్‌ కొరకు వర్క్‌ మొదలుపెట్టాను. సమాజంలో 
శాప్రీయ దృక్పధాన్ని పెంపొందించడమే లక్ష్యంగా 88లో ఏర్పడిన సైన్సు ప్రచారోద్యమ సంస్థ 
జనవిజ్ఞాన వేదిక ఒక చారిత్రక ఘట్టం. దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న నెల్లూరు జిల్లా 
మద్యవ్యతిరేకోద్యమ నిర్మాణాన్ని తలకెత్తుకుని ఉద్యమాన్ని వెనకుండి నడిపించింది జెవివినే. అలాంటి 
సంస్థ కారణాలేవయినప్పటికీ తర్వాతి కాలంలో మూడు ముక్కలైంది. ఆ చీలికల పట్ల నాకు 
వ్యక్తిగతంగా అసంతృప్తి ఉంది. సరే ఎలాగూ రాష్ట్రస్థాయి సమావేశం కనుక మూడు సంఘాల 
ప్రధాన బాధ్యుల్ని ఒక్క వేదిక పై తీసుకురావడం సాధ్యమవుతుందా ? అన్న దిశగా ఆలోచన 
సాగింది. 

ఆరేడు నెలల ముందు ఏదో మీటింగ్‌కని ముంబయి వెళ్ళిన నేను మేధాపాట్కర్‌ని వక్తగా 
తీసుకొస్తే బావుంటుందనే అభిప్రాయంతో ఆ దిశగా కూడా ప్రయత్నించాను. అర్దదశాబ్దీ సందర్భంగా 
మద్యపాన వ్యతిరేక సావనీర్‌ను కూడా ప్రచురించాలని తలిచాను. మొదట్లో సలహా కోసం 
సంప్రదించిన మిత్రులంతా ఆలోచనని కొట్టిపడేసారు. కొంతమందయితే సాధ్యం కాదని మొహం 
మీదనే చెప్పేసారు. ఎవరభిప్రాయాన్ని నేను పరిగణనలోకి తీసుకోలేదు. అప్పటికే పరాజయాలంటే 
నాకో పాజిటివ్‌ దృక్కోణం ఉంది. అదీకాక ఈ మూడు భావోద్యమ సంఘాల్ని ఒక్క వేదిక మీదకి 
తీసుకొచ్చి మైత్రితో వాతావరణాన్ని ఏర్పరచడం (ప్రస్తుత వ్యవస్థలో ఎంత ముఖ్యమో లోలోన ఖచ్చితంగా 
తెలుసు. కాబట్ట ఆ దిశగా పట్టువదలకుండా హోంవర్క్‌ చేసాను. మూడు జెవివే అధ్యక్షుల 
వ్యాసాలతో చేతులు కాల్చుకుని అయినంతలో చిన్ని సావనీర్‌ను కూడా ముద్రించి సిద్దం చేసాం. 
అప్పటికి వారం రోజుల నుండి ఆ మీటింగ్‌ టెన్షన్‌తో ఎంత నలిగిపోయానో..! 

డా॥స్టాలిన్‌ గారి సహకారాన్ని ఈ విషయంలో ప్రస్తావించి తీరాలి. సభా నిర్ణయం కొన్ని 
(శ్రేణుల్లో గుబులు పుట్టించింది. ముద్రలు, స్టాంపుల సంస్కృతికి అతీతంగా విశాల దృక్పధాన్ని 
సమర్థించే ఆలోచనే కొరవడింది. ఆ టైంలో స్టాలిన్‌గారు, పెదపాటి నరసింహారావు గారు, చల్లా 
రవికుమార్‌ గారు, కె.ఎమ్‌.ఎమ్‌.ఆర్‌. ప్రసాద్‌ గారు మొదలయినవారు ఇచ్చిన సహకారం 
మరువలేనిది. మొత్తానికి కార్యక్రమాన్ని ఫైనల్‌ చేసి అయిందనిపించాను. ఒకటో తారీఖు రానే 
వచ్చింది. ముందురోజే రామచంద్రపురం చేరుకున్నాను. అప్పటికే ఒక మోస్తరుగా ఉన్న వర్షం 
ఆ రాత్రి ఉరుములు పిడుగులతో ఎంత భారీగా పడిందంటే, జీవితంలో మరోసారి ఓటమికి 
సిద్ధమయ్యాను.... చారిత్రకంగా ఆ సమావేశం నాకో, మద్యపాన వ్యతిరేక సమితికో, 


సహాయం చేస్తేమరిచిఫో. సహాయం పొందితే గుర్తుంచుకో. - మహాత్మా గాంధీ 


eee ee Ieee ee eee ee ee CT DOI II eee ee 


జె.వి.వి.కో కాదు, ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలకి ఎంత ముఖ్యమయిందో అర్ధం చేసుకోబట్టీ, 
రాత్రంతా పడుతున్న వర్షం, ఉరుములు, పిడుగులు నా మీద పడుతున్నట్లే ఫీలయ్యాను. ప్రస్థానంలో 
మరో పరాజయాన్ని పలకరించడానికి సిద్దమయ్యాను. 

తెల్లారింది. వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశం శూన్యంగా ఉంది, నా మనసులాగే. 
పదైంది. పదిమంది కూడా హాల్లో కనబడలేదు. వర్షం వెల్సింది. సభ మొదలయింది. జనవర్షం 
కురిసింది. పది, ఇరవై, ముఫ్పై... యాభై...వంద... నూటయాభై.... లంచ్‌ టైంకి నూటడబ్బై ప్రస్‌ 
డా॥ చెలికాని రామారావు భవన్‌లో తొలి దళిత కవీ, మద్యపానాన్ని ఖండించి రాసిన కుసుమ 
ధర్మన్న సభా ప్రాంగణం పేరుమీద డా॥ స్టాలిన్‌, డా॥ బ్రహ్మారెడ్డి, డా॥ సి.ఎ. ప్రసాద్‌, డా॥ 
చల్లారవికుమార్‌, డా॥ ఎం.వి.ఆర్‌. కృష్ణాజీ.. లతో బాటు దేవి, మనోరమ, దుర్గాభవాని వంటి 
మహిళా ఉద్యమకారులతో వివిధ ప్రజాసంఘాల మద్దతుతో అద్భుతంగా జరిగింది సభ. మద్యపాన 
వ్యతిరేకోద్యమంలో జీవితాంతం పాటుపడిన వావిలాల గోపాలకృష్ణయ్య గారికి అంకితమివ్వబడ్డ 
మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి సావనీర్‌ “మానవతకు భరోసాను మూడు ప్రధాన ప్రజాసంఘాల 
రాష్ట్ర అధ్యక్షులు ఒకే వేదిక మీదకి వచ్చి ఆవిష్కరించడం అరుదైన, అందమైన సందర్భం. బ్రహ్మారెడ్డి, 
దేవిల ప్రసంగాలైతే ఆ రోజు (శ్రోతల్ని ఊపేసాయి. దేవి లైఫ్‌ టైమ్‌లో ప్రత్యేకమని చెప్పదగిన ఉ 
త్తమ ఉపన్యాసం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది కార్యకర్తలు వచ్చారు. 

అధ్యక్షులు, వక్తలూ కాక సుమారు పాతిక మంది పైబడి ఆరోజు చర్చించారు. స్టీఫెన్‌ 
బిందార్‌, సెర్ట్‌ జేకొబి అనే ఇరువురు విదేశీ విద్యార్థులు సైతం ఆరోజు శ్రోతలుగా ఉండి ఆతిధ్యాన్ని 
స్వీకరించారు. శాంతారావు, కృష్ణారావు, నానిబాబు, స్టాలిన్‌, సూర్యనారాయణ మొదలగు వారి 
సహకారం మరువరానిది. ఇంకా ఎంతోమంది సొంత కార్యక్రమంలా ఫీలై వచ్చి స్వచ్చందంగా 
పాల్గొన్నారు. మిత్రుడు శివప్రసన్న ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా శ్రీకాకుళం నుండి 
“మహిళా ప్రగతి వేదికి కరపత్రాలు ప్రచురించి తెచ్చాడు. అలాగే నాగిరెడ్డి గారు డబ్ఫైకి పైబడ్డ 
వయస్సులో కూడా కృష్ణాజిల్లా నుండి విచ్చేసారు. తొంభైవడు సంవత్సరాల నవయువకులు 
వెలమాటి సత్యనారాయణ గారు సభకోసమే ప్రత్యేకంగా వచ్చారు. రాజమండ్రి మిత్రులు నా 
“అభివ్యక్తి రచనతో పాటు ఇతర రచనల్ని సభాస్థలిలో పంచారు. సభ సుమారు ఎనభైమంది 
(శోతలతో ముగియడం నాకో రికార్డు. “సహృదయ మిత్రమండలి” మద్యపాన వ్యతిరేక (ప్రచార 
సమితి మిత్ర సంస్థ, జె.వి.వి.కి కూడా దగ్గరి సంస్థ, మద్యపాన వ్యతిరేక కార్యక్రమాలను 
రూపొందించుకుని చేస్తున్న స.మి.మ. మరింత వృద్ధి చెందాలని ఆశిస్తూ భవిష్యత్తుపై ఆశ కల్పించే 
ఈ సభా రిపోర్టును ఇక్కడ పొందుపరుస్తున్నాము. 

అభినందనలతో... 
కన్వీనర్‌. 
మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి 


మతం సక్రమంగా ఉండాలంటే అది హేతువ్రుతో ఏకీభవించాలి. ఈ హేతువునే మనం సైన్సు అని చెప్పవచ్చును. 


Fe Cee RR TWD ee TT ETT 


సహృదయ మితునుండలి సాననీర్‌ 
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్వాపరాలు 


- మోదుగుల రవికృష్ణ 


తెలుగు నిఘంటువులలో విశిష్ట చరిత్ర కలిగినది; సుదీర్ణకాలం నిర్మాణం జరిగినది 
శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మాత్రమె. తీవ విమర్శలకు లోనయ్యిందీ ఈ నిఘంటువె. 
పిఠాపురం చివరి జమీందారు మహాదాత, విద్వత్పోషకుడు, అత్యున్నత వ్యక్తిత్వం తన సొంతమైన 
మహారాజా శ్రీ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్‌ వారి ఆర్థిక సహాయంతో 
వారి పేరిట వెలువడిన నిఘంటువు సూర్యరాయాంధ్ర నిఘంటువు. దాని పుట్టుపూర్వోత్తరాలు, ఆ 
నిఘంటువు నిర్మాణానికై అపరిమితమైన ధనాన్ని, కాలాన్ని, మేధస్సును వెచ్చబెట్టిన మహానుభావుల 
గురించి తప్పక తెలుసుకోవాలి. 

సూర్యరాయాంధ్ర నిఘంటువుతో ఇద్దరి పేర్లు విడదీయలేని విధంగా ముడిపడ్డాయి. ఒకరు 
పిఠాపురం మహారాజా, రెండవ వారు జయంతి రామయ్య పంతులు. 

బ్రిటీష్‌ ప్రభుత్వం బ్రిటిష్‌ ఇండియాలో పూర్తిస్థాయిలో పరిపాలన చేపట్టిన తరువాత 
స్థానిక సంస్థానాదీశులందరూ పేరుకే రాజులయ్యారు. పూర్వకాలంలోలాగా యుద్దాలు, రాజ్యవిస్తరణ, 
పొరుగు రాజ్యాలపై ఒక కన్నువేసి వుంచటం, రాజనీతిని అభ్యసించడం లాంటి కార్యక్రమాలు 
అవసరం లేకపోయాయి. తన సంస్థానంలో ప్రజల వద్ద నుండి పన్ను వసూలు చేసి, బ్రిటీష్‌ 
ప్రభుత్వం తన సంస్థానానికి విధించిన పేష్మష్‌ను చెల్లించే ఉద్యోగిగా రాజు మారిపోయాడు. 
పేరుకి బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని రాజాలని, మహారాజాలని గౌరవిస్తూవున్నా వాస్తవానికి వారు 
“బిల్‌ కలెక్టర్‌'గానే పనిచేశారు. ఈ దశలో ఏర్పడిన 'వాక్యూమ్‌”లో ఏం చేయాలో తెలియక కామినీ 
లోలురైన వారు కొందరు; వేటవ్యసనంలో పడినవారు కొందరు; గుర్రపు పందాలలో చిక్కుకొన్నవారు 
కొందరు ; వారసత్వపు తగాదాలలో, సంస్థానంలోని ప్రజల హక్కుల హరణోద్యోగంలో కోర్టు 
పక్షులయినవారు కొందరు; కుక్కలను పెంచి ఆడంబరంగా పెళ్లీపేరంటాలు చేసేవారు కొందరు ; 
ఇలా మన సంస్థానాధీశులు, జమీందారులు రకరకాల కాలక్షేపాలు వెతుక్కొన్నారు. ఆంధ్రభాష 
అదృష్టం కొద్దీ సూర్యారావు గారు మాతృభాషాదేవి సేవలో తరించారు. 

సూర్యారావుగారు బాల్యంలో కొద్దిగా ఇబ్బందులు పడ్డారు. వీరు పుట్టకముందు తండ్రి 
గంగాధర రామారావు వెంకటగిరి రాజవంశీకులలో ఒకరిని దత్తు తీసుకున్నారు. దత్తుదికి, బెరసుడైన 
సూర్యారావుగారికి పిఠాపురం సంస్థానపత్యంలో తగాయిదా ఏర్పడింది. వివాదం న్యాయస్థానానికి 
చేరింది. ఈ సమయంలో సూర్యారావు గారు మద్రాసులో విద్యాభ్యాసానికి వెళ్లారు. అక్కడ 
తెలుగు పండితులు మొక్కపాటి సుబ్బారాయుడు గారు, మొక్కపాటి వారి అధ్యాపనమే 
సూర్యారావుగారిలో మాతృభాషపై అభిమానం, గౌరవం మొలకెత్తడానికి తోడ్చడింది. తదనంతరం 
సంస్థానాధిపత్యం సూర్యారావుగారిని వరించిన తరువాత ఆయన చేసిన భాషాసేవకంతా మొక్కపాటి 
వారు చేసిన బీజావాపనమే కారణం. సుబ్బారాయుడుగారిని మొదట తనకు ఆంతరంగిక కార్యదర్శిగా 
తీసుకొని, తరువాత దివానుగా చేశారు. నాకు దొరికిన సమాచారం మేరకు సుబ్బారాయుడు 


హేతువాదం లేని శాస్త్రజ్ఞానమెంత గొప్పదైన అది నిరుపయోగం 


న TTT TTT TT DTT 


గారు దివానుగా ఉన్న కాలంలో సూర్యారావుగారు 26 తెలుగు పుస్తకాలను ప్రచురించారు. ఎందరో 
రచయితలకు పుస్తక ముద్రణ కొరకు సహాయం చేశారు. ఆ రోజుల్లోనే అంటే 1920 ప్రాంతాలలో 
తెలుగు టైప్‌ మిషన్‌ను తయారు చేయించారు. 

సూర్యారావుగారు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని క్షుణ్ణంగా అవలోహన చేసినవారు. వారు 
చాలా కొద్ది రచనలు చేశారు. అవి ప్రధానంగా వారు ప్రచురించిన పుస్తకాలకు పీఠికల రూపంలో 
ఉన్నాయి. సర్వజ్ఞ సింగభూపాలుని 'రత్నపాంచాలికి నాటకం తెలుగు అనువాదానికి గ్రాంథిక 
భాషలో ఆయన మంచి పీఠిక రాశారు. 

జయంతి రామయ్య పంతులుగారు (1860-1941) తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం 
సమీపమందలి ముక్తేశ్వరంలో జన్మించారు. ఇంగ్లీషు చదువుకున్నారు. పిఠాపురంలోని మహారాజా 
పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణులై, రెవిన్యూశాఖలో 
చేరి త్వరలోనే డిప్యూటీ కలెక్టర్‌ అయ్యారు. 1911 నుండి 1913 వరకు మద్రాస్‌ (ప్రెసిడెన్సీ 
మేజి(స్ట్రేట్‌గా పనిచేశారు. అంత తీవ్రమైన ఉద్యోగపుటొత్తిళ్ళలో ఉండి కూడా రామయ్యగారు 
భాషాభిమానాన్ని వదలక, సాహిత్య రంగంలోనూ తీవ కృషి చేశారు. ఎన్నో పరిశోధనాత్మక 
వ్యాసాలు రాశారు. శాసనాలను ఎన్నింటినో పరిష్కరించి ప్రచురించారు. 

పంతులు గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆంధ్రభాషా వాజ్మయాభివృద్ధికి ఒక మహా సంఘాన్ని 
ఏర్పరచవలసిన ఆవశ్యకత గురించి నొక్కి చెబుతూ ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ఒక వ్యాసం 
రాశారు. దీనికి స్పందించి పిఠాపురం మహారాజా సూర్యారావు బహద్దూరు వారు (1885-1964) 
తమ మద్రాసు బంగాళా 'డన్మోర్‌హౌస్‌'లో 26-3-1911 నాడు ఒక చిన్న సభ ఏర్పాటు చేశారు. 

సభ చిన్నదే కానీ విచ్చేసిన వారు మహామహులు. కందుకూరి వీరేశలింగం, వేదము 
వేంకటరాయశాస్త్రి, మొక్కపాటి సుబ్బారాయుడు (పిఠాపురం దివాన్‌), చెన్నాప్రగడ భానుమూర్తి, 
గోటేటి కనకరాజు, వావిలికొలను సుబ్బారావు, కొమటజ్టాజు వేంకటలక్ష్మణరావు ఇలాంటి దిగ్గజాలు 
ఆ సభలో ఉన్నారు. ఆ సభలో ఆంధ్రభాష, ఆంధ్రవాజ్బయం అభివృద్ధికి ఒక సంఘం అవసరం 
అని జయంతి రామయ్య అలాంటి సంఘమే ఏర్పడితే ఈ సంఘం ఆధ్వర్యంలో సమగ్రమైన 
నిఘంటు నిర్మాణం జరగాలని వీరేశలింగం (ప్రతిపాదించారు. ఈ రెండు ప్రతిపాదనలు 
సాధ్యమైనంత త్వరలో కార్యరూపం దాల్పాలని, అందుకు అవసరమైన ధనమంతా తానే యిస్తానని 
సూర్యారావు గారు వాగ్గానం చేశారు. 

దీనితో చకాచకా 12-5-1911 నాటికి భాషా విషయక సంఘం ఆంధ్రసాహిత్య పరిషత్తు 
పేరుతో ఏర్పడింది. “తెలుగు భాషలోని పదములకు వ్యుత్పత్తి మొదలగువానిని నిరూపించుచు 
లక్ష్యసహితముగ నర్థమును వివరించు సర్వంకషమగు నిఘంటువొకటి రచించి ప్రకటించుట” 
పరిషత్తు ప్రథమ కర్తవ్యంగా ఎన్నుకొన్నది. ఇలా కందుకూరి వారి ప్రతిపాదన వలన, సూర్యారావు 
గారు ధన సహాయం చేస్తాననటంతో జయంతి రామయ్య గారు కార్యనిర్వాహకులుగా 
సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణానికి పునాది పడింది. 

నిఘంటు నిర్మాణం ఎలా ఉండాలో, తాము ఎలా నిఘంటువును నిర్మించబోతున్నారో 


రామయ్యగారు, ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక 1912 డిసెంబర్‌ సంచికలో ఒక విపుల వ్యాసాన్ని 
కులం పునాదుల మీద మీరు ఒక జాతిని నిర్మించలేరు. నీతిని నిర్మించలేరు. 


ede eee CT DOI III Ieee Dee ee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 
రాశారు. నిఘంటు నిర్మాణంలో ఆసక్తి ఉన్నవారు, నిర్మాణ విధానం తెలుసుకోగోరేవారు తప్పక 
చదవవలసిన వ్యాసం అది. జయంతి వారు నిఘంటు నిర్మాణానికి కావలసిన ప్రాతిపదికలన్నీ 
సమకూర్చుకొంటున్నారు. కానీ నిఘంటు సంపాదకులు వారు కాదు. “అభినవ మల్లినాథసూరి” 
శ్రీవేదము వేంకటరాయశాస్తిగారు. 

నిఘంటు కార్యస్థానాన్ని చెన్నపట్టణంలోనే పిఠాపురం రాజావారు ఏర్పాటు చేశారు. రెండేళ్ళు 
గడిచాయి. వేదము వారి ఆధ్వర్యంలో పని చురుకుగా సాగటం లేదని సూర్యారావుగారు 
అభిప్రాయపడి నిఘంటు కార్యాలయాన్ని కాకినాడకు గాని, పిఠాపురానికి గానీ మార్చదలిచారు. 
1918లో కార్యాలయం పిఠాపురానికి తరలింది. అక్కడకు రావటానికి వేదము వారు 
అంగీకరించకపోవటంతో అప్పుడు జయంతి రామయ్య గారు సంపాదకులయ్యారు. 

జరిగిన పనిని పరిశీలించగా పెద్దపని ఏమీ జరగలేదని, వేంకటరాయశాస్త్రిగారు చేసిన 
పని నిఘంటు నిర్మాణానికి అక్కరపడదనీ తెలిసింది. పని రాక్షసుడైన జయంతి వారి ఆధ్వర్యంలో 
నిఘంటు నిర్మాణం వేగం పుంజుకొంది. ఈ కృషిలో జయంతి వారికి సహకరించిన నాటి 
పండితుల పేర్లనైనా స్మరించుకోవడం విధి. 

తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య, పురాణపండ మల్లయ్యశాస్త్రి, పేరి పేరయ్య శాప్రి, 
శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి, శ్రీపాద పాపయ్యశాస్త్రి, కూచి నరసింహం, చర్ల నారాయణశాస్త్రి, పిశు 
పాటి చిదంబర శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, దర్భా సర్వేశ్వర శాస్త్రి, పిశుపాటి విశ్వేశ్వర 
శాస్త్రి, కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి, బులుసు వెంకటేశ్వర్లు, చిలుకూరి వీరభద్రశాప్రి, ఇం(ద్రకంటి 
సూర్యానారాయణశాస్త్రి, వీరందరూ గొప్ప పండితులు. “తాలీదళపుటకాంతార (ప్రకరి పరిశోధకులు. 
ఈ పండిత బృందం కృషి వలన సూర్యరాయాంధ్ర నిఘంటువు మొదటి సంపుటం 1936 ఏప్రిల్‌లో 
విడుదల అయ్యింది. పిఠాపురం మహారాజా, యువరాజా, సర్వేపల్లి రాధాకృష్ణయ్య, వేపాప రామేశం, 
కాశీనాధుని నాగేశ్వరరావు, కాశీకృష్ణాచార్యులు, కోరాడ రామకృష్ణయ్య, నేలటూరి వేంకటరమణయ్య, 
మల్లంపల్లి సోమశేఖరశర్శ, దువ్వూరి రామిరెడ్డి, ఓలేటి వేంకట రామశాస్త్రి (వేంకట పార్వతీశ 
కవులలో ఒకరు), గన్నవరము సుబ్బరామయ్య, పురాణం సూర్యనారాయణ తీర్థులు, “విద్వాసుందరి” 
బెంగుళూరి నాగరత్నమ్మ వంటి ప్రసిద్దులంతా ప్రథమ సంపుటం ఆవిష్కరణ సభకు విచ్చేశారు. 

1911లో నిఘంటునిర్మాణం మొదలుపెట్టి 1936లో మొదటి సంపుటి (అ-జె) విడుదల 
అయినా తరువాత సంపుటాల పని వేగంగా జరిగిందనే చెప్పాలి. రెండవ సంపుటం (క-జ) 
1939లో, మూడవ సంపుటం (చ-తృ) 1942లో, నాల్గవ సంపుటం (తె-స్ర) 1944లో ఐదవ 
సంపుటం (ప-భ్రే) 1958లో ఆరవ సంపుటం (మ-లౌ) 1958లో ఏడవ సంపుటం (వ-వై) 
1958లో ఏడవ సంపుటానికి అనుబంధం (శ-హ్వ) 1972లో విడుదల అయ్యాయి. ఇలా 60 
సంవత్సరాల పాటు సుమారు 40 మంది పండితుల సహాయంతో, నలుగురు సంపాదకుల 
ఆధ్వర్యంలో సూర్యరాయంధ్రం వెలుగుచూసింది. 

మొదటి నాలుగు సంపుటాలు పూర్తి అయ్యేటప్పటికి 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. 
ఎక్కువమంది కొనటానికి వీలుగా నిఘంటు వెలను చాలా తక్కువ ఉంచడం వలన అమ్మకం మీద 
రాబడి పెద్దగాలేదు. ఇంతలో 1947లో దేశం విముక్తమై, జమీందారీలన్నీ రద్దయి దివాణం 

దేనినైనా అమ్ముకోండి కాని “ఆత్మాభిమానాన్ని? మాత్రం అమ్ముకోవద్దు. 


eee Ieee ee eee eee CT EO II III Ieee Dee ee 


యొత్తుపడింది. ఇక నిఘంటు నిర్మాణానికి సూర్యారావు గారు ఆర్థిక సహాయం చేయలేకపోయారు. 
నిఘంటు కార్యాలయం నిర్వహణకు, పండితుల పోషణకు అయిన ఖర్చు కూడా పిఠాపురం దివాణాన్ని 
ఆర్థికంగా బాగా కుంగదీసింది. అందువలన నాల్గవ సంపుటం ప్రచురణ తరువాత అంటే 1944 
తరువాత ఐదవ సంపుటం రావడానికి బాగా విలంబన అయ్యింది. 

తిరిగి నిఘంటు కార్యాలయాన్ని 1949లో మద్రాసుకు మార్చారు. సంపాదక బాధ్యతలు 
గిడుగు సీతాపతి గారు ఉమ్మడి మదరాసు ప్రభుత్వ సహకారంతో నాల్గవ సంపుటం సంపాదకులైన 
కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి గారి పేరుతోనే 5,6,7 సంపుటాలు ప్రచురించగా, అనుబంధ సంపుటం 
దివాకర్ల వేంకటావధాని, పాటిబండ మాధవశర్మగారి కృషి వలన వెలువడింది. మొత్తానికి యజ్ఞం 
పరిసమాప్తి అయ్యింది. 

సూర్యారావుగారు, జయంతి రామయ్యగారు పచ్చి గ్రాంథికవాదులు. వారి పోషణ, 
ఆధ్వర్యంలోనే ఆంధ్రసాహిత్య పరిషత్‌, దాని పక్షాన ప్రచురితమయ్యే పరిషత్‌ పత్రిక గ్రాంథిక 
భాషకే నిబద్దం అయ్యాయి. దానితో సహజంగానే నిఘంటువులో కూడా వ్యావహారిక భాషకు 
చోటు దక్కలేదు. ఇదే సూర్యరాయాంధ్రంలో పెద్దలోపం. 

అయితే పూర్వం వెలువడిన ఆంధ్ర వాచస్పత్యము, లక్ష్మీనారాయణీయము, శబ్దార్థ చంద్రిక, 
ఆంధ్రపద పారిజాతము, శబ్దరత్నాకరము వంటి నిఘంటువుల కన్నా సూర్యరాయాంధ్రం మేల్తరమైనది. 
ఒక పదానికి ఉన్న పెక్కు అర్థాలను, ఆ అర్జాలకు ఆయా కవుల ప్రయోగాలను హెచ్చుగా చూపింది. 
పూర్వపు నిఘంటు కర్తలు నిర్లక్ష్యం చేసిన శాసన ప్రయోగాలను సూర్యారాయాంధ్రం స్వీకరించింది. 
తెలుగుకి మంచి నిఘంటువు కావలసిన అవసరాన్ని గుర్తించి, నిర్మాణానికి సంకల్పించిన పిఠాపురం 
మహారాజా సూర్యారావు బహద్దూర్‌ భాషాభిమానులకు ఆదరణీయుడు. 

సూర్యరాయాంధ్ర నిఘంటువు అసమ(గమని, తప్పులకుప్ప అని, లోపభూయిష్టమని గిడుగు 
రామమూర్తి, వడ్లమూడి వెంకటరత్నం తీవ్రంగా విమర్శించారు. వ్యావహారిక పదజాలం లేని ఈ 
నిఘంటువును గిడుగు వారు ఎంత కత్తి కట్టినా కావ్య భాషా పదాలకు సూర్యరాయంధ్రం చేసిన 
అర్థనిర్ణయమే (ప్రామాణికమని పండితులు ఆదరించారు. 

ఇప్పటికి తెలుగులో సుమారు 200 రకాల నిఘంటువులు లభిస్తున్నాయి. అయినా 
తెలుగుకి సమగ్రమైన నిఘంటువు నేటికీ రూపుదిద్దుకోలేదు అనే చేదు నిజాన్ని అంగీకరించక 
తప్పదు. 


“మానవ సేవయే మాధవ సేవ” అన్న ఆర్యోక్తిని వాస్తవ జగత్తులోనికి తీసుకువస్తున్న క్షీ! 
స్వచ్చంద సంస్థ 'సహృదయ మిత్రమండలి” ప్రాశస్య పీఠికాపుర పరిసర ప్రాంత 
ప్రజానీకమునకు గత 15 సం॥లుగా సామాజిక సేవలను అందజేస్తూ అత్యంత 


చేరువైన సందర్భంలో అందులకు గుర్తుగా విడుదల అగుచున్న యీ సావనీర్‌కు 
హృదయ పూర్వక శుభాకాంక్షలు. 
- పెనుగొండ కొండలరావు 


పోగొట్టుకున్న హక్కులు అడుక్కోవడం ద్వారా సాధించుకోలేం, దోపిడీదారులను స్రారించడం ద్వారా హక్కులను 
లంద్‌లేం. 'రంతర ఫోరాటమే' హక్కుల సాధనకు మార్గం. మేకల్నే కాని సిరీహోలను బలి ఇవ్వరు. 


Hee eee CT DO II III Ieee Dee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఉద్దీపకులు 


- పత్రి రామకృష్ణ 
1. శ్రీశ్రీ రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్‌ : వీరు బాషాభిమానులు. 
హరిజనోద్దారకులు. ఉన్నత విద్యాలయములలో హరిజనులకు ప్రవేశము కల్పించిన అనాధ 
పోషకుడు. వీరు మొదటసారి రాజావారి కోటలో సూర్యరాయ గ్రంథాలయము స్థాపించిన 
భాషాభిమాని. అదే నేటి గంథాలయపు తొలిమెట్టు. వీరు అణగారిన ప్రజల కొరకు, అనాధ స్త్రీల 
కొరకు అనేక ఉపకార వేతనములిచ్చిన మహాదాత. కాకినాడ కళాశాల విద్యార్దులకు రామమోహన 
వసతి గృహము ఏర్పాటు చేసిన దయాళశీలి. శ్రీ యస్‌. వెంకన్న ఐ.ఎ.ఎస్‌. పద్మశ్రీ బోయి 
భీమన్న కొండ్రు శ్రీరామచంద్రమూర్తి, ఐ.ఎ.ఎస్‌. వంటి దలిత బహుజన విద్యావేత్తలు వీరి ఫలమే. 
ఆంధ్రభాషా నిఘంటువును తయారుచేయుటకై పండితులను నియమించి (రిటైర్జు డిప్యూటీ కలెక్టర్‌ 
జయంతి రామయ్య పంతులుగారి అధ్యక్షతన) భాషా నిఘంటువును నెలకొల్పిన విద్యావేత్త, 
భాషావేత్తలకు నిత్య సంస్మరణీయుడు. విశ్వవిద్యాలయం వారు వీరి భాషా సేవలకు వీరికి డి. లిట్‌. 
బీరుదాన్ని ఇచ్చి సత్మరించారు. పిఠాపురం (ప్రజలు వారికి ఎప్పుడూ బుణపడియున్నారు. 

2. (గ్రంథాలయ పితామహ - అయ్యంకి : గ్రంథాలయ పితామహ అయ్యంకి 
వెంకటరమణయ్యగారు కొంకుదురులో 1890లో జన్మించినారు. 1907లో బెంగాలీ నాయకుడు 
బిపిన్‌చంద్రపాల్‌ రాజమండ్రి వచ్చినపుడు ఆయన ఉపన్యాసములకు ముగ్గుడై ప్రజాసేవకు మరియు 
బాషాసేవకు తన్ను తాను అంకితము చేసుకున్న ధన్యుడు. వీరితోపాటు ఆంధ్రపత్రిక గాడిచర్ల 
హరిసర్వోత్తమరావు గారు మరియొకరు. వీరు ఇద్దరు మన [గ్రంథాలయ పితామహులు శ్రీ 
చెలికాని భావనరావు గారికి ఆప్తులు. ఈ (గంథాలయమునకు స్ఫూర్తిదాతలు. (గ్రంధాలయ ఉ 
ద్యమము, వందేమాతర ఉద్యమముతో సమానముగా ఎదిగి ప్రజలను చైతన్యవంతులను చేయుటలో 
ఆంధ్రాలో గ్రంథాలయపు స్థాపనలు అప్పటి నుండి జరిగినవి. 1911 సం॥రం॥లో విజయవాడలో 
ఏర్పాటు అయిన శ్రీ రామమోహన్‌ గ్రంథాలయమునకు అయ్యంకి సెక్రటరీగా ఎన్నికై దానిని 
అభివృద్ధి చేసిరి. 1915లో “గ్రంథాలయ సర్వస్వం” అనే మాసపత్రిక నడిపారు. ఆ పత్రిక నేటికీ 
అలరారుచున్నది. (గంథాలయమునకు వచ్చుచున్నది. 1942లో ఆయనకు గ్రంథాలయ పితామహ 
బిరుదు వచ్చినది. 1972లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదునిచ్చి సత్మరించారు. 
విజయవాడలో 1979లో ఆయన కీర్తిశేషులైనారు. 

8. శ్రీ చెలికాని భావనరావు గారు (1915-2009) : శ్రీ చెలికాని భావనరావు గారు శ్రీ 
సూర్యరాయ విద్యానంద గ్రంథాలయపు పునరుద్దీపకులు. ఆయన కొంతకాలము తూర్పుగోదావరి 
జిల్లా గ్రంథాలయపు కమిటీకి ఉపాధ్యక్షులు. ఆయన సోషలిస్టువాది. వారు గ్రంథాలయ 
పునరుజ్జీవమునకు తోడ్చడినారు. ఆయన లేకుంటే ఈనాడు ఈ గ్రంథాలయం లేదని చెప్పవచ్చును. 
ఆయన 2009లో పిఠాపురంలో కీర్థిశేషులైనారు. ధన్యజీవులు. 


స్వేచ్చ - సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా కలిగిన నమాజమే నా ఆశయం. 


న ఈళా వ 


4. శ్రీశ్రీ బాదం అప్పారావు భాగవతార్‌ గుప్తా (1916-1991) : శ్రీశ్రీ బాదం 
అప్పారావుగుప్తా భాగవతార్‌ గారి పేర వారి కుమారులు శ్రీ బాదం మాధవరావు గుప్తాగారు 
నిర్మించిన (26-9-2001)న నూతన భవనములోనే నేటి యీ గ్రంథాలయము కొలువు తీరియున్నది. 
శ్రీ బాదం అప్పారావు భాగవతార్‌ పిఠాపురంనకు పేరు తెచ్చిన హరికథా భాగవతార్‌. ఆయన 
సంగీత సాహిత్య ప్రియులు. ఆయన ప్రతి సంవత్సరము పేరు పొందిన హరికథా భాగవతార్‌లను 
పిఠాపురం రప్పించి ఆయన ఇంటి ఎదుట పందిర్లు వేసి (అప్పుడు ఆయన ఇల్లు మాధవస్వామి 
గుడి ఉత్తరగోపుర ద్వారము వద్ద ఉండెడిది.) హరికథా గాన సుధాంకరులతో సప్తాహము 
చేయించేవారు. వారు పూజ్యులు భాగవతోత్తములు. వారి కుమారులు శ్రీ మాధవరావు గారు 
నేటి మన సూర్యరాయ విద్యానంద (గంథాలయపు కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు. వదాన్యులు. 
స్నేహశీలి. నిరాడంబరులు. 


దీక్రతోడ 


- మల్యాల కమలమ్మ 


దీక్షతోడ నేర్చుకోండి అక్షరాలు 

లక్షణముగ సాగును మీ జీవితాలు 

అజ్ఞానపు చీకటిని పారద్రోలు అక్షరాలు 

విజ్ఞాన పథాన మిమ్ము నడిపించే సాధనాలు ॥దీక్ష॥ 


వినయమైన నడవడికను కలుగజేయు అక్షరాలు 
విశ్వమందు వింతలన్ని చూపించును అక్షరాలు 
మహామహుల జీవితాలు మహోన్నతుల త్యాగాలు 

మానవ మనుగడను మనకు తెలియజేయ అక్షరాలు ॥దీక్ష॥ 


నిదురవోయిన మనసును మేలుకొలుపు అక్షరాలు 
మనసులోని భావాలకు రూపమిచ్చు అక్షరాలు 
ఆదిమ మానవుల నుంచి అంతరిక్ష యాత్ర వరకు 
మనిషిలోని మేధస్సును పెంచినవి అక్షరాలు 


చదువుల మహరాణియైన సరస్వతీ రూపాలు 
సర్వేశ్వరునైనా మన ఎదుట నిలుపు అక్షరాలు 
దేశాధినేతలైన, దేవాధిదేవులైన 

ఎపుడో ఒకనాడు వారు దిద్దినారు అక్షరాలు 


పదుగురిలో మీ విలువను పెంచును ఈ అక్షరాలు 
పరులెవ్వరు దోచలేని పెన్నిధి ఈ అక్షరాలు 

మీ ధనముతోటి వయసుతోటి పనిలేనివి అక్షరాలు 
మీ మదిలో నిలిచి ఉండి మిము వీడని నేస్తాలు 


బుద్ధుడు స్త్రీపురుష సమానత్వం గురించి బోధించాడు. 


eee Ieee ee eee eee CCB DO II IIe Ie Tee ee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


అజరామర వజ్రాయుధ బలం! 
ఆవంత్స సోమసుందర్‌ కలం !! 


- గౌరవ్‌ 


రజాకార్ల పేరు వింటేనే బేజారెత్తిపోయే చీకటి రోజుల్లో నిజాం కర్మశత్వాన్ని “ఖబడ్దార్‌” 
అని బహిరంగంగా హెచ్చరించి, నిషేదానికి గురై చరిత్ర సృష్టించిన ప్రజా కలం అది. 

కమ్యూనిస్టులంటేనే గంగవెర్రులెత్తి వార్ని దుర్మార్గంగా కాల్చి చంపుతున్న కాలంలో 
సుఖజీవితపు సౌఖర్యాల్ని కాదని సమాజంలో అసమానతలన్నీ రూపుమాపడం కోసం సొంత 
కుటుంబంలో నుంచే తిరుగుబాటు బావుటా ఎగురవేసి అజ్ఞాత జీవితాన్ని ఐచ్చికంగా కౌగిలించుకున్న 
విప్లవ కలం అది. 

(గాంధిక భాష వాడుకతోను, ఛాందస భావాల పాడు కంపుతోను, సంకుచితంగా కాలం 
వెళ్ళబుచ్చుతున్న తెలుగు సాహితీ జగత్తుని తన వాడుక భాషతో లాగి లెంపకాయ కొట్టి “సాహిత్య 
(ప్రయోజనం సామాజికమేనంటూ ఖచ్చితంగా గర్జించి చాటిన కవితా కలమది”. 

ఎనిమిది దశాబ్దాల నిరవధిక అక్షర కృషితో తొంభై పైచిలుకు వయస్సు వరకూ నిత్య 
యవ్వనుడిగా జీవించి వందకి పైబడ్డ (గ్రంథాల్ని నిరంతరాయంగా ప్రచురించి వివిధ సంఘాల్పి 
పత్రికల్ని స్థాపించి, అనేక యుద్దాల్లో ఆరితేరి లెక్కలేనంత మంది ఆత్మీయుల్ని సంపాదించుకున్న 
మానవీయ కలం అది. 

పదిమందిని ఉత్తమ సాహిత్యాభిరుచి కల సంస్మారవంతుల్నిగా మంచి మానవ 
సంబంధాలతో మలచడానికి మించిన విప్లవం వేరేదీ లేదనే (ప్రమపూర్వక కలం అది. 

ఆవంత్స సోమనుందర్‌ ఆ కలం పేరు. 

కమ్యూనిజం దాన్ని నడిపిన కాలాతీత హుషారు. 

ఒక్కసారి ఆయనతో పరిచయమైన వాళ్ళెవరైనా ఆయన మృదుత్వానికి గులాము కాక 
మానరు. చిక్కటి నవ్వుతో వెచ్చని స్పర్శతో హృదయపూర్వకంగా అర్ధవంతమైన సంభాషణని 
ఎల్లప్పుడూ ఆహ్వానిస్తున్నట్లు నిండు మనసుతో పలకరించడం ఆయన నైజం 

సుమారు దశాబ్ది కాలపు సాన్నిహిత్యంలో ఆయనతో ఎన్నో అపురూపమైన విషయాలు 
చర్చించే అవకాశం వచ్చింది. సో.సు. స్వీయచరిత్ర “కలలు -కన్నీళ్ళు” ప్రూఫులు చూసి సమన్వయం 
చేయడం మొదలుకుని “షెల్లీ జీవితాన్ని అనువదించడంలో పాలుపంచుకోవడం వరకూ, వజ్రాయుధం 
ముఖచిత్రాన్ని (సిగార్‌ పట్టుకుని సోసు నిల్చున్నది) ఎంపిక చేయడం నుంచీ ఎంతో కాలం నుంచి 
తన వద్ద భద్రంగా దాచుకున్న “శ్రీశ్రీ సంతకాన్ని నాకివ్వడం దాకా షెల్లీ కావ్యం “ప్రొమిథియస్‌ 
అన్‌బౌండ్‌’ని ప్రమథనాథుని బంధవిముక్తి” శీర్షికతో తెలుగు చేయ ప్రయత్నించడంతో ఆరంభించి 
“క్రిస్టోఫర్‌ కాద్వెల్‌ “ఇల్యూజన్‌ అండ్‌ రియాలిటీ” అనువాదాన్ని సమన్వయం చేయలేక ఇద్దరం 
తలలు పట్టుకునే వరకూ ఎన్ని జ్ఞాపకాల్నని వివరించను ? ఎన్నెన్ని అనుభవాలని వర్ణించను? 

స్తీ జాతి యొక్క అభివృద్ధిలోనే సమాజాభివ్యద్ధి ఉందని నా విశ్వాసం. - అంబేద్కర్‌ 


తహ. 


“అంటరాని వసంతం” పై సమీక్ష రాయమని ఆయన్నెంతగా సతాయించానో, సూర్యరాయా 
విద్యానంద గ్రంథాలయానికి పుస్తకాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని అంతే అల్లరి చేసాను. 
పట్టుమని పాతికేళ్ళు లేని కుంక చేష్టలతో ఆయన నాకిచ్చిన చనువుని ఆధారం చేసుకుని ఎంత 
పెత్తనం చెలాయించే వాడినో తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. 

ఆయనే ఒకసారన్నట్లు ఆయన జీవితంలో అతి తక్కువ కాలంలో అత్యంత సన్నిహితుడిగా 
మారిన చిన్న వయస్సు వాడ్ని నేనే నేమో! ఎంత ఉదారంగా లేకపోతే అభ్యంతరకర పదాల్ని 
కూడా ఉపయోగించి ఆయనకి బహిరంగ లేఖలు రాసే ధైర్యం నాకు చిక్కుతుంది? అదంతా 
ఇంతకాలంగా నా గొప్పతనమే అనుకున్నా గానీ నిజానికది ఆయన జెన్నత్యమని ఇప్పుడనిపిస్తుంది. 
నా రచనల్లోని పదును తగ్గించుకోవాలనీ, భాషని సంస్కరించుకోవాలనీ ఎప్పుడూ సూచిస్తుండేవారు. 
అలాగే ఆయన పదజాలం గురించీ, భాషా ప్రయోగాల గురించీ నేను విమర్శిస్తుంటే మనసులోనే 
మురిసిపోయేవారు. ఆయనకంత పట్టులేదనీ, తెలీవనీ అనుకున్న సంగతుల్ని నేను చెబుతోంటే 
ఎంతో సహనంగా వినేవారు. తన జీవిత యవనికపై పరిచయమైన ప్రతి వ్యక్తి పాత్రనూ గుర్తించి, 
గౌరవించి వార్ని చివరి వరకూ, వారికి సంబంధించి తన పరిధిలోకి వచ్చిన ప్రతీ చిన్న విషయాన్నీ 
స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవడమే కాక, ఆ పెట్టుకున్న విషయాన్ని సందర్భం వచ్చినపుడు అంతే 
స్పష్టంగా, కూలంకషంగా జ్ఞప్తికి తెచ్చుకుని చెప్పే అరుదైన గుణం సో.సు.లో ఉండేది. 

కవిత్వం కథలు విమర్శ, వ్యంగ్యం, సమాజం, కళ, శాస్తం - విషయం ఏదైనా తనకి 
తెలిసిన దానిని చాలా సౌమ్యంగా, గోముగా అనునయిస్తూ చెప్పడం సో.సు. గారికి చాతనయినంతగా 
ఇంకెవరికీ చాతకాదనేది నా అభిప్రాయం. “ఉర్లూ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు” ఆవిష్కరణ 
కనుకుంటాను హిందుస్తానీ గీతాల్ని నేను పాడుతుంటే చాలా ఆసక్తితో విన్నారు. తర్వాత 'భారద్దేశ 
పతనానికి పదకొండు కారణాలపై బళ్ళారి రాఘవగారి భావాలకి సో. సు. రూపాన్నివ్వడం పై చర్చిస్తూ 
దానికి కారణమైన అసలు ఉపన్యాసం వెలికితీయడం కోసం పూనా వెళతానంటే సంతోషంగా 
ప్రోత్సహించారు. కొత్త బాషలు నేర్చుకోవడం పట్ల ఆ కాలంలో నాకు గల చొరవనీ, తెల్సిన 
వాటిని ఆయనతో చర్చించాలన్న తపననీ ఎన్నడూ కాదనని స్నేహశీలి ఆయన. ఇక సాహిత్య 
రంగంలో ఆయన కృషి అనన్య సామాన్యమైంది, అసాధారణమైన ప్రతిభతో కూడుకున్నదీ. 

సాహితీ జగత్తులో ఆయన దృష్టి ప్రసరించని అంశమింకా జన్మించలేదని ప్రతీతి. రాష్ట్రం 
నలుమూలల్నుంచీ అనేకమంది యువ వర్ధమాన కవులు, రచయితల్ని తనకి చాతనైన అన్ని మార్గాల్లో 
చివరి వరకూ ప్రోత్సహించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని సాహిత్య కళా సాంస్కృతిక ప్రజా ఉ 
ద్యమాలన్నింటా తనదైన ముద్రవేసేలా 'సోమసుందర్‌ లిటరరీ (ట్రస్ట్‌ స్థాపించి భావితరాలకి కూడా 
స్ఫూర్తినందించే ఏర్పాటు చేయడం ఆయనలోని సాహిత్య పిపాసకి నిదర్శనం. యుద్ధమంటూ 
వస్తే ఎదుటివారుఎంతటివారైనా సరే, సో.సు. నిర్మాణాత్మక అక్షర పోరాటం ముందు లొంగిపోయి 
ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా సూటిగా చెప్పే సో.సు. అధ్యయనం 
ఒక అసిధారావతం, తొంభై సంవత్సరాల వయసు వచ్చినా రోజులో ఎక్కువ భాగం 
సాహిత్యాధ్యయనానికే కేటాయించే ఆయనకి ఎంతో మంది (ప్రముఖులు శిష్యులవడం ఆశ్చర్యం 
అనిపించదు. ‘After 2 great storm, a little lull begins’ అంటూ తన చేరాతతో రాసిచ్చిన 

ప్రతీవ్యక్తి తన జీవితాన్ని మానవత్వ విలువల పరిరక్షణకు, సత్యాన్ని రక్షించేందుకు అంకితం చేయాలి. 


వలయ Cee RT TTD ee TT ETT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
ఆత్మకథ (గ్రంథాన్ని చూసుకున్నప్పుడల్లా అనిపిస్తుంది. సాంఘిక చైతన్యాన్ని నాలో ఎలా కలిగించారో. 
డామ్‌ మోరిస్‌ “మై సన్స్‌ ఫాదర్‌ నుంచి నెరుడా 'మెమొయిర్స్‌” దాకా, జూలియస్‌ ఫ్యూజిక్‌ “నోట్స్‌ 
ఫ్రమ్‌ గేలోస్‌' నుంచీ గోర్కీ 'చైల్స్‌హుడ్‌, మై యూనివర్శిటీస్‌ వరకూ నా చేత ఎన్ని విలువైన 
(గ్రంథాలు చదివించారో! సో.సు. గారి భార్య రవణమ్మ గారు చేసిన సేవని ప్రస్తావించకపోతే ఇది 
పూర్తి కాదు. ఆవిడ జీవించుండగా ఆయనకి చేసిన సేవలు వేటికీ సాటిరావు. ఆయనెప్పుడూ 
గోర్కీ జీవితం గూర్చిన సినిమాలో గోర్కీకి వాళ్ళ మామ్మ చెప్పిన వాక్యాన్నొకదాన్ని చెబుతుండేవారు. 
బహుశా నా జీవితంలో నన్నత్యంత ఎక్కువగా ప్రభావం చేసిన వజ్రం లాంటి వజ్రాయుధ వాక్యమది. 
స్వేచ్చగా, స్వతంత్రంగా, సత్యాన్వేషణా దృష్టితో జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ అదో ప్రమాణవాక్కు 
మనల్ని మనం తెల్సుకోవడానికి మరొకరి చైతన్యాన్ని ముసుగుగా ధరించొద్దని బోధించే మహనీయ 
వాక్యమది. అది 
“Never Hide Behind Anothers Consciousness”. 
(సో.సు. నివాళి వ్యాసంగా అరుణతార, సైన్సు-హేతువాదం పత్రికలలో ప్రచురించబడింది) 


థ్‌ సత్సంకల్పమే మానవ పురోభివృద్ధికి ప్రథమ సోపానం! “సత్యమేవ జయతే” మన మాతృభూమి 
నినాదం! “సమాజ సేవయే” (ప్రథమమన్నదే సహృదయ మిత్రమండలి” వాదం! ఆశయ సిద్ధికి 
అనుసరణీయతే ఒక కొలమానం! భవబంధాలకు అతీతం. మనమి(త్రమండలి అభిమతం! 
|పదిహేను వత్సరాలు నిండిన యీ సమాజ సేవా విధానం! అందుకోవాలి సర్వజన నీరాజనాల 
ఆమోదం ! 


- జె. చంద్రమూర్తి 


నేను 2006 సం॥లో 8వ తరగతి చదువుతున్న సమయంలో సహృదయ మిత్రమండలి 
నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణా తరగతులకు హాజరయ్యాను. అప్పటి నుండి 
ఇప్పటి వరకు ఆ బంధం కొనసాగుతూనే ఉంది. నేను ఇక్కడ నేర్చుకున్న అంశాలు 
నన్ను బాగా ప్రభావితంచేసాయి. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే 
ధృక్పధాన్ని ఇతరులకు కలిగిస్తూ వారు చేస్తూ, సమాజ అభ్యున్నతికై పాటుపడుతున్న 
సహృదయ మిత్రమండలి సభ్యులకు ధన్యవాదాలు. నా శుభాకాంక్షలు. 

-పి. గంగా పావని 


1 * 2001లో స్థాపించబడిన సహృదయ మిత్రమండలి ప్రజాశ్రేయస్సు కోసం వివిధ 
౫ కార్యక్రమాలు చేయటం సంతోషకరం. మేము ప్రత్యక్షంగా వాటిల్లో పాల్గొనలేకపోయినా 
ఏదో ఉడతా భక్తిగా సహకారం అందిస్తాం. మిత్రమండలి మున్ముందు ఎన్నోమంచి 
కార్యక్రమాలు చేసేలా విస్తరించాలని కోరుకుంటూ -సరిదే పద్మావతి 


సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల విద్య, ఆరోగ్య అభివృద్ధికి తోడ్చడుతున్న 
సహృదయ మిత్రమండలి, వారు చేయుచున్న (ప్రముఖులతో విద్య, ఆరోగ్య మరియు 
వ్యక్తిత్వ వికాసం స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు ఎల్లపుడూ చేయుట వలన నాకు మంచి - 
స్ఫూర్తి కలిగినది. - కె.ఎం. జోగిరాజు 


నువ్వు నిరుఫేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తికాదు. మంచితనం వవిత్రతలే నిజమైన శక్తి 


న ఈహఘూ వ ee 


పీఠికాపురము - దేవాలయాలు 


- కొత్తపల్లి సూర్యనారాయణమూర్తి 

శ్రీమంతంబగు భారతావని, వేదాలకు కాణాచియైన వేదభూమి, దైవం మానవాకారంలో 

నడయాడిన దివ్యభూమి. పురాణాలకు పుట్టనిల్లైన పుణ్యభూమి. అట్ట భారతదేశమందు ఆసేతు 

హిమాచల పర్యంతము కొండ కోనలలో, గుహలలో తీర్థములందు, క్షేతములందు నెలకొన్న 
దేవాలయాలు లెక్కకు మిక్కిలి గానే ఉన్నవి. 

దక్షిణ భారతదేశమందు ఆంధ్రప్రదెశ్‌ రాష్టమందలి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, 
ప్రఖ్యాతిగాంచిన శైవక్షేత్రము. కవిసార్వభౌమ బిరుదునొందిన కూచిమంచి తిమ్మకవి తాను రచించిన 
సర్పపుర మహాత్యము నందు పిఠాపురమును వర్ణించిరి. 

పాదగయాక్షేత్రము అతిప్రాచీనమైన దివ్య శైవక్షేత్రము. గయాసురుని కోరిక మెరకు శ్రీ 
కుక్కుటలింగమూర్తిగా ఆవిర్భవించిన స్వయంభూలింగమూర్తి ఈ క్షేత సంసేవనము పితృముక్తికరము, 
సర్వపాపహరము, సర్వాభీష్టసిద్ధిప్రదము, సర్వదు:ఖహరము. 

ఈ భూమండలముపై పితృముక్తికరమైన క్షేత్రములు కేవలము 5 మాత్రమే. 1) శిరోగయ, 
బీహారు, 2) నాభిగయ, ఒరిస్సా, 3) పాదగయ, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్‌, 4) మాతృగయ, సిద్ధిపూర్‌ 
(గుజరాత్‌), 5) బదరీలో గల బ్రహ్మకపాలక్షేత్రము, ఉత్తరాంచల్‌, పిఠాపురంనందలి పాదగయా 
క్షేత్రములో పిందప్రదానము చేయుట తరతరాలుగా వచ్చుచున్న ఆచారము. 

గయలో విష్ణుపాదములు మాత్రమె ఉన్నవి. పిఠాపురంలో విష్ణుపాదములు, గయుని 
పాదములు, కూడ ఉండుట విశేష విషయముగా చెప్పుకొనవచ్చును. దత్తాత్రేయస్వామి, విగ్రహమూర్తి 
స్వరూపములో నుండుట పాదగయా క్షేత విశేషము. పాదగయా క్షేత్రమందు గల అయ్యప్ప స్వామి 
వారి ఆలయము వద్ద విశేషముగా మాలధారణలు చేస్తారు. విశ్వేశ్వరాన్నపూర్ణాదేవుల ఆలయము 
వద్ద వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి 5 రోజుల పాటు కళ్యాణోత్సవములు జరుగును. 

ఉపాలయములలో గల శ్రీ రాజరాజేశ్వరీ దేవికి భక్తులు నిత్యము కుంకుమార్చనలు 
జరుపుతారు. శరన్నవరాత్రులలో వివిధ రకాల అలంకారములు చేస్తారు. అన్నసమారాధనలు 
జరుగుతాయి. (ప్రధానాలయ నందిమండపములో నున్న నందీశ్వరుడు భక్తులందరిని ఆకర్షించే 
బహుసుందరమూర్తి. లేపాక్షి నంది తరువాత అంత సుందరమైన విగ్రహమని పెద్దలంటారు. 
ఈ నంది ఏకశిలా నిర్మితము. సాలగ్రామ శిలానిర్మితము కూడ. రామాలయము జగద్దురు 
శంకారచార్యస్వామి, నవ(గహాలయము, సుబ్రహ్మణ్వేశ్వరాలయము, చండీశ్వర, దుర్గాదేవి, కాలభైరవ, 
సాయిబాబా శ్రీ విద్యాసరస్వతీ దేవాలయాలు వున్నవి. ఉపాలయములు కూడ భక్తులను భక్తి 
భావసంభరితులుగా చేయుచున్నవి. 

దక్షయజ్ఞమును చూడవచ్చిన సతీదేవి, తండ్రి గావించిన శివనిందను సహింపలేక 
యోగాగ్చిచే దగ్గమైనది. అప్పుడు పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై సతీదేవి మృతదేహమును 
భుజముపై వేసికొని ప్రళయ నృత్యము గావించసాగెను. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రముచే 
న నలా తానా నానా 


న ఈయూ వ 


సహృదయ మితునుండలి సాననీర్‌ 
సతీదేవి దేహమును అష్టాదశ ఖండములుగా ఖండించెను. ఆ పదునెనిమిది ఖండములు అష్టాదశ 
శక్తి పీఠములుగా ప్రసిద్ధి కెక్కినవి. సతీదేవి పీఠములు (పిరుదులు) పడినచోటే పిఠాపురముగాను, 
పీఠభాగమునకు అధిష్టాన దేవత కావున ఇచట అమ్మవారు పీఠాంబికగాను, పురుహూతుని 
(దేవేంద్రుడు)ని కోరిక మేరకు పురుహూతికాదేవి అనే నామముచే ప్రసిద్ధి గాంచినది. కావున ఈ 
(గ్రామమును పురుహూతికాపురమని పిలుతురు. 

దేవేంద్రుడు వృతాసురుని సంహరించుట చేత బ్రహ్మహత్యాపాతకమునకు గురియెనాడు. 
అందుచేత అయిదు చోట్ల పంచమాధవులను స్థాపించి, (బ్రహ్మహత్యా పాతక నివృత్తిని పొంది 
పావనుడైనాడు. కాశిలో బిందుమాధవస్వామిని, ప్రయాగలో శ్రీ వేణుమాధవస్వామిని, కేరళలోని 
పద్మనాభమందు శ్రీ సుందర మాధవస్వామిని, పిఠాపురమందు శ్రీ కుంతీమాధవస్వామిని, 
రామేశ్వరమందు శ్రీ సేతు మాధవస్వామిని ప్రతిష్టించుట జరిగినది. పాండవులు వనవాస 
సమయమున కుంతీదేవితో పాటు సంచరించిన ప్రదేశమనియు, కుంతీపాండవుల క్షేమమునకై శ్రీ 
మహావిష్ణువుని ప్రార్థించెననియు, శ్రీ మాధవస్వామిగా సాక్షాత్మరింపగా కుంతి అర్చించి 
తరించినదనియు, ఆ కారణముగా కుంతీమాధవస్వామి అను పేరు ప్రసిద్ధమైనదనియు పెద్దలు 
చెప్పుదురు. ఈ కుంతీమాధవస్వామి ఆలయములో శ్రీ గోదాదేవి, శ్రీలక్ష్మీ అమృతవల్లితాయారు, 
శ్రీరామానుజులు, ఆళ్వారులు ఆలయములు కూడ గలవు. 

పిఠాపురమున ఆపస్తంబ శాఖీయమైన సుమతీరాజశర్మలను దంపతులుండెడివారు. వారికి 
పాదనేత్రములు లేని కుమారులిరువురుండిరి. ఒకనాడు వారింట పితృకార్యము వచ్చినది. ఆనాడు 
త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు సన్యాసి రూపమున వారింటికి వచ్చి భిక్ష వేడినాడు. భర్త 
యింట లేకపోయినను, సుమతి సుమతి గావున నిశ్ళంకగా యతిరూపుడైన దత్తభగవానునికి 
భిక్షనిడినది. అపుడు దత్తుడు నిజరూప దర్శన మొసంగి వరము కోరుకొమ్మనినాడు. సుమతి 
మీరే నా కుమారునిగ జన్మించునట్లు వరమనుగ్రహింపవలసినదిగా కోరినది. ఆ వరప్రభావముచే 
ఆ దంపతులకు భాద్రపద శుద్ధ చవితినాడు స్వామి వారింట అవతరించినాడు. పాదములందు 
శ్రీరేోఖ కలిగియుండుటచే శ్రీపాదుడని పేరిడిరి. ఆ శ్రీపాదుని కరస్పర్శచేతను, కృపాదృష్టిచేతను 
అన్నలిరువురు సంపూర్ణ ఆరోగ్యవంతులైరి. తల్లి అనుమతితో శ్రీపాదులు దత్త భక్తిమార్గమును 
ప్రచారము చేయుచు యోగిగా ఉత్తరదిశకు పయనమైనాడు. అట్టి దత్తాంశతో జన్మించిన 
శ్రీపాదశ్రీవల్లభుడు నడయాడిన పరమ పవిత్రపుణ్య ప్రదేశమీ పిఠాపురము. 

కర్ణాటకలోని “శివమొగ్గి అను గ్రామమునకు చెందిన సద్దురు శ్రీశ్రీశ్రీ సజ్ఞనగడ రామస్వామి 
వారి ప్రోత్సాహ ప్రోద్భలాల ఫలితంగా అహర్షిశ ప్రయత్న ఫలంగాను నేటి ‘శ్రీపాద వల్లభ 
మహాసంస్థానము” ఇంతింతై వటుడంతయై అనే రీతిగా దినదినాభివృద్ధి చెందుచున్నదని చెప్పక 
తప్పదు. సుదూర తీరప్రాంతాల నుండి భక్తజన సందోహము శ్రీపాదుని దర్శించుకొని పునీతులై 
తరించుచున్నారు. 

శ్రీశ్రీశ్రీ గణపతి నచ్చిదానందస్వామి వారిచే వశువులనంత నమీవంలో శ్రీ 
అనఘాదత్తాలయము ప్రతిష్టింపబడి దత్త భక్తులను తరింపజేయున్నది. పైన పేర్కొన్న ప్రసిద్ధికెక్కిన 
ప్రాచీన దేవాలయములతో పాటు ఈ పీఠికాపురమున పెక్కు దేవాలయములున్నవి. నిత్యనైవేద్య 


ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక వని చేసినా అప్పటికీ అతనిని విడువని నీడలాగా 
ఆనందం అతని ఐన్నంటే ఉంటుంది. - గొతము బుద్దుడు. 


ETT TTT ఈయూ 


పూజాదికములు జరుపబడుచున్న గణపతి దేవాలయం కోటగుమ్మం కూడలి వద్ద గలదు. సూర్యరాయ 
విద్యానంద గ్రంథాలయం ప్రక్కన, చిన్నమాంబ పార్మువద్ద కూడా గణపతి దేవాలయాలున్నవి. 

తులసికోట లేని ఇల్లు, రామమందిరం లేని ఊరు ఉండవని పెద్దలంటూ ఉంటారు. 
మన పిఠాపురమందు సుమారు పది రామాలయములున్నవి. శ్రీ దేవులపల్లి తమ్మన్నశాగస్తి గారు 
“అభ్రధునీ సతాభ్రగాత్ర” భరతర్షి జనస్తోత్రా చిరతర కారుణ్యపాత్ర శ్రీ సకలేశా అని స్తుతించిన 
సకలేశ్వరస్వామి ఆలయం నూకాలమ్మ గుడి ప్రక్కనే గలదు. శైవభక్తుల కోరిక లీడేర్చు 
కల్పతరువులాంటి వాడీ సకలేశ్వరుడు. శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం దగ్గరనే శ్రీ ఆంజనేయ 
స్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలున్నవి. అగ్రహారంలో శ్రీ సోమేశ్వరాలయమున్నది. 
శ్రీపాదశ్రీవల్లభ దేవసంస్థాన సమీపాన గల శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయము ప్రాచీనమైనదే. 
గొల్లపేటలో కూడ కృష్ణమందిరము చోటు చేసుకున్నది. 

ఆధునిక కాలములో ప్రసిద్ధికెక్కిన సాయిబాబా మందిరం ప్రధాన రహదారిలో బాబా 
భక్తులను బ్రోచుచున్నది. రైల్వేస్టేషన్‌కు వెళ్ళేదారిలో గల సాయిబాబా గుడి కూడ చెప్పుకోదగినదే. 
ఈ ఆలయాలతో పాటు మరికొన్ని చిన్న చిన్న గుడులకాలవాలమై అలరారుచున్నది. మన పీఠికాపురి 
సీతయ్యగారితోటలో కుక్కపాముగుడి, మార్కెట్టు దగ్గర కోతిగుడి, శిష్టికరణాల వీధిలో శ్రీ పురుహూతికా 
దేవి గుడి, కోట సత్తెమ్మ గుడి మున్నగునవి భక్తుల కోరిక లీదేర్చుచున్నవి. పూర్వపు రామాటాకీసు 
కెదురుగా శ్రీ కుమారస్వామి, శ్రీ అయ్యప్ప దేవాలయము భక్తుల పూజాదికములనందుకొనుచున్నవి. 

దేవాలయాలతో పాటు మరిడమ్మ, నూకాలమ్మ, గాలిగంగాలమ్మ, దుర్గ, బంగారమ్మ, 
సత్తెమ్మతల్లి మొదలగు అమ్మవారి ఆలయాలు కూడా ఇచ్చట నున్నవి. కోటలోపల భక్తుల కోరికలను 
తీర్చే శ్రీ సంతోషిమాత దేవాలయము కూడ ఈ సందర్భముగా చెప్పుకో దగిన దేవళము. 

పై దేవ-దేవీ మూర్తుల కృపాకటాక్ష వీక్షణాల ప్రసారాలచే పీఠికాపురవాసులందరు ఆధ్యాత్మిక 
భావనా చింతనలతో పరిఢవిల్లగలరని భగవంతుని ప్రార్థిద్దాం. 


సై సహృదయులైన మనుషులందరూ ఒకటిగా చేరి సృష్టించబడిన వేదికే సహృదయ 

మిత్రమండలి. పిఠాపురం మరియు పరిసర గ్రామాలలో 15 సం॥రాలుగా ఎన్నో 

మంచిపనులు చేస్తూ, స్వంత లాభం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో సమాజసేవే 

లక్ష్యంగా సాగుతోన్న మిత్రమండలి భవిష్యత్తులో మరింత నిరంతరంగా ఎదగాలని ఆశిస్తూ.... 
- కె. వీరభద్రరావు 


న సహృదయ మిత్రమండలి చేస్తున్న సేవ వినీ, చూసి ఆనందం పొందాను. పేద విద్యార్థులకవి 
చాలా ఉపయోగం. మేము కూడా మా సిగ్మా సెల్‌ సర్వీసెస్‌, కాకినాడ తరపున 500 
మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా నేను 114 సార్లు రక్తదానం 
చేసాను. - అనసూరి మోహనరావు 


విజయం కలిగిందని విర్రబీగకు. అవజయం కలిగిందని నిరాశపడకు, విజయమేమి అంతం కాదు. 
అభజయం తుదిమెట్లు కాదు. - స్వామి వివేకానంద. 


న “శతహత II ITI Tee Dee ee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


పిఠావుర నగర నడిబొడ్డున పురాతన చర్చ్‌ 


(41905-2018) 


పిఠాపురంలో పురాతన కైస్తవ చర్చ్‌ సుమారు 100సం॥లు 
చరిత్రకలిగిన మొట్టమొదటి క్రైస్తవ దేవాలయమును డా॥ ఇ.జి.స్మిత్‌దొర 
(కెనడా)చే స్థాపించబడినది. వీరు సుమారు 1903సం॥లో పిఠాపురము విచ్చేని ఊరు 
చివరగా ఉన్న ప్రాంతంలో అగ్రహారం సమీపములో చిన్నగుడారం వేసుకొని, పురప్రజలకు వైద్యసేవలు 
అందిస్తూ రోగులకు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేయుచుండిరి. 

ఆ దినములలో పిఠాపురం మహారాజా అయిన శ్రీ రావు వెంకట కుమార మహీపతి 
సూర్యారావు బహదూర్‌ (1885-1964) గారి భార్య అయిన మహారాణి “శ్రీమతి 
చిన్నమాంబదేవిగారు” ఒక దినమున ప్రసవ వేదన పడుచుండెను. ఆ సమయములో మహారాజా 
వారు దర్భారులో వైద్యులు ఉన్నప్పటికి, మహారాణి వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నకారణంగా 
దూరదేశము నుండి వచ్చి ఊరు చివర అగ్రహారం సమీపములో వైద్యము చేయుచున్న డా॥స్మిత్‌దొరని 
పిలిపించి ఆయనతో వైద్యము చేయించుట మంచిదని భావించి ఆయననుపిఠాపురము మహారాజావారి 
కోటలోనికి తీసుకొని రావలసినదిగా ఆజ్ఞాపించబడినది. 

మహారాజావారి ఆజ్ఞ ప్రకారము డా॥స్మిత్‌ గారిని కోటలోనికి తీసుకొనివెళ్ళిరి. మహారాణి 
వారి పరిస్థితిని గమనించిన డా॥స్మిత్‌దొర గారు మంత్రశానుల సహాయముతో మహారాణి వారికి 
వైద్యాన్ని అందించిన అనంతరము రాజావారి కోటలో డా॥స్మిత్‌దొర గారు మహారాణి గారి యొక్క 
ఆరోగ్య పరిస్థితి నిమిత్తమై మోకాళ్ళపై దేవుణ్ణి ప్రార్థించిరి. వెనువెంటనే మహారాణి వారికి ఒక 
బాలుడు (శ్రీరావు వెంకట మహీపతి గంగాధర రామారావు) జన్మించిరి. ఇది అంతయు 
గమనించుచున్న పిఠాపురం మహారాజావారు డా॥స్మిత్‌దొర గారుపై అపారమైన గౌరవాన్ని పెంచుకొని 
వారికి వైద్యవృత్తిలో సహాయము అందించిరి. 

అంతేకాకుండా ఆ సమయములో పిఠాపురం పుర ప్రజలకు (కైస్తవ దేవాలయము 
నిర్మింపజేయాలని పిఠాపురం మహారాజా వారితో స్మిత్‌దొరగారు మనవి చేసినపుడు మహారాజావారు 
ఎంతో సహృదయముతో అంగీకారమును తెలియజేసిరి. అనేక విధములుగా సహాయసహకారములు 
అందించిరి. ఆ విధముగా పిఠాపురము పట్టణ నడిబొడ్డున “ఆంధ్రా బాప్టిస్టు సెంటినరి చర్చ్‌” 
1905 సం॥లో నిర్మింపబడినది. ఈ చర్చ్‌ ఈ ప్రాంతములో మొట్టమొదటి అతిపురాతన క్రైస్తవ 
చర్చ్‌. ఈ చర్చ్‌ నిర్మాణం కొరకు పిఠాపురం మహారాజావారి యొక్క స్వంత క్వారీ నుండి రాయిని 
తెచ్చి ఈ చర్చ్‌ నిర్మాణం కొరకు వినియోగించిరి. అందుచేతనే నేటికి ఈ చర్చ్‌ ఎంతో ధృడమైన 
ఎత్తయిన కట్టడముగా ఎంతో సుందరముగా ఉంటూ నేటికి అనేకమంది పురప్రజల మన్ననలను 
పొందుతూ విరాజిల్లుతుంది. ఆ కాలములో పిఠాపురము మహారాజావారిని బ్రిటిష్‌ మహారాణి 
వారు కైసర్‌-ఎ-హింద్‌’ అన్‌ బిరుదుతో సత్మరించినారు. 

న త ల వారా 


ఇలయ ల లలల లలల RR TTD ee TT లా యయనతనయా 


సహృదయ మిత్రమండలి వారు 50 వసంతాలు పూర్తిచేసుకొనుచున్న సందర్భముగా 
పిఠాపురము చరిత్రలో ఉన్న ఈ పురాతన కైస్తవ చర్చ్‌ యొక్క భవన నిర్మాణ మూల విషయములను 
నాచే వ్రాయించుటకు నాకు కల్పించిన ఈ అవకాశమునకు మరొకసారి సహృదయ మిత్రమండలి 
వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వీరు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సమాజానికి 
విలువైన కార్యక్రమాలను చేస్తూ అందరి మన్ననలను పొందుతూ నేతి తరాలకు, రాబోవు తరాలవారికి 
స్ఫూర్తిదాయకముగా నిలవాలని ఆశిస్తున్నాను. 


- గుబ్బల చంద్రశేఖర్‌ (చందు) 


పేదలకు ఆసరా 
లా పిఠాపురంలో మాష్టర్‌ ఇ.కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ 
న్‌ 
హో 


- పి.జగదీశ్వరరావు 
శ్ర కా కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య 1926లో జన్మించారు. వీరు 
(లాలా ఉద్యోగం రీత్యా విశాఖపట్టణం ఆంధ్ర యూనివర్శిటీతో ప్రొఫెసర్‌గా చేస్తూ 

శ నిస్వార్థంగా వేదవిద్య, యోగవిద్యలతో పాటు వైద్యవిద్యను అందించారు. 
వేలమందికి శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాలలోనూ అనేక ఉచిత హోమియో 
వైద్యాలయాలు స్థాపించారు. 

సుమారు 30 సం॥ క్రితం స్థానిక కన్యకాపరమేశ్వరీ సత్రంలో మాష్టర్‌ ఇ.కె. ఉచిత హోమియో 
వైద్యాలయం కొందరు శిష్యులచే ప్రారంభించబడినది. నాటి నుండి నేటి వరకూ నిర్విఘ్నంగా 
కొనసాగింపబడుతూ ఉంది. ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో మాధవపురం రోడ్డులో గల పి. అమర్‌నాథ్‌ 
గారింట్లో ప్రతీ ఆదివారం ఉదయం మిగిలిన రోజులలో సాయంత్రం ఉచిత హోమియో వైద్యం చేయడం 
జరుగుతోంది. ఇంతవరకు 23వేల మందికి హోమియో వైద్యం చేయుట జరిగినది. వేలమందికి 
ఉపశమనం చేకూరింది. 20 గ్రామాలలో గ్రామసేవ పేరుతో ఉచిత హోమియో కాంపులు నిర్వహించి 
2 వేల మందికి పైగా హోమియో వైద్యం అందించుట జరిగినది. సుమారు 20 కుటుంబాలు సభ్యులు 
వాలంటీర్లుగా సేవ చేస్తున్నారు. 

ఎందరో పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ వారికి ఆరోగ్యాన్ని అందిస్తూ, ఆర్థికంగా చితికి 
పోకుండా ఆదుకుంటుంది. మాష్టర్‌ ఇ.కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ. కేవలం శారీరక రుగ్మతలకే 
కాకుండా మానసిక బాధలను సులభంగా నయం చేయబడుతుంది ఈ వైద్య విధానంలో. 

ఉచిత హోమియో శిక్షణ తరగతులు, యోగ, భగవద్గీత, జ్యోతిషం వంటివి నేర్పించుట 
జరగుచున్నది. మరిన్ని సేవా కార్యక్రమాలు అందించుటకు భవిష్యత్‌ (ప్రణాళికలతో పిఠాపురంనకు 
ఒక మణిహారంలా గురువులు, పురూహూతిక అమ్మవారి ఆశీస్సులతో ముందుకు సాగుతుంది. మన 
మాష్టర్‌ ఇ.కె. ఉచిత హోమియో వైద్యాలయం. శ్రీమాన్‌ ఎక్కిరాల అనంతకృష్ణ గారి ఆధ్వర్యంలో 
ప్రసాదరావు గారు, రంగడుగారు, సి. ఎల్‌. ఎన్‌. మూర్తిగారు, తాతయ్యగారు, అచ్చిరెడ్డి గారు, ప్రసాద్‌ 
గారు, బాబురావు గారు, కె.వి.వి. సత్యనారాయణగారు, సూర్యనారాయణగారు, అమర్‌నాథ్‌ గారు, 
రామలింగేశ్వరరావు గారు, భవానీ గారు, ఉమగారు, సక్కుభాయి గారు, అచ్యుతాంబ గారు, బుల్లిరాజు 
గారు, మణికుమార్‌ గారు, లక్ష్మీ గారు, నాగరాజు గారు, జగదీష్‌ గారు వీరి కుటుంబ సభ్యులు సేవా 
కార్యక్రమాల్లో నిమగ్నమైరి. 


తెలుగు తెలిసిన వాళ్ళతో తెలుగులోనే మాట్లాడుదాం. అది మన స్వాభిమానానికి గుర్తు తెలుగుఠారిలా 
పుట్టినందుకు గర్విద్దాం. ఆంగ్లాన్ని అవసరమైనంత వరకే ఉపయోగించుకుందాం. 


Fe ఉహ TT 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


యె భాషాప్రయుక్త రాష్త్రాల స్పూర్తి ప్రదాత 
హ్‌. అమరజీవి పొట్టి శ్రీరాములు 

ఆకా 114వ జయంతి (మార్చి 16వ తేది) 

\\ (| అమరజీవి పొట్టి శ్రీరాములు (1902-1952) ఆధునిక రాష్ట్ర 


నిర్మాత, భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి స్ఫూర్తి ప్రదాత. 
ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసంపొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ప్రపంచ చరిత్రలోనె 
సాటిలేనది, మరువలేనిది. భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనకు ప్రాణం పోసి, ఆచరణలో తన 
ఆమరణ నిరాహార దీక్ష ద్వారా నాంది పలికిన త్యాగి పొట్టి శ్రీరాములు. అందువల్లనే (ప్రముఖ 
రాజకీయ వ్యాఖ్యాత, చరిత్రకారుడు రామచంద్ర గుహ ద బ్యాటల్‌ ఫర్‌ ఆంధ్ర” (ఆంధ్ర కోసం 
పోరాటం) అనే వ్యాసంలో పొట్టి శ్రీరాముల్ని “మెర్మాటర్‌ ఆఫ్‌ ఇండియా” (భారతదేశ మెర్కాటర్‌)గా 
అభివర్ణించాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం వల్ల 
భారతదేశ భౌగోళిక స్వరూపమే మారిపోయింది. భారతదేశ భౌగోళిక చిత్రపటం రూపురేఖలే 
మారిపోయాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలయిన సందర్భంగా రాసిన ఈ వ్యాసంలో 
ఆయన ఇంకొక బాధాకరమైన విషయం కూడా పేర్కొన్నాడు : “విచారకరం, ఆంధ్ర రాష్టానికి 
వెలుపల నేడు ఆయన విస్మరించబడిన వ్యక్తి” ఆంధ్ర రాష్ట్థానికి వెలుపలే కాదు. ఆంధ్ర రాష్ట్రంలోనే 
నేడు ఆయన విస్మరించబడుతున్నాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు దేహ త్యాగ ఫలితంగా 
అప్పటి మద్రాసు ్రెసిదెన్సీలోని తొమ్మిది జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత రాష్ట్రాల 
పునర్విభజనలో భాగంగా భారతదేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ 
అవతరించింది. అటువంటి ఆంధ్రప్రదేశ్‌ నేడు రెండు రాష్ట్రాలు (తెలంగాణా, ఆంధ్ర)గా ఏర్పడి 
భాషా ప్రయుక్త రాష్ట్ర భావనను విస్మరించటమే కాకుండా పొట్టి శ్రీరాముల్ని ఆంధ్ర ప్రాంత నాయకుడిగా 
తెలంగాణా పాలకులు చిత్రిస్తుంటే, ఆంధ్ర పాలకులు భాషా ప్రయుక్త రాష్ట్ర భావనను విస్మరిస్తున్నారు. 
అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగపూరిత వారసత్వాన్ని మరచిపోయి “అమరావతి, అమరావతి” 
అని జపిస్తున్నారు. ఆంధ్రుల ప్రాచీన చరిత్రలో అమరావతి ఎంత ముఖ్యమైనదో, ఆంధ్రుల 
ఆధునిక చరిత్రలో అమరజీవి (పొట్టి శ్రీరాములు) అంత ముఖ్యమైనవాడు. పొట్టి శ్రీరాములు 
తర్వాత ఆంధ్రులకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి, ఆం(ధులందరిచేత 
అభిమానంతో “అన్నగా పిలిపించుకునే ఎన్‌.టి.రామారావు అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి 
అన్న మాటల్ని ఆంధ్ర ప్రజలు, పాలకులు గుర్తుపెట్టుకోవాలి: “రాష్ట్ర ఉద్యమాన్ని పొట్టి శ్రీరాములు 
ఒక తపస్సుగా అకుంరిత దీక్షతో నిర్వహించి చిరునవ్వుతో మృత్యువును ఆలింగనం చేసుకున్న 
మహామనీషి, ఆ అమరజీవి త్యాగమయ జీవితం తెలుగు వారందరికీ ముఖ్యంగా మన యువకులకు 
ఆదర్శప్రాయం కావాలి, ఆయన ఆశయమైన రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని సాధించడానికి అందరం 
కలిసి కృషి చేయాలి.” ఆంధ్రుల చరిత్రలో అమరావతి ప్రాచీన చారిత్రక వారసత్వం, అమరజీవి 
త్యాగమయ నిర్మాణాత్మక వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతాయి. 


నేను గెలవడంలో ఓడిపోవచ్చు.. కానీ.. ప్రయత్నించడంలో గెలుస్తాను. ప్రయత్నిస్తూ గెలున్హాను.. 


dee Ieee ee eee eee CGO I IIe eee 


విస్మరించబడుతున్న అమరజీవి పొట్టి శ్రీరాముల బహుముఖ మానవీయ వారసత్వాన్ని 
ఆయన 114వ జయంతి (మార్చి 16, 2016) సందర్భంగా (ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ 
జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆయన గురించి మహాత్మాగాంధీ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటే 
ఆశ్చర్యం కలుగుతుంది. పొట్టి శ్రీరాములు లాంటి దేశభక్తులు పది, పన్నెండు మంది ఉంటే ఈ 
దేశ స్వాతంత్రాన్ని కొద్ది రోజుల్లోనే సాధించగలనన్నాడు గాంధీజీ. అంతటి గొప్ప వ్యక్తిత్వం 
అమరజీవిది. తన ప్రాణత్యాగం ద్వారా జాతీయ స్థాయిలో తొలిసారి తెలుగు వారికి ఒక గుర్తింపు 
తెచ్చిన పొట్టి శ్రీరాములు ప్రపంచ మేధావి, బౌద్దధర్మ పునరుద్దారకుడు డా॥ అంబేద్మర్‌చే పార్లమెంట్‌ 
సభా ప్రాంగణంలో ప్రశంసలందుకున్న అరుదైన వ్యక్తి. అందరి ఆమోదం పొందిన భాషా ప్రయుక్త 
రాష్ట్రాల తీర్మానాన్ని పట్టించుకోని నాటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, దానికోసం ప్రాణత్యాగం 
చేయాల్సిన పరిస్థితి కల్పించిన ప్రభుత్వాన్ని ఇంకొక దేశంలోనయితే ఉరితీసే వాళ్ళని దా॥ అంబేద్మర్‌ 
తీవ్రంగా నిరసించాడు. 

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర నిర్మాతయే కాదు. ఇంకా అనేక రంగాలలో సేవా 
కార్యక్రమాలు నిర్వహించాడు. శానిటరీ ఇంజనీరింగ్‌ చదివి, ఉన్నతోద్యోగాలకు అవకాశం ఉ 
న్నా వాటన్నిటినీ కాదని జాతీయోద్యమంలోకి (ప్రవేశించాడు. సాంప్రదాయక వ్యాపారస్తుల 
కుటుంబంలో పుట్టినా ఆదర్శాలు తప్ప ఆర్థిక విషయాలు పట్టించుకోని ఆదర్శమూర్తి, నిస్వార్థంగా 
జీవించాడు. జాతీయోద్యమకాలంలో గాంధీజీ, డా! అంబేద్మర్‌లు నేడు దళితులుగా 
పరిగణించబడుతున్న “అస్పృశ్య” కులాల కోసం, వారి అభ్యున్నతికోసం భిన్న మార్గాల్లో కృషి చేశారు. 
గాందీజీ కులతత్వం, అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించి హరిజనులను (నేటి దళితులను) 
ప్రధాన జీవనసవంతిలో ఆత్మ గౌరవంతో మనుషులుగా నిలబెట్టాలని “హరిజనోద్యమం” 
(ప్రారంభించాడు. ఈ ఉద్యమం అ(గ్రవర్ణాల, అగ్రకులాల మానసిక దృక్పథంలో ఎంతో మార్పుకు 
దోహదం చేసింది. పొట్టిశ్రీరాములు గాంధీజీ హత్యానంతరం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 
అంటరానితనాన్ని నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అందులో భాగంగా సేవాగ్రాం 
ఆశ్రమ ప్రాంగణంలో 28 రోజులునిరాహార దీక్ష చేశాడు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి 
(ప్రజలు, ప్రభుత్వం సమైక్యంగా కృషిచేయాలన్నాడు. హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం నెల్లూరు 
జిల్లాలోని ఒక గ్రామంలో ఆయన కార్యక్రమం చేపడితే, ఆ సందర్భంలో అక్కడి స్థానిక అగ్రకులాలు 
ఆయనపై దాడిచేశారు. హిందువులకు, దళితులకు మధ్య ద్వేషం, అగాధం నానాటికి పెరిగిపోతున్నట్లు 
ఆనాడే ఆయన గ్రహించాడు. గుర్తించాడు. ఈ సమస్యను శాంతియుతంగా, సామరస్యంగా 
పరిష్కరించకపోతే దేశాభివృద్ధికి, దేశరక్షణకు అవరోధం ఏర్పడుతుందని హెచ్చరించాడు. 
స్వాతంత్రానంతరం గాంధీజీ ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమంలోని 18 మార్గదర్శక సూత్రాలను 
సాధించడానికి, అమలు పరచడానికి గాంధీజీ ఆశీస్సులతో, ఆయన అడుగుజాడల్లో “ఏకాకి”గా 
పోరాడాడు. రాజకీయాలకు అతీతంగా సంఘ సంస్మరణ కోసం నిలబడ్డాడు. ఎన్నో అవమానాల, 
భౌతిక దాడుల్ని ఎదుర్శొన్నాడు. సమకాలీనులు కొందరు “అబ్బో” అనికూడా హేళన చేశారు. 
ఆయన చలించలేదు. ఒంటరిగా తాను నమ్మిన గాంధేయ మార్గంలో దేశాభివృద్ధికి, రాష్టాభివృద్ధికి 
నిరంతర (శ్రామికుడిలా నిస్వార్థంగా శ్రమించాడు. ఆయన శ్రమయోగి, కర్మయోగి. 

మందలో ఒకరిగా ఉండకు. వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు. -స్వామి వివేకానంద 


TT TCD? ee TT యయనలల 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి 

1. నవ్యాంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని, చారిత్రక ధార్మిక కేంద్రం అమరావతిలో అమరజీవి నిలువెత్తు 
కాంస్య విగ్రహాన్ని ఆయన 115వ జయంతి సందర్భంగా ఆవిష్కరించి, ప్రజలకు అంకితం 
చేయాలి. 

2. పొట్టి శ్రీరాములు జన్మదినాన్ని అధికారికంగా నిర్ణారించి (మార్చి 15 లేదా 16 కావచ్చు) ఆ 
రోజును శెలవుదినంగా ప్రకటించాలి. 

3. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను ప్రచురించాలి. 


బాపట్ల -టి.రవిచంద్‌ 
10-3-2016 


* మిత్రమండలి శివరాత్రి శిబిరం నా దృష్టిలో కార్యక్రమాలన్నింటిలోనూ కలికితురాయి 
వంటిది. అనేక గ్రామాల నుండి లక్షలాది మంది తరలి వచ్చి శివరాత్రి మూడురోజుల 
పాటు వ్యసనాల పై ప్రజల్ని ముఖ్యంగా యువతని చైతన్యవంతం చేయడానికి ప్రత్యేకంగా 
శిబిరం ఏర్పాటు చేయడం స్వచ్చంద సేవా సంస్థగా మిత్రమండలి అపూర్వ కార్యక్రమం. 


శ్రిను 


* “దేశమంటే మట్టికాదోయ్‌ - దేశమంటే మనుషులోయ్‌” అన్న 

గురజాడ చెప్పిన మాటలే మంత్రంగా కొంతమంది మిత్రులు కల్సి ఏర్పడిన సహృదయ 
మిత్రమండలి 16 సం॥రాల నవయవ్వనంలోకి ప్రవేశించిన సంధర్భంగా మిత్రమండలికి నా 
శుభాకాంక్షలు. మిత్రమండలి కార్యక్రమాలన్నింటా ఉండి సేవలను, సహాయ సహకారాలను 
అందించి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఎందరో మహానుభావులు, అందరికీ 
వందనములతో... -గట్టి శ్రీకృష్ణదేవరాయలు 


* 2004లో సహృదయ మిత్రమండలి ఉచిత వేసవి తరగతుల్లో 
సంగీత శిక్షణ పొందడానికి వెళ్ళిన నేను ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా అప్పట్నుంచి గత 
14 సం॥రాలుగా మిత్రమండలి వేసవి తరగతుల ఆంగ్ర శిక్షకుడిగా నా వంతు సహకారం 
అందిస్తున్నాను. పట్టణంలో ఎన్నో స్వచ్చంద సంస్థలున్నా ఏ సంస్థా చేయలేని కార్యక్రమాల్ని 
మిత్రమండలి చేస్తోంది. ప్రతీ వేసవిలో విద్యార్థులకి, న్యాయవ్యవస్థ మొదలుకుని వైద్యం, 
సంగీతం, సాహిత్యం, భావ ప్రసార నైపుణ్యం, ట్రాఫిక్‌ రూల్స్‌, శాస్త్రియ స్పృహ, రాజ్యాంగం, 
జీవపరిణామం, జనరల్‌ నాలెడ్జ్‌ లాంటి వివిధ అంశాల్లో రోజుకో నిష్టాతుడ్ని అతిథిగా పిల్చి || 
అవగాహన తరగతి నిర్వహించడం చిన్న విషయం కాదు. 14 సం॥రాల్లో 1400 మంది 
పిల్లలకు పైగా మిత్రమండలి ఉచిత వేసవి తరగతుల్లో శిక్షణ పొందారనంటే ఈ తరగతుల్ని సహృదయ సిగలో 
కలికితురాయి అని అభివర్ణించవచ్చు. -పోతుల శ్రీనివాసు 


* అంబేద్మర్‌, వివేకానంద మొదలగు మహానుభావుల ఆశయాల సాధనే లక్ష్యంగా అనేకమంది 

మిత్రులతో ఏర్పడిన సహృదయ మిత్రమండలి ఉత్తమ పౌర సమాజమే లక్ష్యంగా పనిచేస్తోంది. 

వ్యసనాల్ని మూఢ నమ్మకాల్ని ఖండిస్తూ శాస్త్రీయ స్పృహను పెంపొందించేందుకు పాటుపడుతోంది. 

కుల, మత, వర్గాలకతీతంగా అందరం చేయి చేయి కలిపినప్పుడే ప్రగతి సాధ్యమౌతుంది. 
-పి కామరాజు 


థీ వరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన వీనులు అలే జరిగిపోతాయి. -స్వామి విలేకానంద. 


న ఈూ హహ 


మంచి అలవాట్లు భవిష్యత్తుకు సోపానాలు 


వర్తమాన సమాజంలో ఎవరిని పలకరించినా, వారి మాటల్తో, వైఖరిలో, 
ఆలోచనలో, ఏదో వెలితి, చింత, తప్ప, కలవరం, అసంతృప్తి గోచరమవుతూనే 
ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎంత సంపద ఉన్నా ఎంతటి 

మహోన్నతమైన పదవీ అధికారాలున్న ఎంతగా మందీ మార్భలం, బంధు 

(| మిత్ర పరివార బలం కలిగి ఉన్నా పలుకుబడి ఉన్నా - ఏదో అభద్రతా భావం 
=! వ్యక్తమవుతూనే ఉంటుంది. కారణం ఏమిటి? తరచి తరచి పరిశీలిస్తే, 
దీనికంతటికి మూల కారణం “అజ్ఞానం” అనే సమాధానం గోచరిస్తుంది. అంతటి అజ్ఞానాన్ని 
అధిగమించి, ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి, భావి భారత పౌరులమైన మనమందరమూ 
మంచి అలవాట్లను అలవరచుకోవాలి. అసలు అలవాట్లు అంటే ఏమిటో చూద్దాం. అరిస్టాటిల్‌ 
మాట ప్రకారం, “మనం మళ్ళీ మళ్ళీ చేసే పనే ఒక అలవాటు”. మన శీలం మన అలవాట్ల 
సమూహం. ఒక అలవాటుని “జ్ఞానం, నైపుణ్యం, ఇచ్చ” అనే మూడు భాగాల కలయికగా 
నిర్వచించవచ్చు. జ్ఞానం అనేది మన సైద్ధాంతిక దృక్పథం. ఏమి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి 
అని తెలిపేది. నైపుణ్యం అంటే ఎలా చెయ్యాలి అని తెలిపేది. ఇచ్చ అంటే ప్రేరణ, చెయ్యాలనే 
ఉత్సాహం. మన జీవితంలో ఏదైనా ఒక అలవాటు చేసుకోవాలంటే ఈ మూడూ ఉండాలి. 
మనమందరమూ ఉన్న శిఖరాలు అధిరోహించడానికి స్టీఫెన్‌ ఆర్‌ కోవే అనే ఆంగ్ల రచయిత 
ప్రతిపాదించిన 7 అలవాట్లను ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
1. క్రియా సంసిద్ధత Be Provactive 
అంతం ధ్యాసతోనే ఆరంభం. Begin with the end in mind 
ముందు విషయాలు ముందు PUt first things first 
గెలుపు / గెలుపు Think win / Win 
ముందు అర్థం చేసుకోండి, తరువాత అర్థం అవండి. (Seek first to understand then to be under stood) 
సమ్మిళిత శక్తి (9/౧6/1209) 
కత్తికి పదును (Sharpen the Saw) 
అలవాటు 1 : క్రియా సంసిద్ధత (Be PrOVactiVe) 

ప్రస్తుతం “Prం Activity’ అనే పదాన్నిమేనేజిమెంట్‌ సంబంధించిన సాహిత్యంలో ఎక్కువగా 
వాడుతున్నారు. ఈ పదానికి అర్థం “చొరవ” తీసుకోవడం ఒక్కటే కాదు. దీని అర్థం, మానవులుగా 
మన జీవితాలకు మనమే బాధ్యులం అని. మన భావాలను మనం నమ్మే విలువలకు లొంగి ఉ 
ండేలా చెయ్యాలని, చొరవతో, బాధ్యతతో మనం మన కార్యాలను సాధించుకోవాలని, క్రియా 
సంసిద్దులైన వారు తమ బాధ్యతను గుర్తిస్తారు. వాళ్ళు తమ ఖర్మకి ఇతరులని, పరిస్థితులని 
నిందించరు. తాము తీసుకున్న నిర్ణయాల వల్లనే తమజీవన పరిస్థితి ఏర్పడిందని నమ్ముతారు. 
విలువల కోసం సహజాతాలను అదుపులో పెట్టుకోవడం (క్రియా సంసిద్ధతకి నిదర్శనం. సారాంశం 
కూడా, క్రియా సంసిద్దులను విలువలు నడిపిస్తాయి. బాగా ఆలోచించి ఎంచుకుని అంతర్గతం 


చేసుకున్న విలువలు అవి. 
జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. - స్వామి విలేకానంద. 


న తహ TT 


వారాలూ ణి లు టై 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
అలవాటు 2 : అంతం ధ్యాసతోనే ఆరంభం (Begin with the end in mind) 

రెండవ అలవాటు “అంతం ధ్యాసతోనే ఆరంభం” అనేది మన జీవితాలలో వివిధ 
సందర్భాలకు, వివిధ స్తాయిలకు అన్వయిస్తుంది. “అంతం ధ్యాసతోనే ఆరంభించడం” అంటే మీ 
గమ్యాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహనతో గమనాన్ని ప్రారంభించడం అన్నమాట. మీరెక్కడికి 
చేరనున్నారో తెలుసుకుంటే, మీరు యిప్పుడు ఎక్కడున్నారో అర్ధమయ్యి గమ్యం చేరడానికి ఎటువంటి 
చర్యలు తీసుకోవాలో స్పష్టమౌతుంది. సరైన మార్గంలో వెళ్ళడానికి దోహదపడుతుంది. మీ 
జీవింతాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజూ, ప్రతివారం, ప్రతి నెలా మీ ప్రవర్తనను అంచనా 
వేసుకుంటే, మీ జీవితంలో ప్రతి రోజు మీ లక్ష్యానికి ఒక మెట్టుగా పనిచేస్తుంది. 

“అంతంధ్యాసతోనే ఆరంభం” అనే దృక్పథం “ప్రతీది రెండు సార్లు సృష్టించబడుతుంది” అనే 

సిద్ధాంతం ప్రాతిపదికన ఏర్పడింది. మొదటిది మానసికమైన సృష్టి, రెండవది భౌతికమైన సృష్టి. 

ఉదాహరణకి, ఇల్లుకట్టడం గురించి, ఆ ఇల్లు ఎలా ఉండాలి అని ఊహించుకుని ప్రణాళికను 
తయారుచేసుకోవడం మానసికమైన సృష్టి, ప్రణాళిక ప్రకారం నిర్మాణం చెయ్యడం భౌతికమైన 
సృష్టి. మరో ఉదాహరణ, విద్యార్ధి దశలో మనము ఫలానా ఉద్యోగములో స్థిరపడాలి, మంచి 
జీవితాన్ని అనుభవించాలి అనే కలలు కనడం మానసికమైన సృష్టి, ఆ కలల్ని సాకారం చేసే 
ప్రయత్నం, కృషి అనేవి భౌతికమైన సృష్టి. 


అలవాటు 3౩: ముందు విషయాలు ముందు (Put first things first) 


మూడవ అలవాటులోకి ప్రవేశించడానికి మొదటి & రెండవ అలవాట్లు ఆచరణ తప్పనిసరి. 
ఒకటి, రెండవ అలవాట్లు మానసిక సృష్టి అయితే మూడవ అలవాటు భౌతిక సృష్టి. ముందు 
విషయాలు ముందు అంటే “(పాథమ్యాల ప్రకారం మన పనులను ఒక క్రమంలో పెట్టుకుని, 
తరువాత వాటిని ఆచరించడం” అని అర్థము. సమయ సుపరిపాలనకు ఈ క్రింది పట్టిక ఎంతగానో 
ఉపయోగపడుతుంది. 


| ణు |] శారి 
2 2 


పనులు: Il 


౯ సమస్యలు నిరోధించు కోవడం 
F మానవ సంబంధాలు పెంపు 
7 కాల పరిమితి సమీపించిన ౯ అవకాశాలను గుర్తించడం 
పరీక్షలు ప్రాజెక్టులు ౯ ప్రణాళికలు వేసుకోవడం 


Fr వినోదం, విశ్రాంతి 
పనులు : పనులు : IV 
7 కొన్ని ఫోన్‌ కాల్స్‌ అంతరాయాలు F స్వల్పమైన ప్రాముఖ్యం గల పనులు 
F స్నేహితులతో చాటింగులు, పిచ్చాపాటి చర్చలు | ౯ కాలక్షేపానికి చేసే ఈమెయిల్స్‌ -మెసేజెస్‌ 
F వాట్సాప్‌, సేస్‌బుక్‌ మెసేజ్‌లు ౯ సమయం వృదా చేసే పనులు 
7 అర్జెంటు పనులు ౯ కేవలం వినోదాన్ని యిచ్చేవి 
౯ సాధారణ కార్వక్రమాలు 


బలమే జీవనం - బలహీనతే మరణం - స్వామి వివేకానంద. 


న ఈయూ II III ee eee 


క్వాడైంట్‌ -1 లోని చర్యలని “సమస్యలుగా పేర్కొనవచ్చు. చాలా మంది ఇటువంటి వాటికి 
అతుక్కుపోతారు. ఈ పనులని చేసే వారిని క్లిష్ట పరిస్థితిని మేనేజ్‌ చేసేవారిగా, సమస్యలతో 
సతమత మయ్యేవారిగా, కాలపరిమితిని అనుసరించి పరుగెత్తే వారిగా పరిగణించవచ్చు. ఈ 
పనులు చెయ్యడమంటే “నురుగుని సుత్తితో చితకబాదడంలా ఉంటుంది” ఈ పనులు చేసేవాళ్ళు 
ఉపశమనం పొందడం కోసం క్వాడైంట్‌-4 లోకి జారిపోతారు. క్వాడైంట్‌-1 లోని పనులు 
చేయడం వల్ల వచ్చే ఫలితాలు, వత్తిడి, అలసట, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవడం ఎప్పుడూ ఓదార్పు 
లోనికి పారిపోవడం (మంట చల్లార్చుకోవడం) 

మరికొంత మంది ఎప్పుడూ “అర్జెంటు” విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
గాని ముఖ్యమైన వాటికి కాదు. క్వాడైెంట్‌-3 అన్నమాట. ఈ పనులు చేసేవారికి ఫలితాలు ఈ 
విధంగా ఉంటాయి. తాత్మాలిక ప్రయోజక దృష్టి, క్లిష్ట పరిస్థితిని ఎదుర్మొనడం, ఊసరవెల్లి మనస్తత్వం, 
లక్ష్యాలు మరియు (ప్రణాళికలు విలువ లేనివని భావించడం, మానవ సంబంధాలలో బోలుతనం, 
ఒక్కొక్కసారి కోల్పోవడం కూడా. 

క్వాదైంట్‌-3 & 4 లలో జీవితాలు గడిపేవారు బాధ్యతారాహిత్యంగా ఉంటారు. ఫలితాలు : పూర్తి 
భాద్యతా రాహిత్యం, ఉద్యోగాలు కోల్పోవడం, పరాధీనత, కనీసావసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి. 

సమర్థవంతమైన సమయ నిర్వహణకు గుండెలాంటిది క్వాడైంట్‌-2. అంటే అర్జెంటు 
విషయాలను తుందా ముఖ్యమైన విషయాలను పట్టించుకోవడమన్నమాట. అనుబంధాలను 
పెంచుకోవడం, లక్ష్యప్రకటన రాసుకోవడం, ప్రణాళికలు రచించుకోవడం, అభ్యాసాలు చేయడం, 
సమస్యలను నిరోధించుకోవడం, సంసిద్ధంగా ఉండడం మొదలైనవి. విషయాల పట్ల (శ్రద్ద 
వహించడం, క్వాడైంట్‌-2 పనులు చేయడం వల్ల ఈ ఫలితాలు పొందవచ్చు. దార్శనికత, 
దృక్పథం, సమతూకం, క్రమశిక్షణ, సంయమనం, క్లిష్ట పరిస్థితులు చాలా తక్కువ. 


అలవాటు -4 : గెలుపు / గెలుపు ఆలోచన (ThINk ౪1౧ / Win) 

గెలుపు /గెలుపు అనేది ఒక నేర్పు లేదా నైపుణ్యం కాదు. అదొక జీవన తాత్వికత. అది 
మానవ పరస్పర్యం తాలూకు ఆరు దృక్పధాలలో ఒకటి. (ప్రతి సమస్యకు రెండు పరిష్మారాలుండటం 
కాక, మూడవ ప్రత్యామ్నాయం కూడా ఉంటుందని, చెప్పేదే గెలుపు / గెలుపు ఆలోచన, మీకో, 
నాకో విజయం కాదు. మనిద్దరికీ మంచిది - ఉన్నతమైన మార్గం. గెలుపు/గెలుపు అంటే ఒప్పందాలు 
కానీ పరిష్మారాలూ కానీ ఉభరుతకూ లాభదాయకంగా, 'సంతృప్తికరంగా ఉండాలనే ఆలోచన, 
ఇద్దరు వ్యక్తులు ఒక సమ్మిలీతమైన పరిష్మారానికి రాలేకపోతే వాళ్ళు మరింత ఉన్నతమైన వైఖరి 
అవలంభించవచ్చు. అదే గెలుపు / గెలుపు లేదా ఒప్పందం రద్దు. 


అలవాటు 5: ముందు అర్ధం చేసుకోండి, తరువాత అర్దం అవండి. (5661119110 Understand then 
to be under stood) 

ఇతరులు చె ప్పేది లోతుగా వినడం నేర్చుకున్నపుడు మీ గ్రహణ శక్తిలో వచ్చే అద్భుతమైన 
మార్పును మీరు గుర్తిసారు. పరస్పరాధార సందర్భాలలో, కలిసి పని చేస్తున్నప్పుడు ఈ మార్చు 
ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడానికి పరిగణన 
అవసరం మనం ఎదుటివారికి “అర్థం అవడం అనే దానికి ధైర్యం కొవాలి, అయిదవ అలవాటు 
వీలో మరికొంత ఖచ్చితత్వాన్నీ, నిజాయితీని కల్లిస్తుంది. ఈ సారి మీరెవరితోనై నా 
సంభాషించేటప్పుడు, మీ ఆత్మ కధని పక్కనబెట్టి వారిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. వారు 
తమ సమస్యలను మీకు చెప్పకపోయినా మీరు సానుభూతి చూపించవచ్చు. వారి హృదయాలలో 
ఉండే వేదనని కనిపె పెట్టవచ్చు. స్పందించవచ్చు. 


“సత్యం ఒక్కటే నిజమైన మతం, సత్యం గతిశీలమైనది. 


dee eee eee ee ee eee COI IIe II III ee Ieee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


అలవాటు 6: సమ్మిళిత శక్తి (9/06/0126) 
సరిగ్గా అర్ధం చేసుకున్నట్లయితే, జీవితం మొత్తం మీద ఈ సమ్మిళిత శక్తి అనేది చాలా 
ఉత్తమమైన కార్యాచరణ మిగిలిన అలవాట్లన్నింటి సారాన్ని సమ్మిళితం చేసే ఓ అధ్భుత శక్తి అంటే 
ఏమిటి? దాని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే, విడివిడిగా ఉన్నా భాగాలను కలిపితే వచ్చే 1 మొత్తం 
కన్నా మొత్తంగా “ఉన్నప్పుడు ఉండే మొత్తమే ఎక్కువ అని - అంటే ఈ భాగాలన్నింటి మధ్య ఉన్న 
సంబంధమే మళ్ళీ ఒక ప్రత్యేకమైన భాగం. మనం సమ్మిళిత శక్తితో ఎవరితోనైనా సంభాషించినప్పుడు, 
కొత్త న. మన బుద్దితో హృదయం లో ద్వారాలు తెరుస్తునామని అర్థం. 
అలవాటు 7 : కత్తికి పదును (Sharpen the Saw 
ఏడవ అలవాటు మన ఫలిత సాధన శక్తి. మనకున్న గొప్ప సంపదని రక్షించుకోవడం, 
పునరుద్ధరించుకోవడానికి సంబందించినది. ఇది మన స్వభావంలో నాలుగు దిశలను 
పునరుద్దరించుకోవడం - భౌతిక, ఆధ్యాత్మిక, బౌద్ధిక, మానసిక / సామాజిక దిశలు. 
భౌతికం (The Physical Dimension): భౌతీక దిశ అంటే మన శరీరం గురించిన జాగ్రత్తలు 
తీసుకోవడం - సరైన ఆహారం తీసుకోవడం. కావాల్సిన మేరకు విశ్రాంతి తీసుకోవడం, వినోదం 
పొందడం, క్రమపద్ధతిలో వ్యాయామం చెయ్యడం వ్యాయామం అనేది క్వాడైెంట్‌-2 కార్యాచరణ 
కానీ దాన్ని మనం “కమం తప్పకుండా చెయ్యం. ఎందుకంటే అది అర్జెంటు వ్యవహారం కాదు 
కనుక, అలా చెయ్యకపోవడం వలన ఎప్పటికో అప్పటికి క్వాడెంట్‌-1 “లోకి వెళ్ళిపోతం. 
ఆధ్యాత్మికం ( (The Spiritual Dimension): ): ఆధ్యాత్మిక దిశను పునరుద్ధరించుకోవడం వల్ల 
మన జీవితానికి మనమే నాయకులం అవుతాము. ఇది మన రెండవ అలవాటుతో చాలా ఎక్కువ 
సంబంధం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికం అనెది మన అంతరంగ కేంద్రం. మన విలువల్ని 
పాటించే నిబద్ధత. అత్యధిక ప్రాముఖ్యత గల విషయం. మనం రోజు చేసే ప్రార్థన లోనూ, 
పవిత్ర గ్రంథ పేఠనంలోనూ ఈ పునరుద్ధరణని సాధించవచ్చు. కొందరు ఇటువంటి పునరుద్ధరణను 
మంచి సంగీతం వినడంలోనూ, మంచీ సాహిత్యం పఠించడంలో కూడా పొందుతారు. 
బౌద్ధిక దిశ (The Mental Dimension): మన బుద్ది వికాసం అనేది చాలా వరకు సాధారణ 
విద్యతోనూ అక్కడి క్రమశిక్షణతోను కలుగుతుంది. కానీ మన పాఠశాలల్లో (ప్రత్యక్షంగా ఉండే 
క్రమశిక్షణ నుంచి బయటపడ్డాక, మనం కొంత సోమరులుగా మారతాం. తర్వాత మనసు పెట్టి 
ఏదీ ఎక్కువ చదవం. మన వృత్తి ఉద్యోగాలతో ప్రమేయం లేని కొత్త విషయాలు తెలుసుకోవడానికి 
చొరవ చూపించం, విశ్లేషణాత్మకంగా ఆలోచించం, ఏమీ వ్రాయం, విమర్శనాత్మకంగా (వాయకపోతే 
పోయాం, కనీసం మన భావాలను సూటిగా స్పష్టంగా మంచి భాషలో వ్రాయం. 
సామాజిక /మానసిక దిశలు (The SOCial/ Emmotional Dimension) : సామాజిక మానసిక 
దిశలు రెండూ కలిసి ఉంటాయి. ఎందుకంటే మన మానసిక జీవితం ప్రాథమికంగా మనకి 
ఇతరులతో గల సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. 
చివరగా, మానవ స్వభావంలోని కొన్ని లక్షణాలు లేదా కొన్ని భాగాలూ, అటు చట్టానికి 
గాని, ఇటు చదువు సంధ్యలకి గాని లొంగవు. వాటిని భగవంతుడే సరి చెయ్యాలి. మానవులుగా 
మనమెవ్వరం పరిపూర్ణులం కాలేము. అయితే మనం సత్య సిద్ధ్దాంతాలకి అనుగుణంగా 
నడవగలిగినంత వరకు మన స్వభావంలో దివ్య లక్షణాలు వచ్చి చేరతాయి. 
“మనం ఆధ్యాత్మిక అనుభవం గల మానవులం కాదు. మానవ అనుభవాలు పొందుతున్న ఆధ్యాత్మిక జీవులం” 
సర్వేజనా: సుఖీనోభవంతు 
- బల్లా ఎన్‌.ఎస్‌.ఎస్‌. శంకర్‌, 
M.Tech., (IIT Kanpur), MIE. 
మంత్రాలకు, జభతపాలకు వాన కురవదు. పిల్లలు పుట్టరు. 


వలల ల లలల a అలయం యం అలయ CT TTD CT TTT TTT 


గర్వించదగిన మహోన్నత వ్యక్తి. సామాజిక దురాచారాల నిరూ లనకు, ల్‌ 
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాను, సాహితీ వ్యాసంగంలోనూ మ్మం 
కృషిచేసిన మహానుభావుడు, కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి 
నవయుగ వైతాళికుడు. 


నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం 
కందుకూరి వీరేశలింగం పంతులుగారు గొప్ప సంఘసంస్కర్త. తెలుగుజాతి 


ఖ్‌ 


వీరేశలింగం పంతులుగారి జీవితంలో ముఖ్యాంశాలు : 


1. 
2. 


నా 


నే 


1867 సం॥లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేక చేరలేదు. 

న్యాయవాద వృత్తి చేపడదామని భావించినా, అందులోను అవినీతి ప్రబలంగా ఉందనీ, 

అబద్దాలు ఆడడం తప్పనిసరి అని గ్రహించి మానుకొన్నారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. 

వివేకవర్ధని, హాస్యసంజీవని వంటి పత్రికలు స్థాపించారు. 

“హితకారినీ సమాజం” అనే ధర్మసంస్థను స్టా సాపించి దానికి తన యావదాస్తినీ దానమిచ్చారు. 

బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. మగపిల్లలు, ఆడపిల్లలు కలసి చదువుకొనే 
సహవిద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. కొందరు ప్రజలను అంటరాని కులాలకు చెందిన 

వారుగా భావించి వారి పిల్లలను అగ్రవర్ణాల పిల్లలు చదివే పాఠశాలలలో చేర్చుకోవడానికి 

నిరాకరించే ఆ రోజుల్లో వారిని తమపాఠశాలలలో చేర్చుకొన్నారు. 

బాల్య వివాహాలకు వ్యతిరేకంగాను, కులనిర్మూలనకు, ఆయన అకుంఠిత దీక్షతో పనిచేశారు. 

వేశ్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 

1881 సం॥లో డిసెంబర్‌ 11వ తేదీన తన ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం 

చేసారు. ఈ పెళ్ళి పెద్ద ఆందోళనకు దారితీసింది. సమాజం నుంచి ప్రతిఘటన ఎదురైనా 

సుమారు 40 వితంతు వివాహాలను జరిపించారు. 

తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్‌ భాషల్లో అద్వితీయ (ప్రతిభ కలిగినవారు. 

ఆంధ్రప్రదెశలో బ్రహ్మ సమాజ స్థాపకులు. 


. వీరు వ్రాసిన “రాజశేఖర చరిత్రము” తెలుగులో మొదటినవల. 


130కు పైగా గ్రంధాలు వ్రాసారు. 

సాంఘిక దురాచారాలను విమర్శించే “ప్రహసనం” అనే ప్రయోగాన్ని తొలిసారిగా చేసారు. 
వివిధ అంశాలపై 190 దాకా వ్యాసాలు వ్రాసారు. 

నీతి కధామంజలి అనే 1538 చిన్న కథల సంకలనాన్ని ప్రచురించారు. 

తెలుగులో మొదటి “స్వయ-చరిత్ర” ఈయనదే. - ఆర్‌.కె. ఐడియలాజికల్‌ & ఫిలాసఫికల్‌ 


సొసైటీ, రామచంద్రపురం 


* మానవసేవే మాధవ సేవనే సంకల్పంతో ఏర్పాటు చేసిన స ంస్థ సహృదయ మిత్రమండలి. 


నేటి బాలలే రేపటి పౌరులనే విషయాన్ని గుర్తించిన మండలి సమాజాభివృద్ధికి సేవచేస్తూ 

15 సం॥రాలు శ్రమించడం శ్లాఘనీయం. మిత్రమండలిని తరగతుల్లో పిల్లలకి చేరాత పై 

శిక్షణ ఇవ్వడం నాకు సంతోషకరం. మిత్రమండలి తన భుజస్మంధాలపై వేసుకున్న సతీష్‌కు 
అభినందనలు. ఇదే స్ఫూర్తితో మిత్రుల కలయిక ద్వారా సహృదయ మిత్రమండలి కొనసాగాలని 
కోరుకుంటూ... -కె.వియస్‌. యస్‌. ప్రసాద్‌ 


కూనవుని మతం '“నత్యం' “సత్యం రైతిక విలువలు కలిగి వుంటుంది. 


deed Ieee ఈత III II IIe Ie ee Ieee 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


గణితంతో గమ్మత్తులు 


1. వర్గమూలానికి అడ్డదారి : 
వర్ణమూలం కనుక్కొనే పద్దతి మనమంతా నేర్చుకున్నాం. అది ఎంత 
గందరగోళంగా ఉంటుందో మన కందరికీ తెలిసినదే. ఎప్పుడో చదువు కొన్న 
పద్దతి చాలా మంది మరచిపోయిఉంటారని కూడా తెలుసు. 

వర్గమూలం కనుక్కునే సరికొత్త పద్దతి ఒకటి ఇక్కడ చూపిస్తాను. 
దీనిని చూచి వర్గమూలే ఇంత సులభమా? అని ఆశ్చర్యపోతారు. 
౮81 = 8+1=9, 
ఇచ్చిన సంఖ్యను రెండు ముక్కలుగా చీల్చి, ఆ రెండు భాగాలను కూడితే అసలు సంఖ్య తాలూకు 
వర్షమూలం వచ్చేసింది! అదే విధంగా 


494,209 = 494 + 209 = 703 


998,001 = 998 + 001 = 999 rrr టి గ - 6” 
వర్గ్షమూలం కనుక్కోవడానికి ఇంత సులభమైన క Mae .పారతాలలో అంత క్లిష్టమైన 
పద్దతి మాత్రమే ఎందుకు బోధిస్తారు ? 

2. విచిత్ర సంఖ్యలు : 


l=l=1* 


6x7 = 42 

66 x 67 = 4422 

666 x 667 = 444222 
6666 x 6667 = 44442222 


పుట్టుకతో తవరూ ఫవిత్రులు కారు. 


న శరా శన శంస శం శం 2 ర భా ఖా టం శ శంస శంతన పకట పటా 


66666 x 66667 = 4444422222 
666666 x 666667 = 444444222222 
8. పజిల్స్‌ : రామానుజన్‌ మ్యాజిక్‌ స్పేర్‌ 
పజిల్స్‌ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎటుకూడినా ఒకే సంఖ్య వస్తుంది. దానిలో ముఖ్యమైనది 
“రామనుజన్‌ మ్యాజిక్‌ స్వర్‌”. శ్రీనివాస్‌ రామానుజన్‌ గణిత మేధావి మరియు గణిత శాస్త్రవేత్త. 
అతను తయారుచేసిన పజిల్‌ను పరిశీలిద్దాం. 


ఈ 4x4 చతురస్రాకార పజిల్‌నందు 4 అద్దు వరుసలు, 4 నిలువ వరుసలు ఉన్నాయి. ఏ అద్దు 
వరుస సంఖ్యల మొత్తమైనా లేదా ఏ నిలువ వరుస సంఖ్యల మొత్తమైన 139 వస్తుంది. ఉదా : 
929+12+18+87=139 (మొదటి అద్దు వరుసల సంఖ్యల మొత్తం) 
ఏ కర్ణంలోని సంఖ్యల మొత్తమైనా 189 
22+17+89+11=139 
నాల్లు మూలల సంఖ్యల మొత్తము = 139 
22+87+19+11 =139 
మధ్యలో గల నాల్లు సంఖ్యల మొత్తము 17+9+24+89=139 
మొదటి అద్దు వరుస సంఖ్యలు 22. 12. 1887 
రామానుజన్‌ పుట్టిన తేది 22-12-1887 తెలియజేయును. 


1? +2 +3 +4 +5 = 225 =15 


- జె. తాతారావు 


సే నేను సహృదయ మిత్రమండలి ప్రారంభం నుండి కొనసాగుతున్న సభ్యుడ్ని సహృదయులు 

కలిగిన ఇటువంటి సామాజిక సంస్థ మన పిఠాపురంలో రూపొందడం పుర ప్రజలంతా గర్వించదగ్గ విషయం. 

విభిన్న సామాజిక సేవా కార్యక్రమాల్ని తలకెత్తుకుని నిర్వహించడం మిత్రమండలికే సాధ్యం అలాంటి 

మిత్రమండలి రానున్న రోజుల్లో మరింత ఎత్తుకు ఎదగాలని, అందుకోసం సహృదయులంతా హార్ధిక -ఆర్థిక 

సహకారం అందించాలని కోరుకుంటున్నాను. - నేమిశెట్టి గోవిందరావు. 

విద్య విచక్షణ జ్ఞానం లేని పేద యువత సమాజంలో వ్యసనాలకు బలౌతున్నారు. అలాంటి రుగ్మతల 

నుండి యువతను కాపాడడానికి సహృదయ మిత్రమండలి తన ఆవిర్భావం నుండి అవిరామ కృషి 
చేస్తోంది. 

- ఏలేటి నానిబాబు 


బక్‌ 

8 
ట్‌ 
న! 


( 
/] 
॥ 
\ 
టే 


ల్‌ దే pa 
నా జీవితమే నా సందేశం. - మహాత్మా గాం 
న శరా శన పటా ఖా శం ఈళూ భూ శా టం శ పంట ఖనన భత పటా 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


ఏల చంద్రుడు నిండు వెన్నెలలు కాయు? 
ఏల పవనుండు పిల్ల తెమ్మెరలు వీయు? 
ఏల మేఘము నీరమందించు భువికి? 
ఏల విత్తన మాగామి వృక్షమునకు 
పోషణము దాచు? చెట్లేల పుడమిలోని 
సారమును పండ్లుగా జీవజాలమునకు 
(ప్రేమనందించు? నంత ప్రమమయము 
మాతృభావము ప్రకృతి నుద్భూతమగుట 
సాధ్యమైనది సకల విశ్వక్రమమ్ము 
మిన్నుకంటె విశాలమై చెన్నుమీలి 
మన్నుకంటెను సహనసంపదల తనరి 
వెన్నకంటెను మెత్తనైయున్నదొకటి 
అమ్మయొక్కతె (ప్రేమ రూపామృతమ్ము 
తొలుత కడుపున నవమాసములు భరించి 
పిదపనడ్డాల గాచి తొమ్మిదియొ పదియో 
జీవసారమ్ము క్షిరమ్ము చేడిపెంచి 


ఏల సూర్యుడు స. కళ. కురియు ? 


క మాతృ సూక్తం 


-దా॥ క. వెంకటరెడ్డి 
మనిషిగా తీర్చిదిద్దెడి మహితమూర్తి 


మాతృమూర్తి కన్న మహిదైవమున్నదే 
దివినిగాని లేక భువినిగాని 

తొలుత మాతృప్రేమ మలిదైవభారమై 
పరగె, పుట్టె దైవభావమిట్లు 

తల్లిగోవు తల్లిపుడమి, తల్లిజలము 
తల్లి అగ్నితల్లినభము, తల్లివాక్కు 

తల్లి ప్రాణము ప్రాణము, తల్లిగాలి 
తల్లియే సర్వమూర్తుల తా ధరించు 
సృష్టి యంతయు మాతురుత్కుష్ణ భావ 
పూరితము, ఒక్కతల్లియే పుడమినంత 
అల్లుకొనియందు, క్షీరధారలను కురిసి 
జీవసంభరితమ్మును చేయుచుండు 
బిడ్డసాకునాటి (ప్రేమ సామ్రాజ్యమ్ము 
బిడ్డ తల్లిసాకు వేళవలయు 

తల్లి ఎల్లయపుడు తల్లియే, బిడ్డయే 
తల్లి కావలయును తల్లికొకట. 


మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


FAD సేవ చేయాలంటే ఐశ్వరారాయ్‌ అంత అందం, అమితాబచ్చన్‌ అంత పొడవు 

అవసరం లేదు. అంబాని అంత ఇల్లూ, బిల్‌గేట్స్‌కున్నంత బ్యాంక్‌ బేలన్స్‌ అక్కర్లేదు. 

మదర్‌ థెరిస్సా వంటి మంచి మనసొక్కటి చాలును. అలాంటి మంచి మనసుల మేలు 

కలయికే “సహృదయ మిత్ర మండలి” గోబలైజేషన్‌లో భాగంగా మానవ సంబంధాలు 
సన్నిగిల్లుతూన్న ఈ రోజు వ్యసనాలు మొదలుకుని అనేక రుగ్మతల పై యుద్ధం ప్రకటించి | 

గత 15 సం॥రాలుగా దానిని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎంతోమంది పేదబడుగు 

బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ మునుముందుకు సాగుతున్న 
మిత్రమండలి స్ఫూర్తి కొనసాగాలనీ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని భావితరాలకి అందించాలని 


-పి. యస్‌. రామకృష్ణ 


ప్రతి విషయానికీ ఒక కారణముంటుంది. లీబీ శూన్యంలోంచి పుట్టుకురాదు. విధిరాత అంటూ లీబీ వుండదు. 


eee ఉఠా Tee Ieee Ie 


429 అనంత విశ్వంలో మానవుని ఉనికి చాలా ప్రాముఖ్యత సంతరించుకొని , 
అవధులు లేని విజ్ఞానమునకు ఆధిపత్యం వహించుచున్నది. సభ్యసమాజ వికాసానికి 
పరస్పర సహకార రు ఇంధనంగా ఎంచి సాటి వారి యెడల సహృదయతను 
'పెంపొందించుకొనిన పరిస్థితి సర్వమానవాళికి శుభపరిణామం, సాటివారిని గుర్తించి 
గౌరవం అందజేయడం ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం. ఉజ్వల సమున్నత భవిత, 
ఊపిరులు పోసుకోవాలనే సదాశయంతో ఏర్పడిన “సహృదయ మిత్రమండలి” అనే 
యీ సేవా సంస్థ మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరిల్లాలని మన: పూర్వకంగా 
అభిలషిస్తున్నాను. -బి. నాగంద్రప్రసాద్‌ క 


En పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా జాతీయ యువజన దినోత్సవం నాడు ఆవిర్భవించి, 
ఆరంభించిన నాటి నుండి సహృదయులందరిని ఆకర్షించి, పదహారేళ్ళుగా మనందరిలో వివేకానందుని 
స్ఫూర్తిని నింపుతూ, మన దేశ భవితవ్యానికిపునాది రాళ్ళెన యువతకు దిశానిర్ధేశం చేస్పున్న సహృదయ 
మిత్రమండలి, నవ సమాజం - సమసమాజం” అనే తన కలను సాకారం చేసుకొంటుందని ఆశిస్తున్నాను. 

- నామా యేసుదాసు 


ff పుణ్యక్షేత్రం, ధర్మక్షేత్రం అయిన పిఠాపురంలో నాకు ఉద్యోగం రావడం నా 
పూర్వ అను సుకృతం. నేను 2001 నవంబరులో వివేకానందుని చికాగో ఉ 
పన్యాసాలతో ఉత్తేజితుడనై నై సహృదయ మిత్రమండలిలో చేరి భారతదేశ సంస్కృతి 
సాంప్రదాయం "పాటిస్తూ దేశ భక్తిని పెంచుటకు విద్యార్థులచే దేశం కొరకు 
ప్రాణ త్యాగాలు చేసిన నాయకుల యొక్క ఏకపాత్రాభినయములు స్రేజిపై 
వేయిస్తూ దేశం కొరకు నా వంతు పాత్ర పోషిస్తున్నాను. సహృదయ 
మిత్రమండలి దేశ సంస్కృతి సాంప్రదాయాలు పెంచునట్లు మరిన్ని 
కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను. - బి,కృష్ణార్ణునరావు 


జ్‌ “మరో ప్రపంచం... మరో ప్రపంచం... పిలిచింది. పదండి ముందుకు పదండి 
సాగుతూ... పోదాం...పోదాం .. పైపైకి” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. 
అదే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని ఈర్య్య ద్వేషాల నుంచి, సామాజిక రుగ్మతల 
నుండి 'నేను - నా కుటుంబం” అనే వ్యక్తిగత, సంకుచిత భావాల నుంచి విడిపించి మరో 
ప్రపంచం లోనికి ప్రయాణింపజేయడానికి నిరాపేక్షంగా, అవిశ్రాంతంగా కృషిచేస్తున్న 
సహృదయ మిత్ర మండలికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు ! ! 
-ఎన్‌. వెంకటేశ్వరరావు 


4కు ఈనాడు సమాజంలో నానాటికీ చోటుచేసుకుంటున్న మార్పులను, తత్ఫలితంగా కలుగుతున్న 
పరిణామాలను అవలోకనం చేసుకుంటూ, సమాజ నిర్మాణానికి మూల 
స్థంభాలయిన యువతను, విద్యార్థులను సమాజ హితులుగా మార్చడానికి, వారిని 
చెడు సాంప్రదాయాల వైపు ఆకర్షిః తులు కాకుండా చేయడానికి, ఉత్తమపౌరులుగా 
తీర్చిదిద్దడానికి సమాజంలోని సభ్యులుగా, పౌరులుగా మనమేదైనా చేయగలమా? 
కొంతమేరకైనా వారిని ప్రభావితులను చేయగలమా? మనవంతు బాధ్యతగా ఏదైనా 
ఒక కార్యక్రమాన్ని రూపొందించి, సాధ్యమైనంత మేర ఏదో ఒక ప్రయత్నం 
చేయాలని మధనపడుతున్న కొందరు మేధావుల మస్తిష్మాల నుండి ఆవిర్భవించిన 
ఆలోచనల ఫలితంగా రూపుదిద్దుకున్నదే సహృదయమిత్రమండలి. ఇప్పటికి 
ఒకటిన్నర దశాబ్దాల కాలం క్రిందట జాతీయ, యువజన దినోత్సవం సాక్షిగా 
ఆవిర్భవించిన ఈ సామాజికసేవా సంస్థలో నేను కూడా ఒక సభ్యునిగా అకక నో పూర్వజన్మ 
సుకృతంగా భావిస్తున్నాను. -గరగబాబు నేమిశెట్టి 


స్త్రీలు పురుములకంటె ఉన్నతులు. 


న ఉత. 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


మిత్రమండలి కార్యక్రమాల కరపత్రాలు 


rr re 
fy క EIR, thos hay Ee MDa 
wt 0104 Deca? ఫొటోల 020 చచ్చును Payee? 


సహొదియి మి! తమిండెల neve sts అలల ఉనా FREE SPOKEN అయి! 4 MUSICAL CLASSIS se క్‌ ~ 
సహ్మాదియి బు + INDIAN OAM CLINICS | ee =] లవ భం దర 
snes TRS మిత్రమండలి, పిఠాపురం బాండ “| 2 సహృరయ లిత్రమంరం బాలి ల 
pr | ఉవిత వేసవి శిక్షణా తరగతులు _ ఉచిత వేసవి క్లాసులు ప్రారంధం=? 
ఉలికి యోగా, నమా? విజ్టావెక మరియ త్పోకక 1. మంసపాటి మాట od ముట్‌ దట? [ల Degree agate Str hans, ఫంలికుఖాలా 
అరర్లీమ క్ల సాల (హిరంటిలి = వంటి సెప్పుట మరి కాల 4 స్త వ సం ere ree న. 
Bawa ఆట wk ir rime 0 Bret డయా ఇరుకు లన్రమాధళా లము తేళ్లమట్టుడానా  “మన్కనుని మిత్రమచవో ఊ మే విందులో 35 ౨0మలా మిచ్చి 
Saoes అన్న eg, twigs a8 1 dm ముకి నెన్‌ tom పోక రిాగసక్‌ విరియ జీ హెచ్చి తుంది ర్యారా ఉకాకోగ్యం మల కారకాన్ని నచ్చ ఈ మతిపలపులలో 3 ఇ9మింటుర్న ఆతప్మాతారి కో ఈ హ్రీం కార్యవాతు చంతుతంం. 
తము దం యుతి ss oped ayer ఈ 014 me, ఏతా. శష్యహైర్‌ ఆలర్‌ ధిరన రంది దరియి వేరి అదం, ఇసాకి మెళ్కా స్థెమ్యులేషక మొధింగి ఏలా పాయుజ్యలారి కోంం ఈ క్రీంని కార్చిక్రమాలను రుయుతోంం. ఓ ఆరాక 2602 జత 
వంటలు బలు wy ala Fas tyne bye rime వనరు న 
lia కదల ms Prats serene | అహకకోరంకకం లత వా స్యా (Sime Dod] మలేవలి ఏలయన మును. ph spe వమన 
= మ క Ym gan తానును కనన 


fh Tamm wt అల. Spat Pitt ates? 
మంటే బలా ie Bes ws tow 
we mre? 


Frmoe 1 ugh | అట ఇంక్‌ మ 313 day Crm 
t hk dri ten ర అన్యా టను seo ors ఊరి? 01 000 
తనం 6 22 22కి ఫ్‌ సలా అలి rr Case తగన Bet 11 ret వలకు 
saat spans MYST opm rr అర్‌ ean శాగాంనీ పాములు పాక బస్టాండ్‌ పిహాచుతం 
mee వాకా వ వమ నం సన ననన 
నచ వచ మరం నల యు om చయల ee 
ద నలం teas seen yan దాం TT. Try? 
Saf 2a wots 40000 hm Bm 108 es Pepi ee కు రదు, సద్య కంలుతు 
న. అ ముందుగా అఫ్రికేపడిై వఖుయంతరండికి తరతమ 


PTT 
pend ete LE కన్‌ కాలిక hoe మన్‌ 
డే Moe ian ets 
క క 


వప్పాదయే మిత్రమండలి. ఉంగంతాతి రీధి, పిఠాపురం, ఫోట్‌ 236218 
శ ర ంధనిధశంారాపు 6బైరు ఫట్టుమార్టర్‌ 2506ల 
శ కృషదరరాయ వెంకట్రావు శ్రుతీ పిల. 9990221828 


తిండీ yao pen ed ఏల్‌ * 


nde Gane nee 
x రా య. PRR నాన క 2 ఉర్పస్మాక్యట్టుాని పనే PE Ducted ఏల ఆజం? కాళ 
పకి 
అాజననా. ఉందే 
అమకోజా వెంశటేశ్వరకావు, 


"పూచి యేరైనామి, వొక మేక - కూల్చి బయెలకు దూదడోయ్‌" 
ఉచిత వేసఐ శెక్షణా తరగతులు 
వద్యాళ్యలలు ఉక్టిని సారిలలా కరింర్థంచ్‌ 9 శరా శంతల వేలం 


రులు ది 


అరమ్మనిర రహ కురిన కరర 


ముగా పాఠశాల మరియు కళాశాల 
సంబంధించిన దేశభక్తి గేయాలు 


గ ——- తరు. బాలా 
త... | 


70వ 
నీ, విద్యార్థులకు 
శీల కల్‌ న Dg, cet 


ల deh Morey స్యాజల) ఏకాగ్రత కొరకు యోగా. pred కాకులు. 


ల్‌ + వెశరకి పారోరాతక 
సమయం : ది.7-8-2016 ఆదివారం ఉదయం 9 గంటల Sas te users 
నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ae, వను జు జూ నవం 
స్థలం శి మున్సిపల్‌ హైస్కూలు (085), పిఠాపురం నమా నం ట్య. ఆాకకిరాలీ మద్యనే పై బ్యూట ధామస్‌ వరాల 


రకా బృందం దితరడ 
అ శ్రీని boold neg Hed 1 శీ ఎనీ 1s iow low 


3 {hat got st pita క్రీ ఒ వవహ 
క i font ayaed ttt 18 చూ ఓ 

a పట్ట Peet 17 4000 బంక ఏవం ౫0? ened అక్కల హైనా! 
జ ర కలు ఆర్‌ క ప ర! 


రిలప్టషిని కతరకు పంఎతించంరి. 
rm ppv PU OO ten సాంతం దర denne 
వతీట్‌ 8 $2 09 4 ఆం (0 000021412 


ఆసక్తి గల విద్దార్థిన్సీ విద్యార్థులు ఈ కావకాతాన్న. తపప యోగం 


పి. శ్రీనివాస్‌, శిక్షణా తరగరుల ప్రిన్సిపాల్‌, సల: 77948 28167 
శ్రీమతి సి, హెచ్‌. పావని, ఆర్గనైజర్‌, సళ: 70369 21412 


[> 7 మి జ్యరారావెనామిలు పాది మ 
2014770412 7704020107. 7030021412 
ఇట్లు సహృదయ మిత్రమండలి, పిఠాపురం ares క్ట 
సెల్‌: 90147 76412. ఫోన్‌: 08869 - 250218 LES le rm 


Free Spoken English ఈ 
Musical Classes సని త్వరపడండి 


సహృదయ మ్మ త్రముం౦డలి, సికాషరం వారిచే 
ఉచిత ఎసవి శిక్షణా తరగతులు 


మిిటలారా ! కలి 


నిట్యాదయ మిత్రమండలి సంక్రమ సిందుం 
పిఠాఫురం 


దితిష్టర్లు నెం 70౫3/2011 


శో REE SPOKEN ENGLISH CLASSES 


తేది. 0% 


ఎవ్పటిలాగ ఈ వేనలి సెలత్రలలో 11.30 
త విద్యార్థినీ విద్యాద్ధల ఏరి 
స అంగాలలో ఉచిత [మల అందిలలు 


తయా 


నంట్రదించనలపిన ఫోక్‌ 2 ౨247444447 


గ్ల 12. 1-5-2010 మండీ 1-6-2010 వరకు 
శిక్షణా సమయం : ఉదయం తిగరిల నుండి మధ్యాహ్నాం 11 గయల వరకు 
శిక్తణుస్తీలం  : ఆర్‌.ఆర్‌.జహెచ్‌.ఆర్‌. గవర్నమెంటే హైమ్యూల్‌, పిఠాపురం. 


రిజిస్ట్రేషన్‌ పీజు రూ, 30/+ లు మ్యాశమే, 
రిజిస్ట్రేషన్‌ జరుగుచున్న డిం 


సవ్యాదయ మిత్రమండలి సంక్షేమ సంఘ్‌ం 
పిఠాపురం 


రజిప్టర్లు నెం 703/2011 


సహ్మదయి మిత్రిమిండలి సీంక్షేమ సంఘం 
పిఠాపురం 
రిజప్టర్లు నెం 703/201 1 


తేది. 05-01-2012 తేది. 05-01-2012 
అయ్యా! 

యువజన దినోత్సవ నేందర్భముగా వవేకానండ జయంతి రోజున విద్యా 
విద్యార్యలకు ది 12.01.12న గురువారం మధ్యాహ్నం 01-30ని,లకు నుండీ 
"దేశ భక్‌ (కాల పోటీల శ్రీ సూర్యరాయ గ్రంధాలయములో విర్వవాంచుమును 


ప్రతీ పారశాలకళాళాల నుండీ విద్యార్థులను పంపించనలసినడిగా కోరుతున్నాడు 


: చీ, 7728-2016 ఆదివారం ఉదయం 9 గంటల 
నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 
శం : మున్సిపల్‌ హైస్యూలు(095), పిఠాపురం 
er ర్త ఇమ రరూనులు 


ప్రతీ పారశాల/డళాశాల నుండి విద్యార్థులను పంపించవలసినడిగా కోరుతు 


కానియర్స్‌కు, పీనియర్స్‌కు (ప్రథమ, ద్వితియ, తృతియ బహుమతులు ఇవ్వబడును. 


జూసియర్స్‌కు, సీనియర్స్‌క ప్రధమ, ద్వితియ, తృతియ బహందుతులు ఇన్వుందును 


జూనియర్స్‌ : 8, ౪ 10 తరగతి విద్యార్థులు జూనియర్స్‌ ౩ క 9, 10 తరగరి విద్యార్థులు పి. శ్రీనివాస్‌, శణా శరగళుం స్రీవిసాల్‌, సళ 77948 28167 
సీనియర్స్‌ 3 ఇంటర్‌మీడియట్‌ మరియు డిక్రీ సీనియర్స్‌... ఇంటర్‌మీడియట్‌ మరియు దిగ శ్రీమతి సి.హెచ్‌. పొపని, అర్లవైజర్‌, పెళ 70369 21412 


న్యాయ నిల్టేతల నిర్ణయం మేరకే బహుమతులు ఇవ్వబడును 
సంప్రదించవలసిన ఫోన్‌ నెం 9247444447 


న్యాయ న్లోతల నిర్ణయం మేరకే బహుమతులు ఇవ్వబడును. 
సంప్రదించవలసిన ఫోన్‌ నెం 9247444447 


అట్లు సహృదయ మిత్రమండలి, పఠాపురం 
సెల్‌: 90147 76412. ఫోన్‌: 08869 - 250218 


కుల విభజనను ప్రోత్సహించే మత గ్రంథాలను మనం గ్రుడ్డిగా లందుకు నమ్మాలి? 
న ఉనా III Ie Tee Ieee Ie 


సహృదియం....! 


మిత్రమండలి దృవపత్రాలు 


CERTIFICATE OF 
A.P. REGISTRATION OF SOCIETIES 
ACT. 35 OF 2001 


SAHRUDAYA MITRAMANDALI 


APPLICATION FOR THE SPOKEN ENGLISH, YOGA AND 
GENERAL KNOWLEDGE COURSES 


1. Name of the Candidate 

వె Father's Name 

3. Date of Hirth 

4. Qualifications 

క Name of the School or College : 
ఈ. Address foc Correspondence 


7, you are amemberinN, C.C., 
NSS Scout or any Social activities 
బాల full particulars న 

& Have yuu (లాలన in Sports & 
Game: (Meatic the రులు 
played) 


9. Hobbies 


has this day been registered under the Societies Registration Act. 35 of 2001 10. What is your aim in Joining this 


coune 
Ml. What is yout ambit 
Given under my hand at Kakinada this [ఈ day ot _Aderabor న 
ler 1100 you interested ia participation 
Twothousand Eleven lm srs 1933 5.౬ la Social Activities Mention Prexs 
participation in activites) 
13.Who is your favourite 
National Leader 


1 hereby do:lare that | shall sicily and obediently follow the rules and regulations 
prescribed by the convenen{Sahradaya Mitramandali) during the stady period. | shall be regular and 
punctual in attendance. | shit! obcy the inatroctions. 


Pithapuran, 1 Signature of the Candidate 
Date: 


gADRYA MITHRA may, 
REGO. NO. 7032011 On, 
O,No. 141-11, Vengalavari Street. 
Prnapuram - $33 450, E.G Dt. AP. Ph - 250218 (08869) 


Thts is to Certify that Master / Kurnari 


_ 5chooVCollege..._. = Villager Town 


hobdeys 21 6 pert of ¢ MA. MD (AC 


PITHAPURAM 


PATRIOTIC SONGS 


వేదాలు దేవుని సృష్టి కాదు. అవి మానవులు రచించినవే. 
వ ఉల III Tee Ie Tee eee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


తూరు.గోదావరి!జిల్లా 
Op శ న్‌! pt) 2. 


నిజమైన రైతిక విలువలే ఈ విశ్వం యొక్క నవ్యమనుగడకు ఆధారాలు. 
ఎల ee ఈ టం లన పంట ఖా పకట పలా 


సహృదియం....! 
ire నిత్రునుండలి కార్యక్రునూలలో కొర్షి...... 


ల్రేబెలికాని భ్లావనఠావు సభాసదిని 


తు 


మానవుని భవివ్యత్తుకూ జ్యోతిష్యానికీ సంబంధం లేనేలేదు. 


eee eee eee ఉ[పా IIIT Tee Ieee Ie 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
అసుబంధం 


రో మూసీ 


క్రీ1శే॥ ఆవంత్స సోమసుందర్‌గారెప్పుడిచ్చారో తెలీదు కానీ నా పుస్తకాల్లో పాతనోట్స్‌ కాగితాలకు పత్రికల్లో 
అచ్చయిన కాగితాలు అంటించిన ఒక చిన్న పొత్తం దొరికింది. నాలుగు ఉర్జూకథల తెలుగనువాదం అది. మూడు 
చిన్న కథలు, ఒక కథానిక. సో.సు. ఐదో నెంబరు వేసి ఖాళీగా ఉంచేసారు. బహుశా మరోటి కలుపుదామని 
భావం కావొచ్చు. కళాకేళి నికేతన్‌ స్టాంప్‌తో దాదాపు శిధిలావస్థకు చేరిపోయిన ఆ పొత్తంలోని కథలు ఎందుకనో 
ఈరోజు మరింత అవసరమనే స్పృహ కలిగింది. మనిషికంటే మతానికే విలువ పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో, 
మతతత్వాన్ని తోసిరాజని మానవత్వానికి పట్టంకట్టే ఏ చిరు ప్రయత్నమయినా ఆహ్వానించదగ్గదేనని నా భావం. 
అలాగే దేశభక్తి పేరిట దేశాన్ని లూరీ చేస్తున్న వర్తమాన వ్యవస్థలో ఏది దేశభక్తో ఎవరికది అవసరమోననే స్పృహ 
కావాలి. అట్టడుగు వర్గాల దీనస్థితికి అద్దంపట్టే ఇవి అప్పట్లో, ఏయే పత్రికల్లో ప్రచురించబడినాయో తెలీదు. 
ఇంకొద్ది రోజుల్లోనే కాలానికి ఆహుతైపోనున్న ఆ కాగితాల్లోని అక్షరాల్ని వో దరికి చేర్చి ఈ కథల్నిలా మీ ముందుకు 
తేవడం అవసరమని తోచడంతో ఇదిలా బయటికొచ్చింది. ఉన్మాదం కన్నా వివేచన ఎన్నోరెట్లు ఉత్తమమని యిది 
చదివిన తర్వాత ఏ కొందరు తీర్మానించుకొని ఆలోచనకి ఆసరాగా నిలబడ్డా ఈ కృషి ఫలించినట్టే. 


= గౌరవ్‌, పిఠాపురం 


IF SHARKS WERE PEOPLE... 

“If sharks were people,” his landlady’s little daughter asked Mr. గ, “would they be nicer to 
the little fish?” “Of course,” he said, “if sharks were people, they would have strong boxes 
built in the sea for little fish. There they would put in all sorts of food plants and little 
animals, too. They would see to it that the boxes always had fresh water, and they would 
take absolutely every sort of sanitary measure. When, for example, a little fish would 
injure his fin, it would be immediately bandaged so that he would not die on the sharks 
before his time had come. In order that the little fish would never be sad, there would be 
big water parties from time to time; for happy fish taste better than sad ones. 


Of course, there would be schools in the big boxes as well. There the little fish would 
learn how to swim into the mouths of the sharks. They would need, for example, geography 
50 that they could find the sharks, lazing around somewhere. The main subject would 
naturally be the moral education of the little fish. They would be taught that the grandest, 
most beautiful thing is for a little fish to offer himself happily, and that they must all believe 
in the sharks, above all when they say that they will provide for a beautiful future. One 
would let the little fish know that this future is only assured when they learn obedience.... 
If sharks were people, there would of course be arts as well. There would he beautiful 
pictures of sharks’ teeth, all in magnificent colours, of their mouths and throats as pure 
playgrounds where one can tumble and play. The theatres on the bottom of the sea 
would offer plays showing heroic little fish swimming enthusiastically down the throats of 
the sharks.... There would certainly be religion. It would teach that true life begins in the 
sharks’ bellies... In short, there could only be culture in the sea if sharks were people.” 


From ‘Kalendergeschichten’ by Bertolt Brecht. 


సత్యం - శైతికత ఇవి రెండే మానవుడి, విశ్వమతానికి జీవనాడులు. 


eee eee eee ఉఇ[వా III II De Ieee Ie 


“నేనెందుకు నవ్వుతున్నానా?” 


రచన : అబ్బాస్‌ అనువాదం : సూరన్న వి. 


(మనసు చెదిరిన ఒక రెఫ్యూజీ ముందూ వెనుకా, హిందూ, ముస్లిం కత్తిపోట్లు తిని చివరి దశలో - డాక్టరు, 
ఒక మౌలానా ఒక సనాతన హిందూ యింకా యితరుల ముందు తన కథంతా చెబుతాడు) 


“నేనెందుకు నవ్వుతున్నానో మీకు తెలుసుకోవాలని వుంది? చావసిద్ధంగా వున్న మనిషి ఎందుకు నవ్వుతున్నాడా 
అని మీకు తెలుసుకోవాలని వుంది. కాదు? 


డాక్టర్‌ సాబ్‌! మీ కేమీ ఆందోళన వద్దు. మీ డిస్పెన్సరీకు వెళ్ళి మీ క్వినైన్‌, ఆస్పిరిన్‌ మాత్రలు అమ్ముకోండి. 
మీరు గాని యింకెవరుగాని యీ చావునుండి తప్పించలేరు. నాకు ఒక్క కత్తిపోటే గాదు! రెండు : తీవ్రంగా - ఒకటి 
వెన్నులోనుండి లివర్‌ వరకూ, రెండోది కడుపులో - పేగులు, రక్తం, కన్సించటంలా?... 


నే నెందుకు నవ్వుతున్నానో తెలుసుకోవాలని మీరంతా ఆగారు? చావ సిద్ధంగా వున్న మనిషి యీ దశలో 
ఎందుకు నవ్వుతున్నాడా” అని మీకు ఆశ్చర్యంగా వుంది? చెపుతాను. కారణ మేమంటే - నే నెవరినో నాకిప్పుడే 
జ్ఞాపకం వచ్చింది.... 


ఏమన్నావు భాయీ? అందులో నవ్వేందుకేముందా? ఆగు, అంతా వినేవరకు. అప్పుడే... నే చావబోతున్నా 
ఎందుకు నవ్వుతున్నానో నీకే తెలుస్తుంది..... రెండు నెల్ల నుండి నేనెవరినో తెలిసికోవటానికి ప్రయత్నిస్తున్నా ముస్లింనా, 
హిందూనా, సిఖ్ధునా?... బ్రాహ్మణుడనా” అంటరానివాడినా? పేదవాడనా' భాగ్యవంతుణ్డా? ... తూర్పు పంజాబు 
నుండా, పశ్చిమ పంజాబు నుండా? ... నాది - లాహోరా, అమృతసరా? లేక, రావల్సిండా, జలంధరా? అని, నేనే 
కాదు యింకా చాలామంది ప్రయత్నించారు నన్ను గుర్తుపట్టడానికి. నాకులం, నా మతం, నాపేరు? కాని సాధ్యం 
కాలా యెంత ప్రయత్నించినా నాకే గుర్తుకు రావటం లేదు, కాని యిప్పుడే జ్ఞాపకం వచ్చింది. .... యిపుడే, నే 
చనిపోయేటపుడు:... 


డాక్టర్‌! మీ ఆందోళన నేమీ సాయం చేయదు. నమ్మండి ప్రపంచంలో యింకే డాక్టరూ నన్నిపుడు (బతికించలేడు. 


ఈ రెండు వైపులా వున్న కత్తి పోట్లు - ముందు మీరు ఏ గాయానికి చికిత్స చేయాలా అనే సమస్యలో 
వుంచాయి. నా జీర్ణ (పేగులను సరిచేయటానికి నన్ను వెల్లకిలా పడుకోబెడ్తే వెనుకగాయంలో నుండి రక్తమంతా 
పోతుంది. మీరు ఆరంభించక ముందే నే చనిపోతాను. పోనీ, నన్ను అటు త్రిప్పి వెనుకవున్న గాయాన్ని చికిత్సకారంభించితే 
- ప్రేగులు, లివరు అన్నీ బైటికి వస్తాయ్‌. అంచేత తొందరొద్దు. నా కథ వినండి... 


అది రెండు నెలల క్రితం - కొన్ని రోజూలయ్యాక నాకు సృహ వచ్చింది. అపుడు నేను ఢిల్లీ గవర్నమెంటు 
హాస్పిటల్‌లో వున్నట్లు మాత్రం తెలుసుకొన్నాను. 'నీ పేరేమని డాక్టరడిగితే, ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాకపోవటం 
చేత, “గుర్తులేద”నే చెప్పాను. “హిందువా, ముస్లింవా” అని కూడా అడిగితే దానికీ యింకే సమాధానం దొరకలేదు. 
నాకు - నా గడిచిన జీవితాన్ని గూర్చి... ఆఖరుకు నా మతంగాని కులంగాని, యిల్లుగాని, కుటుంబంగాని ఏవీ 
జ్ఞాపకం లేవు! చివరికి - నాకు పెళ్లయిందో, లేదో కూడ మరచిపోయా. నేను యువకుణ్ణని మాత్రం కొంచెం 
తెలుసుకున్నాక, అద్దంలో చూసుకుంటే కొత్తగాను, ముడుతలతో, అపరిచిత ముఖంలా కన్పించింది. నేనలాంటి 
మొహం యిదివరకెపుడూ చూసినట్లు గుర్తులేదు. 


న్యూఢిల్లీలోని డాక్టర్లంతా నా చెదరిన మనస్సును బాగుచేద్దామని ప్రయత్నించి విఫలురయ్యారు. కనీసం నే 
నెవరినో గుర్తించుకోటానికి కూడ సాయం చేయలేకపోయారు. నాకు పేరు లేకపోతే చచ్చిన వాళ్ళతో సమానమేనని, 
ఎంతో ప్రయత్నించా, జ్ఞాపకం తెచ్చుకోటానికి. 


ఎంక్వయిరీ చేసిన తర్వాత మాత్రం - నేను పంజాబునుండి, శరణార్హులలో గాయపడి తీసుకురాబడిన వాళ్ళలో 
చావగా బ్రతికిన వాళ్ళలో నేనొకణ్ణని మాత్రం తెలుసుకున్నాం. వాళ్ళు ఏమతం వాళ్ళని నేను హాస్పటల్‌లో అడిగితే - 
అన్ని మతాలవారూ వున్నారనే తెల్సింది. ఏం పని జరిగిందంటే - అమృతసర్‌కూ లాహోరుకూ మధ్య శరణార్భులున్న 
రైలుబండ్లు రెండూ ఒకదాని తర్వాత ఒకటి పట్టాలు తప్పి బోల్తాలు కొట్టాయి. ఒకదాంట్లో పడమటి పంజాబు నుండి 


©, ల తే ©, ల 
మానసిక వరిశుదత మనిషిని విముక్సుణ్లి గావిస్తుంది. 
హ్‌ ర లల 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
అమృతసర్‌కు వచ్చే హిందూ శరణార్థులూ, రెండో దాంట్లో తూర్పు పంజాబునుండి లాహోరు పోయే ముస్లిం 
శరణార్జులూను రాత్రి 11 గరకు. రైలు వెళ్తూంటే, పట్టాలలో ఓ బాంబు (పేలింది. చాలామంది చచ్చారు. 
కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు దగ్గర పొదల్లో దాక్కున్న గూండాల తుపాకి గుండ్లకు, కత్తిపోట్లకు 
ఆహుతయ్యారు. దెబ్బలుతిన్న కొందరు మాత్రం ఆ "చీకట్లోనే గుడ్డిగా పరిగెత్తారు. చెల్లాచెదురుగా; 


ఇంకొక గంటకు ఓ మైలు దూరంలో ఎదురొచ్చే బండికీ యిదే గతి పట్టింది... అక్కడా యిట్లాగే!... దగ్గరలో 
వున్న అడవిలోకి దున్నిన పొలాల్లోకి పరుగులెత్తారు. 


మర్నాడుదయం - ఇండియన్‌ యూనియన్‌ సేనలు పాకిస్థాన్‌ సేనలు సరిహద్దు కాపలా కాయడానికి వెళ్ళినపుడు 
- ఆ రైళ్ళనూ, శవాలనూ, గాయపడ్డ వాళ్లను చూసినయ్‌. ఆ బౌండరీలో పడినవాళ్ళు హిందూలో, ముస్లింలో 
గుర్తించలేకపోయారు. ఆ దౌర్భాగ్యుల్లో నే నొకణ్ణని, నా బట్టలన్నీ రక్తముతో వున్నాయని, నా కాళ్ళు పాకిస్థాన్‌లోనూ 
తక్కిన శరీరం ఇండియన్‌ యూనియన్‌లోనూ వున్నాయని, స్పృహతప్పి పడివున్నానని అంబులెన్సులోకి నన్ను దెచ్చినతను 
చెప్పాడు. 

ఆ క్రొత్త బౌండరీలైనంతా రక్తంతో గీయబడినట్లుందట! హిందూ, ముస్లిం సిక్కుల రక్తం మిళితమై పవిత్ర 
భూమిలో యింకింది! అవిభాజ్యంగా... అవిభేదంగా!... 


మౌలానా! ఎందుకట్లా నావైపు చూస్తావ్‌! నీవేమనుకుంటున్నావో నాకు తెలుసు. నేను ముస్లింననే చెప్పుకుంటాననే 
ఆశతో చూస్తున్నావ్‌. మీ 'అంజుమన్‌ ఖుద్దమ్‌-ఉల్‌-ముస్లిమీన్‌'ల తరఫున కర్మకాండలు జరపటానికి సిద్ధమవుతున్నావ్‌. 


ఓ మహాశయాజీ! నువ్వో! నున్నని గుండుమీద పవిత్రంగా పిలక ధరించావ్‌! నీ ఉద్దేశం కూడా నాకు తెలుసు. 
నేను హిందువునని చెప్పుకుంటానని మీ 'ధర్మసేవక సంఘం” తరఫున అంత్యక్రియలు చేయాలని ఎదురు చూస్తున్నావ్‌! 


బొంబాయిలో పార్ఫీలు, చచ్చిన వాళ్ళను రాబందులకు వదులుతారనీ రాబందులెపుడూ ఎదురు చూస్తుంటాయనీ 
విన్నాను. కాని మనుషులు కూడ రాబందుల్లాగ... యిట్లా.... అని నాకు తెలీదు. 


నా కథ చెప్పటానికి ఎక్కువసేపు మాట్లాడాను. 


అప్పటి నా గాయాలు రెండు వారాల్లోనే నయమయాయ్‌ కాని నా మెదడు దెబ్బతింటం మూలాన జ్ఞాపకశక్తికి 
లోటు వచ్చిందని డాక్టర్లు చెప్పారు. అందుచేత యిక నేను పేరు లేని మనిషి గానే పేరు పొందాను. పాకిస్తాన్‌ 
పత్రికల్లోనూ ఇండియా పత్రికల్లోనూ నా ఫోటోలు ప్రకటించారు. నా స్నేహితులుగాని, బంధువులుగాని, ఎరిగున్న 
వాళ్ళుగాని నన్ను గుర్తిస్తారేమోనని. 


బహుశః వాళ్ళుకూడ చంపబడే వుంటారు. 
ఇక నే నొక్కడనే యీ ప్రపంచంలో. 


తర్వాత ఆ హాస్పిటల్లోకి యింకా కొందరు క్రొత్తగా, గాయపడ్డ శరణార్ధులు రావటంవల్ల, యిక నాకక్కడ 
తావులేదని డాక్టరు చెప్పటం మూలాన బైటకొచ్చేశాను. యింకెక్క డన్నా పిచ్చాసుపత్రిలో చేరదామని. 


నగరమంతటా తిరుగుతూ 'జేమ్‌ మసీద్‌” వద్దకు వచ్చాను. అక్కడ కెదురుగా ఓ మైదాన్‌లో వున్న శరణార్థుల 
కాంపుకు వెళ్ళి శరణు వేడాను. అక్కడ - “హిందువునా? ముస్లింనా? అని అడిగితే - నాకు గుర్తుకు రావటం లేదని 
చెప్పా. అది నిజమేగా! నాకు అబద్ధం చెప్పాలని లేదు. “ఇది ముస్లిములకు మాత్రమే” నని ఖచ్చితంగా చెప్పటం. 
మళ్ళీ నేను వీదులంట తిరగటం. 


న్యూఢిల్లీ చేరుకున్నా. ఇక్కడింకా చాలా పెద్ద శిబిరాలున్నాయి. నేను వాలంటీర్లను రక్షణివ్వమని భిక్ష వేడుకున్నా. 
“హిందూవా? ముస్లింవా?” అనే అడిగారు అక్కడ కూడ. “జ్ఞాపకంలేద”ని చెప్పక తప్పింది కాదు. 


“పేరు?” 
“అది కూడ జ్ఞాపకం లేదు. నాకింకే విషయం కూడ గుర్తులేదు. ౫ 
“అయితే యింక్కెడికైనా పో! ఇది హిందువులకు మాత్రమే” అన్నారు. 


ఇక చేసేది లేక అట్లాగే ప్రతి క్యాంపుకు తిరిగాను. హిందూలకూ వున్నాయి. ముస్లింలకూ వున్నాయి. గాని 


We grow small trying to be great. 


యీ 'రెఫ్యాజీక్యాంప్సు' మానవ మాత్రులకు మాత్రం ఎక్కడాలేవు! 


ఆ రాత్రికి చాలా అలసిపోయా. పాదాలు పుళ్ళుపడ్డాయి. స్పృహ తప్పి పడిపోయాను రోడ్డుమీద, ఒక సిక్కు 
సర్దార్‌ బంగళాకెదురుగా, ఆయన సెక్రటేరియట్‌లో చిన్న ఉద్యోగి. నన్ను తీసుకెళ్ళి వుపచారం చేసి పాలు త్రాగించాడు. 
నాకు సృహ వచ్చాక ఆయన నన్ను “హిందూవా, ముస్లింవా, సిక్కువా?” అని మాత్రం అడగలేదు. 


“కాస్త తేలికగా వుందా, భాయీ! అని మాత్రం అడిగాడు. 


అక్కడే కొన్ని రోజులున్నాను. ఆ సిక్కు సర్దార్‌ భార్య, పిల్లలు వాళ్ళంతా నన్ను చాలాదయతో చూశారు. నేను 
నా కథంతా చెప్పి, నా మనస్థితి కూడా చెప్పి, నే నెవరినో చెప్పలేనని కూడా చెప్పాను. అయినా వారెంతోదయతో 
చూసారు. కొన్ని రోజులయ్యాక రావల్సిండి జిల్లా నుండి, వాళ్ళ బంధువులు శరణార్భలై వచ్చారు. ముస్లిం గూండాలచే 
తీవ్రంగా గాయపడ్డారు. బలవంతాన మతంలోకి మార్చబడ్డారు. తోటివాళ్లు, వాళ్ళ బంధువులు చిత్రవధ చేయబడటం 
వాళ్ళు కళ్లారా చూశారు. అందుచేతనే వాళ్ళ గుండెలు అసహ్యంతోనూ, ద్వేషంతోనూ మండుతున్నాయి. వాళ్ళూ, 
వాళ్ళూ చెప్పిన కథలు వింటూంటే, ముస్లింలంటే నాక్కూడా అసహ్యం పుట్టింది. 


ఆ సిక్కు సర్దార్‌, నేనెట్లా జ్ఞాపకశక్తి హీనుణ్నయానో, నా వింత కథంతా వాళ్ళకు చెప్పాడు. వాళ్ళలోని పెద్దవాళు 
ల నా మనస్సును యధాస్థానంలోకి తేవదానిక్కూడా ప్రయత్నించారు. కాని యువకులు మాత్రం నన్ననుమానించసాగారు. 
ఒకనాటి రాత్రి వాళ్ళలో ఒకడు నేను అబద్ధం చెపుతున్నానేమోనని, పోనీ, ఒకవేళ నిజంగానే జ్ఞాపకశక్తి పోయినా 
నేను ముస్లింగా మారిపోయానేమోనని చెప్పటం విన్నాను. వాళ్ళ చూపుల్లో ప్రమాదాన్ని చూశాను. ఆ ఆలోచనే నాకు 
మళ్ళీమళ్ళీ తట్టింది - “ఒకవేళ నేను ముస్లింనే అయితే? నే గాయపడక పూర్వం, అలాంటి ఘోరాలు ఎన్నో 
చేసివుండకూడదు, ఎవరికి తెలుసు?” అని యిట్లాగు. 

ఆ రాత్రే ఆ యిల్లు విడిచి పారిపోయాను. మళ్ళీ రోడ్డు ఆకలీ; యివేగతి! 

“ఇది ముస్లిం శరణార్థుల శిబిరం” 

“నీవెవరవు?” నీ పేరేమిటి? నీ మతం? 

ఎక్కడ్నుంచి వచ్చావ్‌? “ఇవే ప్రశ్నలు, ప్రశ్న పరంపరలు? జ్ఞాపకశక్తిహీనుణ్ణి కాబట్టీ వీటిల్లో దేనికీ సమాధానం 
యివ్వలేకపోయాను. 

ఇకెక్కడా రక్షణలేదు. నడవటానికి కూడా శక్తిలేదు. ఆ 'జేమ్‌మస్టీద్‌' మెట్లమీద పడ్డాను, చావసిద్ధమై, అక్కడ 
నేనెంతసేపు తెలివిదప్పిపడి వున్నానో గాని నే కళ్ళు తెరిచి చూసేసరికి ఒక 8 సం॥ బాలుడు నన్ను లేపుతూ, వాళ్ళ 
తల్లి యిచ్చిన చపాతీలు తీసుకోమంటున్నాడు. నే కూర్చోలేకపోయినా, అవిమాత్రం పూర్తిజేశాను. పళ్ళెం కూడ 
నాకేసి, బాలుణ్ణి దీవించి కౌగలించుకున్నా నాకు జ్వరంగా వుందని తన తండ్రి వద్దకు రమ్మని చేయూతనిచ్చాడు. 
హంకీ సాహెబ్‌ అతని తండ్రి గొప్ప వైద్యుడు. దైవభక్తి పరాయణుడైన ముస్లిం. రోజుకైదుమార్లు నమాజు చేయటం, 
హిందూలైనా, ముస్లింలైనా పేదరోగులకు వుచితంగా మందులివ్వటం, ఆయన నాకు రోజుకు ముమ్మారు పాలు, 
యునాని మందులు యిచ్చేవాడు. నా జ్వరమైతే పోయింది కాని, అంత గొప్ప వైద్యునిక్కూడా నా జ్ఞాపకశక్తిని కూర్చే 
మందు లేకపోయింది. “నేను హిందువునవుతానేమో, అందచేత మీ యిల్లు విడిచి వెళ్ళవలసి వస్తుందేమో” అని 
అంటే దయాళుడైన ఆ వృద్దుడు - “ఏం, హిందువైతే? అని బలవంతానవుంచాడు అక్కడే. 


కాని ఒక సంఘటన జరగడం వల్ల నే నక్కడుండటం సంభవించలేదు. ఒక రోజు మామూలుగా హకీంసాహెబు 
కొడుకు ఆకలితో మాడే శరణార్థులకు భోజనం పట్టుకెళ్ళి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. నేనూ ఆయనా ఎంత 
వెదకినా ఏమీ జాడలు దొరకలేదు. ఆ బాలుణ్ణి మసీద్‌వద్ద హిందూలు చంపారని ఆ రాత్రికి తెలిసింది. పాపం అతని 
తల్లి యిది విని తెలివిదప్పి పడిపోయింది. ఆమె హకీమ్‌ సాహెబు కంటె కూడ ఎక్కువ దయచూపేది. రాత్రింబవళ్ళు 
నా కతని రూపే కనిపించేది. అతని పరిచిత కంఠం విన్సించేది. - “జ్ఞాపకం వుంచుకో! నీవు చావసిద్ధంగా వున్నపుడు 
నీకు భోజనంపెట్టి బ్రతికించినది నేనే. అయినా నువ్వే నన్ను చంపావ్‌!” అని విన్పించేది. నేను చంపలేదని నాకు 
తెలిసినా - ఒకవేళ, నే హిందువునే అయితే గాయపడకపూర్వం యిలాంటి అమాయక ముస్లిం బాలురను ఎంత 
మందిని చంపానో అనే తలంపు నాకనేకమార్లు తట్టింది. చాల బాధ పెట్టింది. అంచేత వుదయాన్నే ఆ యిల్లు విడచి 
పారిపోయాను. 


An honest man is the noblest work of god 


dee eee ee ee eee ODI III eee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
ఆ రోజుల్లో ఢిల్లీలో మహా భయంకరంగా వుంది; పట్టపగలే ఖూనీలు, విశాల వీధుల్లో బుల్లెట్స్‌ అన్ని వైపుల్నుండీ 
దూసుకొస్తున్నాయ్‌. నాకేం తెలీకుండానే ఎట్లా తప్పించుకొన్నానో రైలు స్టేషన్‌ చేరుకున్నాను. 


బొంబాయిలో యిక్కడ కన్నా కొంచెం తక్కువేనని తెలిసింది. అప్పుడే కదలబోతూన్న (ప్రాంటియర్‌ మెయిల్‌ 
చూడగానే ఎక్కి కూర్చున్నా పెట్టంతా కిక్కిరిసి వుంది. నా ప్రక్కనే ఓ పంజాబు యువకుడు విచారంగా కూర్చుని 
వున్నాడు. రైలు బయలుదేరింది. 


“భాయీ! ఎవరు నువ్వు అని అడిగితే “నాకు తెలీదు. హిందువును కావచ్చు. ముస్లింను కావచ్చు” అన్నాను. 
అప్పుడతను - “అదికాదు భయ్యా! ఈ మార్గం ముస్లిం ప్రయాణీకులకు చాలా ప్రమాదం. నీకు గడ్డం వుంటం 
మూలాన అడిగాను” అని నెమ్మదిగా చెప్పాడు. అతనికి నా కథంతా చెప్పాను. మాసిన గడ్డం వుండటం వల్ల 
నన్ననుమానంతో చూశాడు. సరిగా నన్ను ఎట్లా నమ్ముతాడు? తర్వాత అతని గూర్చి అడిగితే - అతని షాపు, యిల్లు 
లాహోరులో లూటీ చేశారని, బంధువులు చంపబడ్డారనీ. యింకొందరు తప్పిపోయారనీ, యిపుడు బొంబాయి 
వెళ్తున్నానని తన అదృష్టం ఎట్లావుందో అంటూ చెప్పాడు...... 


రైలును బరత్‌పూర్‌ వద్ద ఆపారు. ముస్లింలాగున్న వాళ్ళను బైటి కీడ్చి కాల్చేస్తున్నారు. వ్యవధిలేకుండా, ఇది 
గుర్తొచ్చినపుడల్లా నాకు నవ్వొస్తుంది! ఎందుకో తెలుసా? ఆ గూండాలు ముస్లింలను కాల్చుతూన్నంత సేపూ, కత్తులతో 
పొడుస్తూన్నంతసేపూ - “మహాత్మా గాంధీకి జై” అని అరిచేవారు. చచ్చే క్షణంలోనా నవ్వటానికి యీ విషయం 
చాలు!!.... 


ఆ గూండాలు మా పెట్టెవద్దకు వచ్చారు. నేను ముస్లింనని నాకు తెలీదు. కాని నాకు గడ్డం వున్నదని తెలుసు. 
నా చావుకు ఆ గడ్డం చాలు. వాళ్ళు నా వద్దకు వచ్చేసరికి నాతో వున్న తను నాకు దుప్పటి కప్పి - “మా అన్నయ్యా, 
లాహోరులో గాయపడ్డాడు. మాట్లాడే స్థితిలో లేడు. అతన్నేమీ చేయొద్దని తత్తరపడకుండా చెప్పాడు. వాళ్ళు తృప్తిపడి 
వెళ్ళిపోయారు, ఇంకా కొన్ని కాల్పులు, ఆర్తనాదాలు విన్పించాయ్‌ బలి అయిన వాళ్ళ మూలుగులతో రైలు బయలుదేరింది. 
ఎట్లయితే బొంబాయి చేరుకున్నా ఇక్కడ కూడా ఆ ప్రశ్నే వెంబడించింది! - హిందువునా, ముస్లింనా? అసలు ఎవరు 
హిందువు? ఎవరు ముస్లిం? నన్ను రైల్వో ముస్లింలాగున్నా రక్షించినతను హిందువేనా? హకీం సాహెబ్‌ యొక్క 
అమాయిక బాలుణ్ణి చంపిందీ హిందువేనా?... ముస్లిం లంటే ఎవరు? హకీమ్‌, అతని కుటుంబమా? లేక రావల్పిండిలో 
సిక్కులను, స్త్రీలను అవమానపరచి, చిత్రవధ చేసిన దుర్మార్గులా? aa సిక్కులందరు ఎవరు? - దయాళుడైన సిక్కు 
సర్దారు అతని కుటుంబమా? లేక ఢిల్లీ కల్లోలాలకు కారకులైనవాళ్ళా?... ఇందులో .... ఎవరు హిందువు? ఎవరు 
ముస్లిం ఎవరు సిక్కు?... నీవెవరవ్‌? హిందూనా? ముస్లింనా? ఇవే ప్రశ్నలు నా చెదరిన మెదడు మీద బాగా పడిన 
ముద్రలు! ఈ ప్రశ్నలే రేయింబవళ్ళు నన్ను తరిమాయి: నిద్రలో కూడ భూతాల్లాగు, సైతానుల్లాను, ఎర్రని కాల్చిన 
బల్లాలతో చుట్టుముట్టాయి, యీ ప్రశ్నలకు సమాధానమిమ్మని. 


నేను హిందూను కాను, ముస్లింనూ కాను. సిక్కును కాదు. నేనెవరినీ కాదు. నేనాకమనిషిని మాత్రమే. 
నన్నాదలందని కేకవేసేవాళ్ణి... 


బొంబాయిలో కూడ యీ శరణార్థుల శిబిరాలున్నాయి. సిఖ్ధులైతే సరాసరి - 'ఖాల్సా కాలేజికి వెళ్ళు! హిందూవైతే 
- రామకృష్ణాశ్రమాన్మి పో! ముస్లింవైతే - అంజుమాన్‌ యిస్తాం స్కూలుకు ఫో! ... మరి నేనో? నే నెక్కడికి వెళ్ళాలి? 
నే నెక్కడికి వెళ్ళాలి. నే నెవర్నో తెలియనివాడనయ్యే! నేను వాటిల్లో దేనికీ చెందనుగా? 

ఆఖరుకు నాకు ధర్మం కూడ వేయరు ధర్మాలు చేసేవాల్ళు కూడ - నేను సరియిన తెగకు చెందినవాడనో లేదో 


అని తెలుసుకో కోరుతాను. మరి నే నే తెగకూ చెందనుగా? యిక ఆకలితో మాడి చావవల్సిందేనా? కాదు, కాదు! 
నేనెవరినో ఎట్లయినా తెలుసుకోవాలి! తెలియకపోతే తెరువేలేదు! 


“డాక్టరు, సామని” వద్దకు వెళ్లమని ఆయనే మెదడు బాగుచేస్తాడని ఒకరు నాకు సలహాయిచ్చారు. 'డాక్టరు 
సామని గూర్చి మీరు వినే వుంటారు. ఆయన గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఆయన ఆపరేషన్లూ చేయడు. మందులూ 
వాడడు. రోగులతో మాట్లాడి మాట్లాడించుతాడు. అంతే! అందుచేత ఆయన వద్దకే పోయాను. 


గదులు చక్కగా, కొత్తరకం దీపాలతో వున్నాయి. అట్లాగే ఆయనా, నర్సు కూడా ప్రతిదీ, స్వచ్చంగా, తెల్లగా 
Appearances are often deceptive 


dee eee ఉక II eee ee 


మృధువుగా సానునయంగా వుంటాయి. అన్నిటికన్నా మృదువైంది - డాక్టరుగా గారి కంఠస్వరం, వెళ్ళగానే ఆయన 
నన్ను మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా, వుంచుకొని, ఏమీ శ్రమివ్వకుండా, ఎటువంటిదైనా సరే మనస్సుకు వచ్చినదల్లా 
మాట్లాడమని ఎంతో ఆప్యాయంగా చెప్పి కాగితం, పెన్సిలు తీసుకుని సిద్ధమయ్యాడు. నేను కళ్ళు మూసుకున్నాను, 
గడచినదేదో స్ఫురణకు వచ్చినట్లుంది. మనస్సులో ఎట్లా కన్నిస్తే అట్లాగే చెప్పటం ఆరంభించా... నీలాకాశం... 
నీలాకాశం.... పచ్చని పొలాలు.. ప్రవహిస్తూన్న నది... పడవలు.. పిల్లలు.. కాలవల్లో స్నానం చేస్తున్నారు. ... 
ఆడుకుంటున్నారు.... నీళ్ళు జిమ్ముకుంటున్నారు. వాళ్ళల్లో నేను కూడ వో పిల్లవాడిలాగ, నీళ్ళు జిమ్ముతూ ఆడ్డున్నా” 
అని చెప్తూంటే, ఎవరా పిల్లలు? హిందువులా, ముస్లింలా, లేక సిఖ్ధలా? అని డాక్టరు అడిగాడు. “పిల్లలు! అంతే” 
అన్నాను. “సరే, చెప్పమన్నాడు. మళ్ళీ ఆరంభించా - “పంటలయ్యాక ఓ పొలం.... ఆకాశపుటెత్తున సువర్ణ ధాన్యపు 
రాశి... బాయ్‌ సాకీ పండుగ... ఢోలాక్‌ పాట! వినాలి!....” అని చెప్తూంటే- 


“ఎవరు పాడ్తున్నారాపాట?” “స్త్రీలు” 
mu 4 9 5 9 5 9 ల్‌ 2౫ 
అది సరే, హిందూస్తీలా, ముస్లిం ప్రిలా, సిఖ్ధు స్రిలా? 


“పంజాబీ స్త్రీలు; ముస్లింలు, హిందూలు, సిఖ్ధులు” అన్నాను. డాక్టరు నిరాశతో నిట్టూర్చి, మళ్ళీ 
ఆరంభించమన్నాడు. 


“నాకిప్పుడేమీ విన్పట్టం లేదు. కన్పట్టం లేదు.” 

“ఏం, ఎందుచేత?” 

“నాకు బాగా తలనొప్పిగా వుంది చీకటి! అంతా చీకటి! ఏదో క్రొత్తధ్వని భీకరంగా...” 
“చూడు చూడు,... కన్పట్టంలా?” 


“ఆం... చూడగలను. మంటలు!” ఆకాశానికంటుతున్నాయి. పల్లెలన్నీ భస్మమవుతున్నాయ్‌. ధ్వని పెద్దదవుతూంది! 
అరుపులు, కేకలు, ఆర్తనాదాలు; స్త్రీలు, పిల్లలు, చెల్లాచెదరుగా.” 


“ఆం, వీళ్ళే, నీ కుటుంబాన్ని చంపిన వాళ్ళు, న్స్‌ యిల్లు తగులబెట్టినవాళ్ళూ. నీ మనస్సును చెదరగొట్టిన 
వాళ్ళూ... విను, విను జాగ్రత్తగా విను వాళ్ళేమంటున్నారో” 


“నాకేమీ తెలీటల్లేదు ధ్వని... గగ్గోలుగా... ఒక్కమాట మాత్రం - చంపు, చంపు!!.... రక్షించు, రక్షించు, 
డాక్టర్‌?” 

“ఇప్పుడు, ఇప్పుడే చూడు, విను జాగ్రత్తగా గుర్తుతెచ్చుకో, వాళ్ళెవరో, చంపేవాళ్ళు. తగుటబెట్టే వాళ్లెవరో! 
నువ్వు (ప్రతీకారం చేయాలి! (ప్రతీకారం!!” 

నాకు ఒక అలారం లాగు మోగినట్లయింది. డాక్టరు నే నెవరినో తెలుసు కోవాలని ప్రయత్నిస్తున్నాడు. 


“నే నొక ముస్లింను! సిక్కు సర్దార్‌ బంధువుల్ని చంపాను. నన్ను రైల్లో రక్షించిన పంజాబు హిందూ యువకుని 
షాపు లూటీచేశాను, వేనకువేలు హిందూలను, సిఖ్ధలనూ చంపాను... నేను హిందువును; హకీంసాహెబ్‌ కొడుకును 
చంపాను. అనేకమంది ముస్లింలను చంపాను. స్త్రీలను, శిశువుల్ని.... కాదు, కాదు! నేనెవరినో నే తెలుసుకోను. నేను 
హిందూనూ కాను, ముస్లింనూ కాను, సిక్కునూ కాను. నే నొక మానవమాత్రుడుగానే వుంటాను...” అని అరుస్తూ 
డాక్టరు ఏదో అడుగుతున్నా విన్పించుకోకుండానే పరుగెత్తాను. 


ఎక్కడెక్కడికి పరుగెత్తానో! ఎక్కడకెళ్ళినా-“నేను హిందూని, నేను ముస్లింను, నేనెవర్ని? నేనెవర్నీ కాదు!” అనే 
మాటలే నన్ను తరముకొచ్చాయ్‌. ఏయే ప్రాంతాలు, ఏ యే వీధులు, సందులు దాటానో నాకే తెలీదు. 


నన్నొక మొద్దు మనిషి ఆపి - “ఏయ్‌! సాలా, ఎవరు నుద్‌? ఎక్కడికెళ్తావ్‌?” అని గద్దించాడు. అతనొక 
ముస్లిం మౌల్వీ! అతని కళ్ళల్లో ఖూనీ, చేతిలో చురకత్తి కన్పిస్తున్నా నన్ను తరుముతున్న సమస్యతో నేను- 


“నేను హిందూను, నేను ముస్‌...” అని “ముస్లి అనే మాటను పూర్తి చేయకముందే పస్‌ మని అతని కత్తి 
వెన్నులో దిగింది. అదే యిపుడు మీరు చూసే గాయం.... 


“కాఫిర్‌ కా బచ్చా” అని మాత్రం విన్నా ఎంతో కష్టంమీద తల తిరుగుతున్నా స్పృహ తప్పకముందే నడవసాగాను. 
Better pay the cook than the doctor. 


dee ఉక II eee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 
వెనుక కారుతూన్న రక్తధారతోనే... మీరు నమ్మరేమో... నమ్మొద్దు యీ సమయంలో మీ సర్టిఫికెట్‌ అక్కర్లేదు... 
అట్లాగే ఆ మాటలనుకుంటూనే తూలుతూ యింకో ప్రాంతానికొచ్చానో లేదో... యీసారి. హిందూగూండా- 


“ఎయ్‌ ఎవరునువ్‌? హిందూవా? ముస్లింవా?” అంటూ తన బట్టల్లో నుండి ఖుక్రీ తీసాడు! నేను నా 
హీనస్వరంతో గొనుక్కుంటూ- ఉనే ముస్లింను, నేహిం...” అని 'హిందూ అనే మాట రాక పూర్వము ఆ ఖుకీ” నా 
కడుపులో దిగింది.... 


యిపుడీ రెండు గాయాలు ఎట్లా తగిలాయో తెల్సింది మీకు, నన్ను ముస్లిం మూ పొడిచాడు, హిందువూ 
పొడిచాడు అందుచేతనే డాక్టర్‌సాబ్‌! నన్ను మీరు (బ్రతికించలేరు. మీరు దీనికి ప్రతీకారం చేయ సిద్ధంగా వున్నారు. 
అప్పుడు, చివరి సారి - నేను హిందూనని చెపితే హిందూవీరులు వెంటనే అమాయక ముస్లింలను చంప సిద్ధమవుతారు. 
“నెను ముస్లింనని చెపితే యీ ముస్లిం శూరులు హిందూ తెగమీదే ప్రతీకారం చూపుతారు.... 


నేనెందుకు నవ్వుతున్నానంటే- నేనెవర్నో నాకిప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా భార్య, నా శిశువు చంపబడటం 
నా కళ్ళారా చూశాను. అంచేతనే నా జ్ఞాపకశక్తి పోగొట్టుకున్నాను. ఇప్పుడే ఒక్కొక్కటి స్ఫురణకు వస్తున్నాయి. నా 
పొలాలు నా గ్రామం, నా స్నేహితులు, బంధువులు, యీరుగు పొరుగు... యిపుడు.. నే చావబోయేముందు! 

ఇక మీరు వేచివుండటం వృధా! నేనెవరినో ఎన్నటికీ చెప్పను. నన్ను పొడిచిన ముస్లిమూ, హిందూ కూడ 
తెలిసికోలేరు! పొరబాటువల్ల వాళ్ళవాణ్ణే చంపుకున్నారు. ఇదే నా ప్రతీకారం! - వాళ్ళ యిద్దరిమీదే కాదు - నా వంటి 
వాళ్ళను వేలకువేలు చంపి పవిత్ర పంజాబును మలినం చేసి, అధోగతికి దెచ్చిన - హిందూ, ముస్లిముల పైన, 
సిఖ్ధులపైన యీ ప్రతీకారం! 

“నేను హిందునా, ముస్లింనా? నేను ముస్లింనా, హిందువునా? అనే ప్రశ్నే వారినెల్లపుడూ వెంటాడుతుంది. 
నగరాల్లోనూ, పల్లెల్లోనూ, ఫ్యాక్టరీల్లోని యంత్రాల ధ్వనిలో.... ట్రాంలూ, బస్సులూ, రైళ్ళ మోతల్లో... గ్రామాల్లోని 
నూనె యంత్రాల స్వరాల్లోనూ, వాళ్ళు - గాని, వాళ్ళ శిశువులుగాని, శిశువుల శిశువులు గాని 'శాంతి” అనే దానినే 
తెలుసుకోలేరు! ఘోరాతిఘోరమవుతుంది. యీ నా ప్రతీకారం. 


చచ్చిన తర్వాత కూడ ఎందుకు నవ్వుతున్నానో మీ కింకా తెలుసుకోవాలని వుందా? 


ఉర్జూమూలం : దాక్టర్‌ అఖ్లర్‌ - హుసేన్‌ రాయెపూరి 
నది ఒడ్డున ఉంది ఆ స్మశానము. ఆ ప్రేత భూమిలో గరికిపోచ గూడా మొలవదు. దాని మన్ను పేరుకున్న 
రక్తంలా నల్లగా ఉంటుంది. 
నది ఒద్దు చెట్లకొమ్మలు కరువునబడ్డ మనుషుల్లా ఎప్పుడూ మబ్బులవంక చూస్తుంటాయి. ఆ చెట్లపైన 
రాబందువులు, కాకులు తప్ప మరో పక్షి కూర్చోదు. స్మృశానమంత వెడల్పూ బూడిదకాగా మిగిలిన బొమికలు పడి ఉ 
న్నాయి. ఒకటి, అర, పుర్రె మనిషి జీవితాంతం మీద పళ్ళువిప్పి వికృతంగా నవ్వుతుంది. 


నదిపాయ జిలజిల ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడో అల నది ఒడ్డు ఒరసి, తల ఎత్తి స్మశానం యొక్క ఉ 
దాసీనత చూచి, తలవంచుకొని మళ్ళీ తనదారిన పోతుంది. 


ఆరోజు పట్టణవాసులు ఎవరిదో ఒక శవాన్ని తీసుకవచ్చారు. దాన్ని కట్టెలపైన ఉంచారు. ఒక ముదుసలి 
దానిపై నేయి చిలకరించాడు. ఒక పసివాడు దానికి నిప్పు చూపించాడు. క్షణంలో కాష్టము పేదవాని గుడిసె మోస్తరు 
మండసాగింది. 


మగవాళ్ళంతా ఒకవైపు తలలు పట్టుకొని కూర్చున్నారు. ఆడవాళ్ళంతా ఒకవైపు చేరి ఏడుస్తున్నారు. మంటలు 
శవంపైకి లేచి యింకేమైనా ఆహుతి దొరుకుతుందేమోనని నాలుకలు విప్పి దిక్కులు కెగబాకుతున్నాయి. 


Kk న న 
చీకటి అయింది. సంజరంగులో తడిసిన ఒకటి రెండు మబ్బు శకలాలు, ఆకాశంపైన నెమ్మదిగా పోతున్నాయి. 
రెండు చుక్కలు బాణము కొనల మోస్తరు ఆకాశంపైన మిలమిలలాడుతున్నాయి. చుట్టుపట్టు నిశ్శబ్దంగా ఉంది. 


Cleanliness is next to Godliness. 


dee eee ఇకా Ie I eee ee 


సమీపంలోని మంటల ధ్వని తప్ప మరో శబ్దం వినరావడం లేదు. కమ్మరి అజివి, పంచె నుండి చిలుము గొట్టం తీసి 
కాష్టంలోనుంచి ఓ ఎర్రని నిప్పుతీసి దానిపైపెట్టి, తన మాటలు శ్రద్ధగా ఆలకించే ఓ వ్యక్తికోసరం ఆ సమూహంలో 
వెతికాడు. వాతావరణమంతా దుఃఖాకులంగా జంపి మృత్యు సమక్షంలో, మనుషులంతా మతితప్పినట్టు కూర్చున్నారు. 
అజిబి రెండు చేతుల మధ్య చిలుము ఇరికించి గట్టిగా ఓ పీల్చు పీల్పాడు. ఆ పీల్చుకు చిలుముపైని నిప్పు ఎర్రగా 
మండింది. నాలుగు అయిదు మణుగురులు పక్కలకు రాలాయి. అజిబి గొణగ నారంభించాడు: “హరి! ఎంత చేస్తివి! 
గుండు వాడి రొమ్ముకె తగిలింది. నేను మోరిలో దాక్కొని అంతా చూస్తూనే ఉన్నాను. వాడు జండా పట్టుకొని 
అందరిముందు ఉన్నాడు. ఊరేగింపు నాలుగు బాటల దగ్గరకు వచ్చే వరకూ చూచి, పోలీసువాళ్ళంతా బాట అద్దుకొని 
నిలబడ్డారు. సార్దంటు “ఊరేగింపు ముందుకు పోవడానికి వీల్లేదని” హుంకరించాడు. ఊరేగింపులోని వాళ్ళంతా 
భయపడి పక్కలకు తప్పుకున్నారు. కాని ఈ కుర్రవాళ్ళ గుండెలకే మొక్కాలి! “దారివిడు... మేము ముందుకు పోతాము” 
అని పోలీసులతో సవాల్‌ చేసారు.... 


ఛోటు మాటకు అడ్డం వచ్చాడు. “వెర్రి! ఇన్ని మాటలు... ఎక్కడివి? పోలీసోల్ఫు పిడుగులా పైన పడనే పడిరి. 
ఉరకడానికే సమయం దొరక్కపోతే? ఉరుకుతు ఉరుకుతు ఎంతమంది పడిపోయారు? గుర్రాల కాళ్లకింద ఎంతమంది 
కూలిపోయారు? కొందరు కాలవల్లో, కొందరు రోడ్డుమీద, ఎక్కడ చూచిన మనుషులే! మనుషులు: లారీ దెబ్బలతో 
కాళ్ళు చేతులు విరిగినవాళ్ళకు లెక్కేలేదు. ఇందరు ఉరికినా వీడు కదలలేదు చూడు. ఉక్కు స్టంభం తీరు అట్టాగే 
నిలబడ్డాడు. పోలీసోళ్లు తుపాకులు చేబట్టి జనం మీదికి వదిలారు. ఇంకేమున్నది? పూత, కాత ఉన్న మామిడిచెట్టు 
కూలినట్టు క్షణంలో నేలకూలాడువాడు” అన్నాడు. 


అందరు మౌనందాల్పారు. నిప్పులో ఏమో వెతుకుతున్నట్టు చూచారు. చీకటిలో ఆ చితిమంట భూమిమీద 
విద్యుత్మాంతిలా ఉంది. 


నాయక్‌ గట్టిగా అన్నాడు.... “రాముని ఆజ్ఞ... కాలము వచ్చి నెత్తిమీద కూర్చున్నప్పుడు ఎవని మాట చెవిని 
పడుతుంది? కాని దురదృష్టవంతుడు అక్కడి నుంచి పారిపోగూడదా? ఇంతకు నొష్టరాత తప్పదు.” 


లఖ్బుమేస్తి కళ్ళువిప్పి అన్నాడు - “నా కొడుకు... పారిపోవటమా? ఎందుకంటారు ఆ మాటలు? వాడి 
ఆత్మబాధ పడుతుంది. పోతే పోయాడు... కాని నా కొడుకు అందరిలాగా పిరికివాడు కాదు... వాడు పట్టుకొన్న 
పతాకం యొక్క గౌరవం వాడి మనసులో ఉంది.” 


“కన్న కడుపుగాని, మూడు జానల గుడ్డతో దేశం యొక్కగౌరవ మర్యాదలు రావు. పోవు. నేనెందుకు అంటున్నాను. 
నీ నుంచి ఆలోచించే అంటున్నాను? మీవాడు చచ్చినందుకు నాకు దుఃఖంగా లేదా? నేను అనేది ఎందుకు తెలుసా? 
ఈ ముసలితనంలో నిన్ను ఎవడు పోషిస్తాడు? వయసు వచ్చిన కొడుకు, ఇంటికి పెద్దవాడు, చిన్నచిన్న పిల్లలు.... 
ముసలి తలిదండ్రులు.... వీళ్ళంతా ఏ గంగలో దూకాలి? దేశం నీకు అన్నము పెడుతుందా?” 


క క క 


లఖ్బు ఒక దీర్భ నిశ్వాసం తీశాడు. నిజమే అంటున్నాడతను, తనగతి ఏమికావాలి. దేశము! దేశము! దేశం 
ధనవంతులది... పేదవాళ్ళకు దేశం లేదు... భూమిపన్ను, నీటి పన్ను... వెలుగు హా. చచ్చిపోయిన తరువాత 
స్మశాన వాటిక పెత్తందారు పన్ను... యివన్ని గడిస్తె, దేవుని గుడిలో పూజలు .... వెండి సింహాసనం మీద భోగాలు 
అందుకునే ఆ దేవుడు, తన కొడుకు చావప్పుడు ఎక్కడ పోయాడు? 


ఇంతలో శంభు అన్నాడు - “ఇవాళ ఉదయం వరకు చక్కగా ఉన్నాడు. ఒక్కొక్క సమ్మెట దెబ్బతో ఇనుమును 
గడ్డిపోచలాగా వంచేసేవాడు. కాని చిత్రం! ఓ సీసపుగుండు గాలిలో సంయ్‌ని వచ్చి, ఏమి మాట్లాడకుండా రొమ్ములోదూరి, 
ఎముకలు విరగగొట్టి మాంసాన్ని చీల్చి-గుండెల్లో కూర్చుంది. వాడిపని అంతమైంది. .... జీవించడమెంత కష్టం? 
చావు ఎంతో సులువు?” 

అజిబి అన్నాడు-“మనిషి చచ్చిపోతే మిగిలిపోయే దేముంది? పేరేమో పెద్దలకు వస్తుంది. పేదల త్యాగం 
అడిగేది ఎవరు? ఏదో తలిదండ్రుల పేద మనస్సులు మీద జ్ఞాపకము జీవితమున్నంతవరకు మానని గాయంలా 
బాధిస్తూ వుంటుంది. కాలం గడచిన కొద్ది ఆ జ్ఞాపకమూ మారిపోతుంది. ఎవడిపనిలో వాడు పడిపోతాడు. ఎప్పుడైన 
జ్ఞాపకం వస్తే ఏదో పూర్వజన్మల కథలా తడుతుంది.” 

లఖ్లు మౌనంగా కూర్చున్నాడు. తన కొడుకు చేతిలో జండాపెటిన పెదలు ఎక్కడ? ఏరీ ఒక్కరూ లేరు! 

మ 3. © 


Every man is the architect of his own future. 
dee ఇకను వ ee 


సహృదయ మిత్రుముండలి సావనీర్‌ 
వాళ్ళంతా నాయకులు. పేదల స్మశానంలోకి వాళ్ళెందుకొస్తారు? కాని లఖ్బు కొడుకు తెలివి తక్కువగా వర్తించాడా? 
ఏమి అనుకొని జండా చేతపుచ్చుకున్నాడు? గుళ్ళ వర్షం ముందు రొమ్మువిప్పి ఎందుకు నిలబడ్డాడు? ఏమి--వాడికి 
తనవాళ్ళమీద మమకారం లేదా? 
ఆడవాళ్ళ ఏడ్చులు మందగించిపోయాయి. దుఃఖంతో ఎర్రబారిన కళ్ళతో వాళ్ళు కాష్టమువైపు చూస్తున్నారు. 
శవమంతా బూడిద అయింది. 


లఖ్బు శరీరం దుఃఖంతో వణకదొడగింది. ప్రపంచమంతా కృతఘ్నతా పూరితమైంది ఏమిటి? 

తన కొడుకు తనను మరచి, దేశం కోసరం ప్రాణమిచ్చాడు. వీళ్ళేమో వాడిమీద నేరాలు వేస్తున్నారు. 

ఇంతలో ఛోటు ఏదో భయంకరమైన విషయం జ్ఞప్తికి వచ్చినట్టు దిక్కులు చూచాడు. 

“కరీమ్‌ఖాన్‌ హవల్లారు పీనుగతో పోయిన వాళ్ళపేర్లు పైకి రిపోర్టుచేస్తా నన్నాడు” ఛోటు తెల్లముఖం వేసి 
అన్నాడు. 

“ఎందుకు?” 


“ఎందుకూ! గవర్నమెంటు ద్రోహి... అరె! ఇది తెలియదా నీకు? గవర్నమెంటు మీద గుండు కాల్చకపోతే 
మాత్రమేమి? గవర్నమెంటు గుండుతో చావలేదా? 

“సరే! చెప్పావు కావేమి!” నాయక్‌ బట్టలు దులుప మొదలెట్టాడు. “నిజమే, వీడు అటువంటి, యిటువంటి 
వానితో చావలేదు. గవర్నమెంటు గుండుదెబ్బకు చచ్చాడు... చాల చిక్కు వ్యవహారమే...” 

అజిబి లేచి దిక్కులు చూడదొడగాడు, “నాయనా! ఈ వ్యవహారాలతో మనబోటి వాళ్ళు దూరముండటమే 
మంచిది... కరీమ్‌ఖాన్‌ తక్కువవాడు కాదు. పెద్ద మహారాజులే వాని పేరు వింటే వణుకుతారు. ఇవాళ ఎవనింట 
కన్నం వేయించాలన్నావాడు వేయిస్తాడు. ఎవనిమీద దొంగతనము మోపి అరెస్టు చేయించాలన్నా చేయిస్తాడు. ఇవాళ 
పట్టణమంతా వారి రాజ్యమే.” 

కరీమ్‌ఖాన్‌ భూతం చీకటిలో నుంచి పొంచి చూస్తున్నట్లు అంతా భయపడి దిక్కులు చూడదొడగాడు. చుక్కల 
కాంతిలో, చెట్టుకొమ్మలు తమ బలహీనపు చేతులు చాచి చీకటినేమో అడుగుతున్నాయి. 

లబఖ్బు మోకాళ్ళపై తల పెట్టి మతి తప్పినట్లు కూర్చున్నాడు. ఒకలొకళ్ళు అంతా జారిపోయారు. మంట చల్లారేసరికి 
ముగ్గురు నలుగురు మిగిలిపోయారు. 

లఖు లోలోన ఏడ్వదొడగాడు. ఒకరోజు కాకున్న ఒకరోజు అందరు ఇదే నిప్పులో బూడిద కావలసి వస్తుంది. 
ఈ ప్రవహించే నీటిలో ఆ బూడిద కొట్టుక పోవలసిందే. కాని దేశభక్తులమని చెప్పుకునే ఆ పెద్దలు ఒక్కడు ఇటు 
ముఖం చూపలేదు. చచ్చినవాడి కోసరం తపిస్తున్న వాడి భార్యను ఊరుకోమన్న మానవుడు లేడు. తెలివితపి పడివున్న 
తల్లిని ఇది వరకు లేవదీసినవాడు లేడు. 

సేట్‌ ఛచ్చుమల్‌ కాంగ్రెసు కమిటీ పెద్ద. కొడుకు ప్రాణం పోయాక గూడా వాని అప్పు రద్దుచేయడా? 

కుమార్‌ ప్రతాప్‌సింగు గొప్ప దేశభక్తుడు. కరీమ్‌ఖాన్‌ క్రూరహింస నుండి, ఈ ముసలివాళ్ళను కాపాడడా? 

వర్షాకాలం సమీపిస్తుంది. ఇల్లంతా కారుతుంది. గోడలు పగుళ్ళు చూపినవి. కాని తన చేతుల్లో పూర్వపు శక్తి 
లేదు. కూలివాని కొడకు చిన్న గుండు తగిలి ప్రాణాలు విడిచాడు. నిప్పు వాడిని బూడిద చేసింది. 


కాష్టము చల్లారింది. మగవాళ్ళు దానిపై నీళ్ళు చల్లారు. ఆడవాళ్ళు తమ కన్నీటితో తడిపారు. నారాయణ అనే 
కేకలతో బయలు ప్రతిధ్వనించింది. దూరం నుంచి నక్కలు హువా హువా అని జవాబు యిచ్చాయి. 


అందరూ యిళ్ళకు పోవడానికి లేవగానె లఖ్బు తన కాళ్ళ దగ్గర ఏదో గుడ్డపడి ఉండటం చూచాడు. 
ఇది ఈ త్రివర్ణ పతాకము. తన కొడుకు గుండెల పైన అదుముకొని ప్రాణాలు విడిచిన పతాకము - పతాకమెంతో 
నలిగి ఉంది. 


కాని రక్తంతో తడసి అది ఎర్రనైంది. లఖ్బు దానిని చేతదీసుకున్నాడు. ఈ గుడ్డపేలికలో ఏమి మహత్యముంది? 
ఈ గుడ్డకే పలికపైన మనుషులు ప్రాణాలిస్తారు. మామూలు వడుకునూలుగుడ్డ, అద్దకం వాడు దానిపై రంగునీళ్ళు 
చల్లాడు. 


Man is not the Creature of Circumstances, Circumstances are the creatures of man. 
నట టన 


ఏదైనా అది మనిషి రక్తంతో తడిసిపోయింది. వేడిరక్తము - అరుణారుణ రక్తము. ఒకసారి లఖ్బు హృదయంలో 
ఒక ఆలోచన మెరిసింది. తన యింట్లో గూట్లో ఉన్న రాతి విగ్రహాన్ని తీసివేసి, దాని స్థానంలో రక్తముతో తడిసిన 
పతాకమును ఉంచాలనే ఆలోచన తట్టింది. 


ఆడవాళ్ళు శోకగీతాలు పాడుతూ అక్యజ్ణంచి బయలుదేరారు. తేలికగా ఉంది గాలి. రాత్రి మంచుతో తడిసి ఉ 
౦ది. దూరం నుంచి నది గలగల ధ్వని వినపడుతూంది. భూమి వేడి చల్లారిపోయింది. ఆకాశం పైన చుక్కలు 


ఉరి మూల్యం 
రచన : మహమ్మదు అబ్బుల్‌ ఖాదర్‌ ఫరూకి 


అబ్బాయి! వై వయస్సు ఎంతో ఉన్నట్టుగా కనపడడం లేదు... ఏదైనా స్త్రీ మోహములో పడి ఈ దురవస్థకు 
గురి అయినావా?” షాము అడిగాడు. 


“స్తీ స దన్నాడు. “ప్రపంచంలోని స్త్రీలంతా అయితే నా తల్లులో, నా సోదరీమణులో, లేకపోతే అంతకంతా 
నా శతృవులో.... 


“లేకపోతే ఏదైనా ధనోర్టనోపాయంలో పడి ఈ కష్టాన్ని కొనితెచ్చుకున్నావా?” 


“ధనము!” ఆ యువకుడు వ్యంగ్యంగా అన్నాడు. “అది ప్రభుత్వపు యినుపపెట్టెల్లో బంధింపబడి ఉంది. దాని 
చింతతో మాకేమి ఒరిగేది లేదు... అసలు అది మా దగ్గర నిలిచేది ఎప్పుడు? ఏదో | కొద్దిసేపటికి మా చేతిలోకి 
వస్తుంది... మళ్ళీ ఎక్కడ నుంచి అయితె వచ్చిందో, అక్కడికేపోయి చేరుతుంది. మా మనస్సుల ఉప్పాంగచేసే అంత 
ధనం దేశంలో య. 


“ఆడదో, అర్థమొ కాకపోతే వేరే కారణ మేముంటుంది? ఎన్నో ఏళ్ళ నుండి నేను జైలు కొలువు చేస్తున్నాను. 
నా తండ్రి, నా తాత, నా ముత్తాత వాళ్ళ జీవితాలన్నీ ఈ జైలు కొలువులోనే అంతమై పోయినాయి. ఆడది, లేక 
అర్థము - ఈ రెంటికి సంబంధించినవి తప్ప మరో వ్యవహారం యిక్కడికి రావడం నేను ఎరుగను.” 


“మాతృభూమి పాదాలకు అర్పణ చేస్తున్నాను.” 


“అవును... మరిచాను. భూమితోగూడా యిటువంటి చిక్కు లేర్పడుతాయి. కాని అది ఏ గజమొ, రెండుగజాలో, 
యింటి స్ప స్థలం కోసమో, లేక దారి నడిచే హక్ముకొరకో, లేక ఏ చిన్ని కొండ్రకొరక అయి ఉంటుంది. కాని ముష్టి 
నేలకోసరం లక్షల విలువచేసే ప్రాణాన్ని యిట్లా ఆపదల్లో తోయడం... 


“వెర్రివాడ! మాతృభూమి అంటే అది కాదు. నీ, నా, లాంటి కోట్లాది ప్రజలు ఏ దేశంలోనైతే పుట్టి పెరిగారో, 
దానిని మాతృభూమి అని పిలుస్తారు”. యువకుని కళ్ళలో నుంచి ఒక ప్రత్యేక కాంతి బయలుదేరింది. విప్లవకారుడా 
యువకుడు. ఎంతో అందంగా - ఎంతో సౌష్టవంగా ఉన్నాడా యువకుడు. యువకుని విశాల ఫాలముపైన మెత్తని 
వెంట్రుకల కుచ్చులు అదో విధంగా జారి ఉన్నాయి. కళ్ళు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. అతను దేశ స్వాతం త్రార్ధం 
ఓ హత్య చేశాడు. హత్యానేరం క్రింద ఆ యువకునికి ఉరిశిక్ష విధించబడ్డది. చాలాకాలం నుండి మానవుని సానుభూతి 
అంటే ఏమిటో చవిచూచి ఎరగని ఆ యువకునికి, షాము తనను గూర్చి సానుభూతిగా మాట్లాడడం కొంచెం 
ఆశ్చర్యం వేసింది. 

యువకుడు ఏమో ఆలోచించసాగాడు. 


“మనమంతా మట్టిలోనుంచే వచ్చాం. తుదకు అందరం ఒకనాడు మట్టిలోకే పోవలసి ఉంది. పూవులు... 
తీగెలు... పండ్లు... కాయలు, “కకపడే సమస్తమూ అంతా మట్టిలో కలిసే సేదే.. మానవుని ప్రయత్నాలన్నీ వృధా” 
అన్నాడు షాము. 


“ఏమిటి నా గూర్చి చాలా చింతపడుతున్నావు? ఎవరు తాతా నువ్వు? 
“నాపేరు షాము. నిన్ను ఉరి తీసేపని నాపైన వేశారు.” 


The crown and glory of life is character. 
dee Ieee ee ee eee 1 IIe eee ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


“ఉరి! ఈరోజుకాదె!” తెప్పరిల్లి అన్నాడు. 
“నీ పొడవు, బరువు చూచుకోడానికి వచ్చాను.” 
“నిన్న అందుకే కావచ్చు. జైలరు నన్ను తూపించాడు. బరువు చూడటం దేనికి?” 


“డ్రాప్‌ వేయడానికి, మనిషి బరువు, పొడవును బట్టి బల్లనుంచి భూమి మీదికి డ్రాప్‌ వేస్తారు. డ్రాప్‌ చక్కగా 
పడితే ఒక్క ఊపుతో ప్రాణం పోతుంది. శరీరానికి ఏమీ కాదు.” 

“కానీ నీ అవస్థ ఏమిటో చెప్పు?” 

“మా అవస్థ అడిగేది కాదు. మా అవస్థ మాకే తెలియాలి. ఇరవయి నాలుగు గంటలూ మూడు తాళ్ళను 
పురివేసి చాల గట్టిగా, మెత్తగా, నలుసు లేకుండా ఉరి త్రాడు పేనవలసి ఉంటుంది. ఖైదీమెడ ఏ మాత్రము పికిలినా 
మా తలపైన పడుతుంది. మొదట జైలరు ఉరిత్రాడు పరీక్ష చేస్తాడు. ఆ తరువాత మాకు ఆజ్ఞ దొరుకుతుంది. 
సూపర్నెంటు, డాక్టర్‌, వీళ్ళంతా గడియారాలు చేత పుచ్చుకొని కూర్చుంటారు. ఒకటి రెండు నిమిషాలు, అలస్యమైతే 
సిమ్లా నుండి తంతుల పైన తంతులు వచ్చి పడుతుంటాయి. నిర్ణీత సమయానికి పని పూర్తి అయితే సరే, లేకపోతే ఉ 
రి మా తలపైన పడుతుంది. పని పూర్తి అయ్యేవరకు మా ప్రాణంలో ప్రాణముందదు.” 


“ఎందుకోస మొచ్చిన అవస్థ నీకిది?” 

“పాట్ట: 

“ఏమిస్తారు మీకు?” 

“అయిదు రూపాయలు.” 

“అయిదు! ఒకళ్ళ చావుమీద నీ బ్రతుకు ఆధారం చేసుకున్నావు.” 


“నేనెమిటి? లోకమంతా యిట్లాగే ఉంది. పేదవాళ్ళం కాబట్టి అపకీర్తి పాలౌతాము. మేము చేతులతో ఈ పని 
నిర్వహిస్తే, ఇతరులు నోటితో, కాగితపు రాతలతో పని పూర్తిచేస్తారు. ఇంత అయినా పొట్టకే చాలదు. ఏడాది పేరిట 
ఒక సారినాకు సమయమొస్తుంది. వకీళ్ళు మా దగ్గర వరకు నేరస్థులను రానివ్వకనే పోయిరి. ఒక షోలాపూరు, 
బొంబాయి అల్లర్లప్పుడు మాత్రం మాకు నిశ్చింతగా. ప్రొద్దు గడిచిందే. నా దురదృష్టం కొద్దీ నాకు మరొకరు పోటీ 
తయారయ్యాడు. ఆదాముగాడు ఎప్పుడూ జైలు గేటువద్ద కూచొని వచ్చిపోయే, అధికారుల అరికాళ్ళు నాకుతుంటాడు. 
నేను కొంచెం వెనకైతే నాకు వచ్చే పని వాడు కాజేస్తాడు. ఇంట్లో నా ముసలితండ్రి దమ్మురోగంతో బాధపడుతున్నాడు. 
డాక్టర్లు తాళం చెవిమార్ముసీసా తాగించమంటారు. దానిని కొందామంటే ఎప్పుడూ పైసా కనపడదు. ఆడది పురిటిగదిలో 
కూచొనుంది. కాబూలివాని దగ్గర అప్పు పెరుగుతూ ఉంది. పేదలగోడు ఎవళ్ళ చెవికెక్కదు.” 


“షాము, ఒక తెల్ల కాగితం, రెండు కోడి ఈకలు తెచ్చిస్తావా?” 

“ఎందుకు?” 

“నన్ను ఈ లోకం నుండి సాగనంపే అమరుడా? నిన్ను కాగితంపై చిరంజీవిని చేస్తాను.” 
“అబ్బో, జైలుకామాను చాలా కఠినంగా ఉంది... అసలు ఖైదీలతో మాట్లాడటమే తప్పు.” 
“కనీసం బొగ్గు అయినా చూడు.” 


దగ్గర చెత్తపోగులో షాము ఓ బొగ్గు వెతికి తీసుకొచ్చాడు. యువకుడు తెల్లతెల్లని గోడపై బొమ్మ 
గీయనారంభించాడు. షాము ఉరితాడు పట్టుకొని గడపలో కాలుపెట్టాడు. ఎడమచేతిలో కాగితపు నోటు ఉంది. ఆ 
డబ్బు కోసరము గొంగళి కప్పుకొని దగ్గుతున్న ముసలి తండ్రి పురిటి పాపకు పాలిస్తూ నులక మంచంలో పడుకొని 
వున్న భార్య జింకకాలు చుబుకము పట్టుకొని కోరచూపులు చూస్తున్న కాబూలీవాడు, తమ పాశాలతో షామును 
తమతమవైపు లాగుతున్నారు. యువకుడు బొమ్మకు రూపురేఖలు కల్పిస్తున్నాడు. 


ఇంతలో రాముగాడు వచ్చి షాముపై విరుచుక పడ్డాడు. 
“అరేయి! నాకు యిచ్చిన పనిని నువ్వు అందుకున్నావు కాదూ. నా పిల్లల నోటి దగ్గర ముద్ద తీసుకున్నావు. 


Time and tide wait for no man. 
న“ | 1 OI Ie eee ee 


వరె! జ్ఞాపకముంచుకో. నేను నిన్ను జైలులో కాలు పెట్టకుండ చేస్తేనే నన్ను రాము అను.” 


“అరేయ్‌! మళ్ళా యిక్కడికి జేరినవా? నాకు మంట ఎత్తితే నీతల రెండు ముక్కలవుతాది.” సంతోషంతో తన 
బొమ్మను చూస్తున్నవాడల్ల తిరిగి అన్నాడు షాము. 

“నా తల పగలకొడతావు కాదు? యిప్పుడే చూపిస్త.... గంటల కొద్దీ ఖైదీలతో మాట్లాడుతుంటావు... జైలరుదొర 
రానియ్యి...” 


వాళ్ళిద్దరు ఒకణ్ని ఒకరు తిట్టుకుంటు బయటికి పోయారు. యువకుడు బొమ్మ గీయడంలో లీనమైపొయ్యాడు. 
అతని మనస్సంతా బొమ్మపై ఉంది. సెల్లు దరవాజా ముందు జైలరు ప్రత్యక్షమయ్యాడు. 


“మిస్టర్‌ దాస్‌ - నీవు ఆ బొమ్మపేరు ఏమి పెట్టావు?” 
“ఉరిమూల్యము....” యువకుడు బొమ్మకింద రాస్తూ అన్నాడు. 


“నీ కళచూచి చాలా చింతిస్తున్నాను... నీవు అనవసరంగా విప్లవోద్యమపు ఉరి మెడకు వేసుకున్నావు. నీ 
కళాసేవలో నీవు నిమగ్నుడవైతే దేశానికెంతో లాభమయ్యేది.” 


“ఏ ఉత్సాహం, ఏ ఆవేదన, నన్ను చిత్రకారునిగా చేసిందో, ఆ ఉత్సాహము, ఆ ఆవేదనే నన్ను విప్లవకారునిగా 
చేసింది.” 


“అడవి కాసిన వెన్నెల...” జైలరు నిట్టూర్పు విడిచిపోయాడు. 


సాయంత్రం ఆరు గంటలైంది. షాము తన గుడిసె ముందు కూర్చొని ఉరి త్రాడు తయారు చేస్తున్నాడు. 
ముసలి తండ్రి గొంగళి కప్పుకొని గడపలో కూర్చొని దగ్గుతూ కొడుకుకు తన కాలంనాటి అనుభవాలు చెప్పుతున్నాడు. 


“షాము... సర్మారు పనుల్లో ఎప్పుడు జాగ్రత్తగా వుండాలి. కానూను చాలా కఠినమైంది. చేతులు చీలిపోయినా 
ఫరవాలేదు. కాని తాడు బాగుండాలె. నీవు ఎవడి కొడుకువో జ్ఞప్తి వుంచుకో. నేను రాజ్యమంతట పేరు మోసిన 
దొంగ, డొంగరు సింగును ఉరి తీసినాను. నా తండి, కోటికి పడగెత్తిన పన్నాలాల్‌కు ఉరితాడు తయారు చేశాడు. 
తాడు మెత్తగా, కఠినంగా, బలంగా ఉండాలె. నా తాత ఉరిత్రాడు పేనడంలో చాలా దూరం పేరు మోసినవాడు.” 
ముసలివాడు దగ్గుతు తన తాత తండ్రుల వీరగాధలన్నీ చెప్పసాగాడు. షాము భార్య ఈ గాధలన్నీ వింటూ, “నా 
తండ్రి పుట్టిన గడియ మంచిది” అని కొడుకును ముద్దాడింది. భార్య పురిటి బాలుని ముద్దాడుతుంటే షాము లోలోన 
పొంగిపోయాడు. 


Kk న న 


తెల్లవారుజామున జైలు అలారం గణగణ |మోగనారంభించింది. ఖైదీలంతా ఉలికిపడిలేచి ఎవరో ఈ జైలు 
కష్టాల నుంచి శాశ్వతంగా విముక్తి కాబోతున్నాడని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. ఉరితీసే గద్దెదగ్గర, జైలరు, 
సూపర్నెంటు ఏవో సన్నాహాలు చేస్తున్నారు. సర్జను, మెజిస్టేటు అంతా కుర్చీలపై సీరియస్‌గా కూర్చున్నారు. షాము 
ఒక మూల నిలబడి ఉన్నాడు. షాము ఎంతో పెందలకడ వచ్చాడు. ఉరికొయ్యకు తాడువేసి పొడువు కురచలు 
చూచుకున్నాడు. తన పని సరిచూచుకొని నిశ్చింతగా నిలబడ్డాడు. వాడి ముఖం వికాసంగా వుంది. 


ఇంతలో ఉరితీయబోయే యువకుణ్ణి అక్కడికి తీసుకొచ్చారు. యువకుడు చిరునవ్వుతో అక్కడనున్న వాళ్ళందరితో 
“సెలవు” అంటూ పెళ్ళికొడుకు గుర్రము ఎక్కబోయినట్టు ఉరిగద్దె మెట్లు ఎక్కిపోయాడు. మేజిస్టేటు అతణ్ణి, ఉ 
రితీర్చు, వినిపించడానికై ఆపాడు. షాము తన చేతుల్లో దుర్మరణముపాలు కాబోతున్న ఆ యువకుని వింత నిర్లక్ష్యమువైపు 
విభ్రమంగా చూడదొడగాడు. మేజి(స్టేటు తీర్చు వినిపించబోయాడు. ఇంతలో టెలిగ్రాపు ఆఫీసు నుండి ఒక నౌకరు 
పరుగెత్తుకొని వచ్చి సూపర్నెంటుకో కవరు అందించాడు. సూపర్నంటు కవరు చింపి రెండు పంక్తులు చదివాడో లేదో 
- అతని ముఖంపై సంతోషం పరుచుకపోయింది. టెలిగ్రాము ముగించి అతను, చిరునవ్వుతో ఆ యువకునితో చేయి 
కలిపి - “మిస్టరు దాసు.. నీవిప్పుడు మా ఖైదీగా లేవు. నీవు మామూలు పౌరునివైపోయావు. ప్రభుత్వము నీ తప్పును 
మన్నించి నీ శిక్ష రద్దుపర్చింది. నేను మళ్లీ ఒకసారి నిన్ను అభినందిస్తున్నాను.” ఈ సంతోషవార్త అక్కడ 
మూగినవాళ్ళందరిలో ఆనంద తరంగాలుప్పాంగ జేసింది. 


Wonder grows where knowledge fails wastenot, want not 


ఎడా వ్ల లిన లీనా ఫిదా లిక బున మడా శన పడా డా పడా వయ్య వాయన వగ! ఎడా డా లిన డా లిడా శిడా శడా లిన ఉడా లిక మడా పడా మడా శిడాషిడా వసా ఫోనా 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


షాముకు ఇంగ్రీషులో జరిగిన ఈ సంభాషణలు ఏమీ అర్థం కాలేదు. మొత్తంపైన తన వ్యవహారం ఏదో 
కిందమీదు అయిందనుకున్నాడు. నోరువిప్పి అధికారుల ముఖం చూస్తూ వున్న షాముతో, “శిక్ష రద్దు అయిపోయింది. 
నీవు అవసరం లేదు” అన్నాడు సూపర్నెంటు. 

“హుజూర్‌... శిక్ష. రద్దు అయిందీ...? నా ఫీజు...” 


షాము మాటలు ఎవరూ చెవిని వేసుకోలేదు. జైలరు యువకుణ్ణి తన ఆఫీసు గదిలోకి తీసుకొనిపోయి అతని 
స్వంతవస్తువులన్ని తెప్పించి, ప్రయాణపు ఖర్చుల క్రింద అయిదు రూపాయలు చేతికిచ్చి, “నీకు యింకా అవసరమైతే 
చెప్పు” అన్నాడు. 

“నాకు ఇవి కూడా అవసరం లేదు... కాని ఈ రూపాయలతో ఎంతవరకు టిక్కెట్టు దొరికితే అంతవరకు 
పోతాను” 


“నీవనే మాటలను బట్టి నీవు ఇంటికిపోవడంలేదని తెలుస్తుంది.” 
“సెలవు” 


యువకుడు జైలు గేటు దగ్గర షాము ఉంటాడనుకున్నాడు. ప్రయాణ ఖర్చుకై దొరికిన అయిదు రూపాయలు 
షాము చేతిలో వేయాలని యువకుడు నిశ్చయించుకున్నాడు. కాని షాము, వెతికినా కనిపించలేదు. యువకుడు 
నిరాశగా స్టేషనువైపు నడక ఆరంభించాడు. కొంతదూరం పోయే వరకూ జన సమూహమంతా ఒక దిక్కు గుమిగూడడం 
అతనికి కనిపించింది. యువకుడు జన సమూహాన్ని చీల్చుకొని లోనికి పోయేడు. కొంతకాలం ముందు తన్ను 
పరలోకానికి అంపడానికి వచ్చిన షాము, వంటినిండ గాయాలతో తెలివితప్పి పడి ఉన్నాడు. యువకుడు వంగి తన 
పంచె చెరుగుతో రక్తముతో నిండిన వాడి ముఖాన్ని తుడిచి, చుట్టు వున్నవాళ్ళతో “ఏమిటి” అని అడిగాడు. కాబూలివాడికి 
షాముకు డబ్బు వ్యవహారంలో తగాదా అయినట్టు, తగాదా ముదిరి చేతులు కలిసినట్టు, కాబూలి వాడు షామును 
ఎత్తి బండ పైని విసిరినట్టు, అక్కడివాళ్ళు చెప్పారు. కాబూలివాడు పరుగెత్తడానికి సిద్ధపడగా ప్రజలు వాణ్ణి పట్టుకొని 
పోలీసుల కప్పగించారని అన్నారు. 


కొంతసేపటికి షాముకు తెలివి వచ్చింది. కళ్ళువిప్పి యువకుణ్ణి చూచాడు. “బాబు... రాముగాడు చాలా 
అదృష్టవంతుడు. కాబూలి వాని మూల్యం వాడికి దొరుకుతుంది.” షాము ఇంకా ఏమో అనబోతుండగా ఇంతలో 
రొమ్ములో నుండి పెద్ద నొప్పివచ్చినట్టు అయి లేవబోయినవాడు మళ్ళీ వెనుకకు పడ్డాడు. షాము మూసినకళ్ళు 
శాశ్వతంగా మూతపడిపోయినాయి. 


పేదల కలలు 


మూలం : కిషన్‌ చందర్‌ అనువాదం : కె. విజయ్‌కుమార్‌ 


మహాలక్ష్మి వంతెనకు దగ్గర్లోనే ధనదేవత ఆలయం వుంది. ధనదేవత ఆలయమంటే అర్ధం గుర్రపుపందాలాడే 
చోటు అని. ఆరాధకులకు అపజయమే కాని, జయముండదు; ఈ ప్రదేశాన్నానుకుని మురుగు కాలువ తూములు, 
పట్టణం అవతలికి పోతున్నాయి. గుర్రపు పందాలాడే ప్రదేశానికీ, మురుగు తూములున్న చోటుకూ మధ్యగా మహలక్ష్మి 
వంతెన వుంది. 


వంతెనకు ఎడమట్రక్క ఇనుప కర్రలకి ఆరు చీరలు ఆరవేసి వున్నాయి. ఇప్పుడే ఉతికి ఆరవేసినట్లు తడిగా 
కన్పిస్తున్నాయి. చీరలను నేసినవాళ్ళు పేదవాళ్ళు, అదే విధంగా ఆ చీరలు కూడా పేదవే. ఎరుపు, లేతనీలం, ముదురు 
నీలం, బూడిదరంగు, గోధుమరంగు, ఊదా ఎరుపు! రైలులోంచి బయటకు తొంగిచూసే ప్రయాణీకులను ఈ రంగులు 
వెలవెలబోతూ పలకరిస్తాయి. పలకరింపు ఒక్కక్షణం మాత్రమే; మరో క్షణంలో రైలు వంతెనక్రిందనుంచి 'లోవర్‌ 
పారెలొ వైపు మళ్ళిపోతుంది. 

కొన్నప్పుడీ చీరల రంగులింత అసహ్యంగా వెలిసిపోయి వుండవు. అయితే ఇవి సరిక్రొత్తవిగా ఉన్నప్పటి స్థితి 
మాత్రం నాకు తెలియదు. ఇప్పుడవి నాసిరకం; వెలవెలబోతున్నవి. అక్కడక్కడ చిరుగులు నల్లని దారంతో కుట్లు 
కొన్ని చోట్ల కుట్టు ఊడిపోయాయి. మరికొన్ని చోట్ల అతుకులు, మాసికలు. ఎంతరోతగా వున్నాయ్‌! 


Be slow of tongue and . uick of eye - Cervantes 


వీటి చరిత్ర నాకు బాగా తెలుసును. ఏమీ అంటే, ఈ చీరలను ధరించే మహిళామణుల చరిత్ర నాకు కొత్తది 
కాదు కనుక. మహలక్ష్మి వంతెనకు ప్రక్కగా వున్న కూలీపేటలో ఈ మహిళలు నివసిస్తున్నారు. వీరి దౌర్భాగ్య జీవిత 
చరిత్ర వినడానికెంతో విచారంగానే వుంటుంది మరి! అది నీలంచీర; దాని ప్రక్కనే ముదురు నీలపు రంగు చీర - 
వాళ్ళ జీవితాలవలెనే, ఈ చీరల రంగులలో భేదమేమీ కనిపించదు. 


సరే వినండి, ఆజాగా ఎడమవైపున ఉన్న ముదురునీలం చీర బీనాబాయిది. దానిప్రక్కన ఉన్నది జీవనబాయిది. 
బీనాబాయి జీవితంలాగానే ఆమె చీర కూడా వెలిసిపోయింది. బీనాబాయి ధనవంతులు యిళ్లల్లో పాచిపని చేస్తుంది. 
ముగ్గురు కూతుళ్ళు యిద్దరు కొడుకులు చేతిపిల్ల పెద్ద పిల్లకు ఆరేళ్ళు. బీనాబాయి భర్తకు బట్టల మిల్లులో పని. ఉ 
దయమే పనిలోకి వెళ్ళిపోతాడు. బీనాబాయి చీకటి ఉండగానే పాచిపనికి వెళ్ళి పోతుంది. పనిపాటలు నేర్పాలని 
ఒక్కొక్కసారి పెద్ద పిల్లను వెంట తీసుకుపోతుండేది... యింటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయ్య్యేది. 
అప్పుడు వంట చేసుకునేది. 


బీనాబాయి యింట్లో పొయ్యి మాత్రం అందరి యిండ్లలో పొయ్యిలు ఆరిపోయినప్పుడు గాని వెలిగేది కాదు. 
మధ్యాహ్నం రెండింటికి, రాత్రి పది గంటలకు! తల్లికి పెద్ద కూతురు సహాయపడుతుంది. తల్లి గిన్నెలు పళ్ళాలు 
తోమితే కూతురు కడుగుతుంది. కడుగుతూ ఒక్కొక్కసారి కొన్నిటిని పగులగొడుతుంది. ఏడ్చి ఏడ్చి ఆ పిల్ల కల్మ్ళు వాచి 
ఉబ్బినట్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఎందుకాపిల్ల అంత దుఃఖించాలి? బహుశా ఎవరింట్లోనో పాత్రలు కడగబోతూ, 
పగలగొట్టి వుంటుంది. చీవాట్లు తిని వుంటుంది! తల్లి, పిల్లను తిట్టుకుంటూ యింట్లోకెళ్ళి పొయ్యి రాజేస్తుంది. ఆ 
స్థితిలో ఎప్పుడూ పొగ రావడమే గాని పొయ్యి మండనేమండదు. పొగకు ఊపిరాడక చిన్న పిల్లలు ఏడుస్తారు. తల్లి 
తిట్టి నాలుగు బాదుతుంది. పిల్లలు ఏడుస్తూ వుంటారు. తల్లి తెగతిట్టుతూ ఉంటుంది. ఆ చంటిపిల్లడెప్పుడూ గుక్కపట్టి 
ఏడుస్తూ ఉంటాడు. నవ్వుతుండగా నేను ఎప్పుడూ చూడలేదు. చంటిబిడ్డ కొంచెంమైనా నవ్వక ఎప్పుడూ కేక పెడతూ 
ఉంటాడు. కారణం పాపం, వాడికెప్పుడూ ఆకలే! మహా ఉంటే రెండేళ్ళు ఉంటాయో ఉండవో గాని ఒక్క పాల చుక్క 
అయినా వాడినోటికి అందదు. పాలు చాలా ప్రియం. మా వీధిలో ఇతర పిల్లలలాగ ఏదో సంతతిని పడివుండవలసిందే 
గాని పాలు ఎక్కడివి? మా పిల్లలకు ఆరు నెలల వరకే తల్లిపాలు ఉంటాయి. తరువాత డబ్బాపాలే; నీళ్లు-డబ్బాపాలు 
ఎండలో తిరుగుతూ ఉంటారు. రాత్రిళ్ళు చింకి గుడ్డలతో నిద్రపోతారు! చిన్నపిల్లల మాటకేమి, పెద్దవాళ్ళ స్థితి 
యింతే. 


మెలకువగా ఉంటే ఆకలి. రొట్టె నీళ్ళు త్రాగి వాళ్ళు పెరుగుతారు. ఆకలి కూడా వాళ్ళతోపాటే పెరుగుతుంది. 
కడుపులో, గుండెల్లో, మెదడులో సుత్తెతో కొట్టినట్లుగా ఉంటుంది. నిద్రపోతున్నా నడుస్తున్నా నవ్వుతున్నా, పనిచేస్తున్నా 
ఎప్పుడూ వాళ్ళ పేగులు ఆకలితో మాడవలసిందే. జీతాలు యిచ్చిన రోజు మాత్రం ఆకలి కాస్త ఉపశమిస్తుంది. 


ఆకలిబాధ పోవాలంటే త్రాగవలసిందే. త్రాగిన తరువాత కొన్ని గంటలైనా నరాలమీద, మనస్సు మీద పడే 
ఆకలి సుత్తి దెబ్బలనుంచి తప్పించుకోవచ్చు. జీతాల రోజున కల్లు త్రాగుతారు. మహా అయితే మరింకా రెండు 
రోజులు - తరువాత ఇక లాభం లేదు. అద్దెయివ్వాలి, చిల్లర బాకీలు తీర్చాలి. యింట్లో పైఖర్చు కూరగాయలు, 
బీయ్యం, కట్టెలు... తనకి చొక్కాలేదు తొడుక్కుందుకు; కట్టు కుందుకు బీనాబాయికి క్రొత్తచీర కావాలి. పాపం, ఆమె 
చీర పూర్తిగా చిరిగిపోయింది. మిల్లుచీర ఏమీ మంచిదేకాదు! అయిదు రూపాయీల పావలాకు చీరకొంటే ఆరునెలలన్నా 
మన్నదు. ఆరో నెల వచ్చేటప్పటికి కుట్టుకోవడం, అతుకులు వేసుకోవటం తప్పదు. ఏడో నెలైనా గడువదు. మళ్లీ 
అయిదుం పావలాపెట్టి ముదురు రంగు నీలచీర కొనవలసిందే ముదురు నీలం రంగు అయితే బాగా మాపుకు 
ఆగుతుంది. బీనాబాయి అంట్లు తోముతుంది; బొగ్గులు, నీళ్ళు మోస్తుంది. కాస్త ఆర్జిస్తుంది. బాగా ముదురు నీలం 
ఆమెకు యిష్టమైన రంగు. ఖరీదుగల అందమైన రకరకాల చీరలు... వాటిని గురించి కలలో కూడా ఆలోచించేందుకు 
వీలులేదు. ఆరుగురు పిల్లల తల్లి; భర్తకేమో మిల్లులో పని; ఒకసారి మాత్రం బీనాబాయి రకరకాల రంగు చీరల్ని 
గురించి కలలుగంది. వాళ్ళ వూళ్లో ఉన్నప్పుడు ముచ్చట గొలిపే ఇంద్ర ధనస్సు రంగుల్ని చూచింది. వూళ్ళో సంతలో 
రకరకాల రంగులు, తండి పొలంలో పచ్చటి వరి; ఈ రంగులన్నీ వదిలివేసి ఆమెకు ఎందుకు ముదురు నీలం 
రంగుమీద దృష్టి నిలిచిందో! అంట్లు తోముతున్నప్పుడో, ఉతికిన బట్టలు ఆరేస్తున్నప్పుడో ఆమె దృష్టి చక్కటి రంగుల 
మీదికి పోతుండెది. ఆరేసిన ఆమె చీర అంచుల వెంట కన్నీటిధారగా నీరు కారేది. కాని ఆమె జీవితాన్ని గురించి 
ఎవరికి కావాలి? నల్లగా, అసహ్యంగా ఉండే అమ్మాయి బట్టలారెయ్యటం రైల్లో ప్రయాణీకులు చూస్తుంటారు. 
మరుక్షణంలోనే రైలు వంతెన క్రింద నుండి 'లోవర్‌ పెరెల్‌ వైపు వెళ్ళిపోతుంది. 

Kok Kk 
The universe wouldnot be rich enough to buy the vote of an honest man -St. Gregory 


dee eee ee ee eee 1D వ ee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


బీనాబాయి చీర ప్రక్కన ఉన్నది జీవనబాయి చీర. అదీ నీలం చీరె, నాసిరకం. దాని బ్రతుకు అటువంటిదేనని 
చూడగానే తెలుస్తోంది. బీనాబాయి చీరలా కాక యిది మరీ చిరిగిపోయింది. రెండు పెద్ద చిరుగుల్ని జాగ్రత్తగా 
కుట్టింది. మధ్యలో పెద్ద అతుకు కనుపించుతోనే ఉంది. పాతచీరెలో ముక్క తీసి దీనికి అతుకేసింది, ఎక్కువకాలం 
మన్నేందుకు. జీవనబాయి భర్త చనిపోయాడు. గడచిన మధురాను భావాల్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆమె ప్రస్తుత దుస్థితిని 
మజచిపోతూ ఉంటుంది. [బ్రతికి ఉండగా భర్త త్రాగి తన్నేవాడు. కన్నుకూడా “పోయింది. అయినా విధవరాలుకే తన 
భర్తను జ్ఞప్తికి తెచ్చుకోవటం సహజం.... ఆ రోజున ఆమె భర్త తెగత్రాగాడు. మరి ఆరోజే అతన్ని మిల్లులోంచి 
తీసేశారు. పాపం ముసలాడు. చాలా అనుభవం ఉన్నప్పటికీ అతను పని త్వరగా చేయలేక పోయేవాడు. కుర్రాళ్ళతో 
యిక పోటీ చేయలేక పోయేవాడు. ముసలితనంతోపాటు పాడు దగ్గొకటి. దూది నలుసులు ఊపిరితిత్తుల్లో చేరి 
వర్వాలు వచ్చేప్పుడల్లా ఉబ్బసం వచ్చేది. ఎప్పుడూ రొప్పుడూ దగ్గుతూ వుండేవాడు. ముసలాడి దగ్గువిని మేనేజరు 
అతనిని పనిలో నుంచి తీసివేశాడు. బోనస్‌గాని పెన్షన్‌ గాని ఈయకుండా కనికరం లేకుండా తీసేసాడు. పనిపోయిన 
ఆరునెలలకే ముసలివాడు చనిపోయాడు. భర్త శవం మీద పడి భార్య రోదించింది. 


జీవనబాయి భర్తను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చింది. తనను కొట్టినా, తాగివచ్చి జుత్తుపీకినా, ఎందువల్లనో 
కాని, ఆమెకు తన భర్త తన పట్ల అపచారమేమీ చేయనట్టే తోస్తున్నది. ముప్ఫెయేళ్ళ కాపురం, ముచ్చటగా లేకపోయినా 
భర్త ఎన్నడూ దుర్మార్గంగా ప్రవర్తించనేలేదు. మేనేజరు పనిలోరచి తొలగించివేశాడు. ముసలి వాడికి 
మతిపోయినట్లయింది. కష్టాల వల్ల జీవితం బరువయింది. ఇతరులపై వున్న క్రోధం, తనపై తీర్చుకుంటూండేవాడు. 
ముసలాడు భరించలేకపోయాడు. మేనేజరు పనినుంచి తీసివేసి, ఒక్క కానీ అయినా యివ్వలేదు. బోనస్‌ లేదు. 
పెన్షనూ లేదు. ముపె ప్ఫె అయిదు సంవత్సరాల క్రితం ఉత్తచేతులోనే మిల్లులో ప్రవేశించాడు. వట్టి “చేతుల్లోనే గేటులోంచి 
బయటికి గెంటివేశారు. ఎవరో తన జీవిత మాధుర్యాన్ని, రక్తాన్ని యీ ముప్ఫై అయిదేళ్ళలోను పీర్పేసి జీవచ్చవములాంటి 
తనను బయటకు విసరివేశారని అనిపించింది. ముసలాడు అమితాశ్చర్యంతో మిల్లుగేటు వంక, గొట్టం వంక చూశాడు. 
తాను పూర్తిగా నిస్సహాయుడు; నిర్భాగ్యుడు! 'కళ్లు నలుపుకుంటూ, దుఃఖాన్ని మర్చేందుకు కల్లు దుకాణం వైపుకు 
మళ్ళాడు. 

జీవన దగ్గర ఏమాత్రం డబ్బు ఉన్నా ఆమె కన్ను బాగుపడేదే. ధర్మాసుపత్రి చుట్టూ తిరిగినా ఎవరూ చూసేదిక్కు 
లేకపోయింది. ఆఖరుకు కన్ను పోయింది. ముసలాడు మంచాన పడ్డాడు. అదే ఆఖరి జబ్బు యిక లేవనే లేదు. జీవన 
బాయిని ధనవంతుల యింట్లో పాచిపనికి కుదిర్చింది బీనాబాయి. జీవన కష్టపడి పనులు చేస్తూ ఉండేది. అత్తరులో 
మునిగి వున్న ధనవంతుల కోడళ్ళు ఆమెను తిడుతూ ఉండేవారు; ఆమెసరిగా పనిచేయడం లేదని! జీవన వాటిని 
అసలు వినేదే కాదు. తన పనేమో, తానేమో. 


ఆఖరకు ముసలాడు చనిపోయాడు. జీవన యిప్పుడు ఒంటరిది; నా అన్న వాళ్లేలేరు. ఎవ్వరినీ పోషించవలసిన 
బాధ్యత లేదు. ఎప్పుడో పడుచుతనంలో జీవనబాయికి కూతురు పుట్టింది. పెద్దయ్యాక ఓ పోకిరీ వాడితో లేచిపోయింది. 
చాలాకాలం వరకు కూతురు విషయం జీవనకు తెలియలేదు. ఫరాసు రోడ్డులో ఇంట్లో సి సిల్కు బట్టలు కట్టుకొని 
ఉండగా చూశామని అన్నారు. జీవన యీ మాటలు నమ్మలేదు. అందరు కార్మిక స్త్రీల వలెనే అయిదుంపావలా చీరనే 
ఆమె, జీవితమంతా కట్టుకుంటున్నది. తన కూతురు సిల్కు బట్టలు కట్టుకుందంటే ఆమెకు నమ్మకం లేదు. తన 
కూతురు అట్లా యెందుకు ప్రవర్తించుతుంది! ఎప్పుడూ అట్లా చెయ్యదు. ఈ వీధిలో అయిదుంపావలా చీరలు 
కట్టుకొని ఎండురొట్టె తిని నీళ్ళు త్రాగి అంతా జీవిస్తున్నారు. తన కూతురు ఎలా సిల్ముబట్టల మోజులో పడుతుంది! 
తప్పకుండా తన కూతురు కుర్రవాడి వలలో పడుతుంది గాని సిల్కు బట్టల కోసం కాదు. పిచ్చిపిల్ల! వయస్సులో 
వుండగా తనూ తన భర్త వలలో ఎలా పడిందీ గుర్తుకు వచ్చింది. ఈ ముసలాడితో 30 ఏళ్ళక్రితం తల్లి దండ్రులను 
వదిలేసి తనూ లేచివచ్చింది. తన కూతురు అట్లాగే ? చేసి వుంటుంది. అంతే! 


ముసలాడి శవాన్ని తీసుకుపోయే ముందు మెరుస్తున్న సిల్కు బట్టలు కట్టుకున్న ఒక యువతి ఆమె కాళ్ళ పైబడి 
పసిపిల్లలా ఏడ్చింది. మానమర్యాదలు ఆ క్షణంలో అంతమైపోయాయని జీవనబాయి తలచింది. భర్త... కూతురు.... 
గడచిన కాలం... గడుస్తూన్న కాలం... గడిచేకాలం! రొట్టె తినకుండా మట్టి తిని జీవిస్తున్నానని గౌరవ మర్యాదలనే 
వాటిని చవిచూడలేదని తలచింది. అటువంటివి ఏవైనా ఉండివుంటే కూతురు పుట్టిననాడే నశించి ఉంటాయి. 
ఇపుడు తను యేకాకి. గౌరవ మర్యాదలు లేవు. గౌరవ మర్యాదలను మంటగల్పిన కూతురు. రాక్షసి మిల్లు తన 
యినుప చక్రాలతో చెబికులోని రసాన్ని పీల్చి పిప్పిని విసిరేసినట్టుగా వాళ్ళను కొంపా, గోడీ, పనిపాటూ లేకుండా 
విసిరిపారేసింది. తన కాళ్లపైపడ్డ కూతురును పక్కకు నెట్టివేసి, దుఃఖం పట్టలేక కూలబడిపోయింది! 


క క క 


Caution is the eldest child of wisdom - Victor Hugo 
TTT ఉల క వ 


మూడో చీర రంగేమిటో గట్టిగా నిర్ణయించి చెప్పలేను. పచ్చరంగో, గోధుమరంగో యింకే రంగో నిర్ణయించలేము. 
ఆ చీర నా భార్య సావిత్రిది. నేను ఫోర్టులో వున్న ఖానూబాయి కంపెనీలో గుమాస్తాను. 65 రూపాయల జీతం, 
మిల్లులో పనిచేసేవాళ్ళ జీతంతో సమానం అవటం చేత నేనూ వాళ్ళుండే కాలనీలోనే వుండవలసి వచ్చింది. కాని 
నేను కూలీని కాదు. గుమాస్తాను! స్కూలు ఫైనలు వరకూ చదువుకున్నాను. టైపు వచ్చును, ఇంగ్లీషు బాగానే వచ్చును. 
మన ప్రధాని నెహ్రూ యింగ్లీషు వుపన్యాసం అర్థం చేసుకోగలను! యింకొంచెంసేపట్లో నెహ్రూగారొచ్చే రైలు వచ్చేస్తుంది. 
ఆయన గుర్రప్పందాలకు రావటం లేదు 'చౌపతి”లో వుపన్యసించేందుకు వస్తున్నారు. సభకు లక్షమందైనా వస్తారు. 
నేనొకణ్లి. నాకాయన వుపన్యాసాలంటే యిష్టం. నా భార్యకు కూడా ఆయన వుపన్యాసాలు చాలా యిష్టం. ఈరోజు నా 
భార్య కూడా నాతో రావాలనుకుంటుంది. కాని ఎనిమిదిమంది పిల్లలతల్లి! యిల్లు వదలి ఎట్లా రాగలుగుతుంది! 
ఎనిమిది మంది పిల్లలతో ఒకే గదిలో అద్దెకుంటున్నాము. వంటచేయటానికి గానీ, పడుకోడానికి గానీ చోటేలేదు. 
యేదీ చాలదు, వారపురేషను, నెలజీతం, (ప్రతిరోజూ అన్నిటికీ యాతన. నెలజీతం పదిహేను రోజులకు సరిపోతుంది. 
మిగిలిన పదిహేను రోజులూ కాబూలీ వాడిదగ్గరో, కోమటివానిదగ్గరో అప్పు తెచ్చుకుని జీవించవలసిందే...! మా 
పిల్లల్ని బడికి పంపించటం లేదు. పుస్తకాలు, జీతం అదినాకు అతీతం! సావిత్రిని పెళ్ళిచేసుకొని యింటికి వచ్చినపుడు 
ఎన్నో తియ్యటి కలలు కన్నాను. మేమిద్దరం కలలు కనేవాళ్ళం. పిల్లలు చదువుకోవాలని! సావిత్రి చక్కటి కలలు 
కనేది. మధుర స్వప్నాలు! చల్లగా తాజాగా వున్న చక్కటి కేబేజ్‌ ఆకుల్లాంటి వూహలు! సావిత్రి ఇప్పుడా విషయాలు 
మాట్లాడదు! ముడతలుపడ్డ శరీరంతో, ఎప్పుడూ పిల్లల్ని కొడుతూ, నన్ను మాట్లాడనివ్వకుండా రుసరుసలాడే సావిత్రిని 
మీరు యిప్పుడు చూస్తారు. మా స్థితి యిట్లా ఎందువల్ల అయిందో నాకే తెలియదు. యింట్లో భార్య రుసరుసలు. 
ఆఫీసులో మేనేజరు తిట్లు! నా భార్యకు కొత్తచీర కొనాలని ఒక్కొక్కసారి అనుకుంటూంటాను. కొత్త యిల్లు కొత్త 
జీవితం మాకు కావాలనిపిస్తుంది. ఈ తరపు స్త్రీ పురుషులు, ఆఖరికి మన సంతతి కూడా జీవితాంతం కష్టపడటం 
తప్ప యింకేమీ జీవితంలో మిగలకుండా వుండడానికి కారణమేమిటో మన ప్రధాని నెహ్రూ మనకు ఎందుకు 
చెప్పరు? పండిట్‌జీ వుపన్యాసం శ్రద్ధగా చదువుతూ వెంటనే కోపం వచ్చి గ్లాసు విసిరేసింది సావిత్రి. 


మంచి అందమైన చీర అంత ధర పెట్టలేక కొనలేకపోయినందుకు మా ఇద్దరికీ దెబ్బలాట; అందుకే జీర మా 
అబ్బాయి బొమ్మలు కొనమని ఏడ్చి ఏడ్చి చనిపోతాదేమోననిపించి - అప్పటికీ ఎక్కువ ధర అవటంచేత - 
కొనలేకపోయినందు వల్ల ఆ జీర. వాళ్ళ అమ్మ చనిపోతోంది. వెంటనే రమ్మనమని వచ్చిన టెలిగ్రాం చూసి కూడా 
రైలు ఛార్జీలు లేక వెళ్ళలేకపోయింది. ప్రియమైన కూతుర్ని చూడకుండానే తల్లి చనిపోయింది. యిదిగో ఈ చీర చిరిగి 
ముక్కలై తరువాత కొనే కొత్త చీరమీద కూడా ఈ జీరలన్నీ యేదో అద్భుతశక్తివల్ల మెరుస్తూనే వుంటాయి. యెందువల్ల 
అట్లా జరుగుతూందో వివరంగా చెప్పలేను. 


Kk న xk 


ఈ నాలుగో చీర కూడా వెలిసి పోయింది బూడిదరంగు చీర! యీ చీరల రంగులు తేడా వున్నప్పటికీ, వెలసి 
అన్నీ బూడిదరంగుగానే వున్నాయి. ఈ బూడిదరంగు ప్రపంచంలో అన్నిటినీ సవాలు చేస్తున్నట్లుగా వుంది. యవ్వనంలో 
వున్న శాంత, మధ్యవయస్సులో వున్న సావిత్రి, ముసలి వయస్సులో వున్న జీవన, వీళ్ళ జీవిత విలువలు గణితశాస్త్ర 
సూత్రాల ప్రకారం అతి తక్కువ. ఈ చీర జాబూ భార్య లతారియాది. లతారియా గొడ్డుమోతురాలని నా భార్య 
ఆమెతో మాట్లాడదు. లతారియా మంత్రగత్తె అవటం చేతనే ఆమెకు పిల్లలు పుట్టలేదనిపిస్తుంది. మంత్రాలవల్ల పిల్లల్ని 
చంపగల శక్తి లతారియాకు వున్నట్లు తను నమ్ముతున్నానని నా భార్య నాతో అంది. మా ఆఖరి పిల్ల, మొన్నీ మధ్య 
చనిపోయిన మా వీధిలో పిల్లలూ వీరంతా లతారియా మంత్రాలవల్లే చనిపోతున్నారని నా భార్య నమ్మకం. ఈ 
అపనమ్మకం వల్ల ఎవ్వరూ కూడా ఆమెను మార్చలేరు. నిజానికి జాబూ ఆమెను కొన్నాడు. జాబూస్వగ్రామం 
మురదాబాదు. చిన్నప్పుడే ఆ వూరు వదలేసి బొంబాయి వచ్చాడు. మాతృభాషయైన హిందీతో పాటు గుజరాతీ 


There’s a small choice in rotten apples. - Shakespeare 
ఎలప లప ఎ ఆయని ఖా టల పలా ఖా పకట పటా 


సహృదయ మితునుండలి సాననీర్‌ 


మరాఠీ కూడా జాబూ మాట్లాడుతాడు. కొంతకాలం బికారిగా బొంబాయి వీధుల్లో తిరుగుతూ గడిపాడు. ఆఖరుకు 
మిల్లులో నేత సంచుల శాఖలో పని దొరికింది. జాబూకి చిన్నప్పటి నుంచి యింకో కోరిక వుండేది. వివాహం 
చేసుకోవాలని. కల్లు, బీడీ వంటి చెడు అలవాట్లు యేమీ లేవు. 80 రూపాయిలు కూడబెట్టాక మురదాబాదు వెళ్ళీ 
వాళ్ళ కులం పిల్లను, చేసుకువద్దామనుకున్నాడు. ఎనభై రూపాయిలు సంపాదించాడు. ఆ డబ్బుతో మురదాబాదు 
వెళ్ళి పెళ్ళీ చేసుకురావటం అసాధ్యమైన విషయం. ఈ డబ్బుతో వాళ్ళ కులం పిల్లను పెళ్ళీ చేసుకోలేడు. ఆఖరికి ఒక 
ఆలోచన తట్టింది. పిల్లలను అమ్మేవాడి దగ్గర లతారియాను వంద రూపాయలకు కొన్నాడు. ఎనభై రొక్కం, యిరవై 
అప్పు.... వచ్చే 10 నెలల్లో తీర్చే పద్దతి. 


జాబూ యిప్పుడు సుఖంగా వున్నాడు. లతారియా వాళ్ళ వూరి పిల్లేనని తన కులానిదేనని తెలుసుకున్నాడు. 
లతారియా చక్కగా పాడుతుంది. జాబూ మిల్లులోకి వెళ్లాక లతారియా వీధిలో పాడుతూ వుండేది. జాబూ వచ్చాక 
అర్థరాత్రి వరకూ యిద్దరూ పాడుతూ వుండేవారు. వాళ్ళకు సంతానం లేదు. జాబూ ఓ రోజున మాటలాడే చిలకను 
తెచ్చి యిచ్చాడు లతారియాకు. అదో ఇంగ్లీషు నావికుడిది. వాడు దానికి చాలా అసహ్యమైన తిట్లు నేర్పాడు. లతారియా 
జాబూ కలిసి పాడుతూవుందేవారు. చిలక తిట్టుతూ వుండేది. వాళ్లిద్దరూపాడుతూ వుంటే లౌడు స్పీకరు వీధిలో 
పెట్టినట్టుగా వుండేది. 


జాబూ బీడీ, కల్లు తాగేవాడుకాదు. లతారియా చుట్టలు కాల్చేది కల్లు కూడా తాగేది. తాగిన తిక్కమీద 
యిష్టమొచ్చినట్టు తిడితే పట్టుకొని భర్త తెగతన్నేవాడు. ఆ యుద్ధ సమయంలో చిలక మాత్రం లతారియా వైపు 
వుండేది. “మిలట్రీ... కొడకా, దాన్ని కొట్టకురా” అంటూ జాబూను తిట్టుతూ వుండేది చిలుక. ఆఖరికి ఓ రోజున 
“మిలట్రీ... కొడుక్కి” చిలక మీద కోపం వచ్చి తూములో కుక్కేద్దామనుకున్నాడు. లతారియా ఆపింది. జాబూకి 
దైవభక్తి; పాపభీతి! చిలకను చంపితే పాపం పోగొట్టుకునేందుకు కనీసం యిరవై రూపాయలైన ఖర్చుపెట్టాలి. ఆ 
భయంతో చిలకను తూములో కుక్కాలనే వుద్దేశాన్ని వదలేశాడు. 


మొదట్లో లతారియా గురించి జాబూ అనుమానపడుతూండేవాడు. ఆ వీధిలోని ముసలాళ్ళకు అతను వివాహం 
చేసుకున్న విధానం నచ్చలేదు. అతను కూడా అనుమానంగానే వుండేవాడు. చిన్న కారణానికి కూడా పట్టుకు బాదేవాడు. 
కాని నెమ్మదిగా లతారియా అతణ్ణి తనవాడిగా చేసుకుంది. పశువులా అమ్మబడేందుకు యే స్త్రీ కూడా యిష్టపడదని 
అతనితో చెప్పేది. యిల్లు కావాలనుకునేది; ఆఖరికి యింత చిన్న యిల్లు అయినా సరే ఎంత దుర్మార్గుడైనా, భర్త 
కావాలనుకునేది. చంటిబిడ్డ ఆఖరికి బక్కగా అసహ్యంగా వున్న సావిత్రి బిడ్డలాంటిదయినాసరే, కావాలనుకునేది. 
లతారియాకు భర్త, యిల్లు ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు ఆమెకు సంతానాన్ని యివ్వకపోడు. 
యివ్వకపోయినా బాధలేదు..... ఆ చిలకనే బిడ్డలా చూసుకుంటోంది. 


చిలకకు మేతపెట్టుతూ పాడుతూంటే గుమ్మంలో ఏదో గందరగోళం వినిపించింది. చూసేటప్పటికి దెబ్బతిన్న 
జాబూని కార్మికులు భూజాలమీద మోసుకొస్తున్నారు. లతారియా పరెగెత్తి తను కూడా సాయం పట్టి గడిలోకి 
తీసుకొచ్చింది. మిల్లు మేనేజరుతో పోట్లాడాడని తెలుసుకుంది. మేనేజరు యితని పనిలో తప్పుపట్టుకున్నాడు దానికని 
తిట్టాడు. జూబూ వూరుకొన్నాడు. మేనేజరు తిడుతూ దవడమీద కొట్టాడు. ముక్కోపై జూబూ వెంటనే మేనేజరును 
మెత్తగా తన్నాడు. మేనేజరు రౌడీలు, జాబూను తల పగిలేట్టు తన్నారు. కాని అతను చచ్చిపోలేదు. చచ్చిపోయాడేమోనని 
లతారియ చూచింది. కూరగాయలు అమ్మే పని సంపాదించి భర్త మందు ఖర్చుకు డబ్బు సంపాదించేది. 


జాబూ యిప్పుడు బాగుపడ్డాడు ఎక్కడా, యే మిల్లు దగ్గరా కూడా పని దొరకలేదు. మిల్లుదారుల సంఘంలో 
అతనిపేరు బ్లాక్‌ లిస్టులో ఉంది. మిల్లు గొట్టాలవైపు చూస్తూ విచారంగా రోజంతా గడిపేవాడు. కాని ఏ మిల్లుకు 
అతను అవసరం లేదు. కార్మికుడు తన్నులు తినవచ్చు...కాని తన్నే అధికారంలేదు. 


If you cannot do great things, do small things in a great way. 
TTT ఈయూ EE 


యిప్పుడు లతారియా తాగటం మానేసింది. తిట్టటం కూడా మానేసింది. సంపాదించిన (ప్రతి దమ్మిడీతో 
సంసారాన్ని గడిపేందుకు ఖర్చుచేసేది. ఆమె యిప్పుడు మాసిన చీరలనే ధరిస్తోంది. కట్టుకున్నచీర పీలికలుకూడా 


అయింది. 


జాబూ త్వరలో పని సంపాదించలేకపోతే పాత గుడ్రముక్కలు దానికి అతుక్కోవలసి వస్తుంది. చిలక్కి ఆహారాన్ని 
కూడా మానివేయవలసి వస్తుంది. ఇతర మార్గమేమీ కనబడడంలేదు! 


అయిదో చీర ఎర్ర రంగు ఊదా అంచు. వాట్లిలాగాక, బాగా చిరిగిఉంది. ఇతర చీరలకూ దీనికి తేడా వుందని 
నాకు తెలుసు. దీని నూలు చాలా నాణ్యమైనది. అంచు మెరుస్తూ ఉంది. ధర ఎనిమిది రూపాయల ముప్పావలా, 
అయిదుం పావలా కాదు. ఈ చీర మంజులది. మంజుల యువతి పాపం భర్త మరణించాడు. ఆరు నెలల క్రితం యీ 
చీరతోనే ఆమె వివాహంచేసుకుంది. క్రిందటి నెలలో ఆమె భర్త మిల్లు ప్రమాదానికి లోనై ముక్కలైపోయాడు. మంజుల 
పదహారేళ్ళ యవ్వనవతి చాలా అందమైంది. ఆమె మళ్ళీ వివాహం చేసుకోలేదు.... మిల్లు వాళ్ళు నష్టపరిహారం 
ఏమీ ఆమెకు ఇవ్వలేదు. తప్పు అతనిదేనని చెప్పారు. వదులుగా ఉన్న పటకాలవల్ల అతడు ముక్కముక్కలైపోయాడు. 
కొత్తది వేయాలంటే డబ్బుఅవుతుంది. కొత్త పనివాళ్ళనైతే ఎప్పుడుపడితే అప్పుడు పెట్టుకోవచ్చు. కాని పటకామాత్రం 
కొత్తదివేయరు. పటకా కొత్తది కావాలనే కార్మికుల కోర్మెను యజమాని పెడచెవిని పెట్టాడు. ఆ పటకామార్చాలంటే 
ఒక కార్మికుడు చావలసి వచ్చింది. ప్రతి చిన్నమాటకు మానవరక్తం (ప్రవహించవలసిందే. 


భర్త చనిపోయిన తర్వాత మంజుల నష్టపరిహారాన్ని కోరింది. చిల్లి గవ్వలేదు. భర్త చనిపోయిన తరువాత 
సాధారణంగా స్త్రీలు తెల్లబీరలనే ధరిస్తారు. డబ్బులేక పోవటం చేతనే తెల్లచీర కొనుక్కోలేకపోయింది. ప్రతిరోజూ 
పెళ్ళికూతురు కట్టుకునే చీరతో మెరిసే అంచుతో కట్టకూడదన్నప్పటికీ దాన్నే కట్టవలసివచ్చింది! 


ప్రతీరోజు ఆ చీర భర్తను గుర్తుకు తెస్తుంది. అతని బలమైన చేతులు ప్రేమపూర్వకమైన వేడినిశ్వాసాలు, 
వైవాహిక పవిత్ర జీవితాన్ని ప్రతిక్షణం గుర్తుకు తెస్తున్న ఆచీరను ఆమె పారయ్యలేదు. రాత్రింబగళ్ళు శిలువలా 
దాన్నామె ధరించింది! 


క క క 


ఆరో చీర; ఆఖరు చీర; బాగా ఎర్రగా ఉంది. దాన్ని కట్టుకునే వ్యక్తి చనిపోయింది. శుభ్రంగా గాలిలో 
బేనరులాగా ఎగురుతోంది. 


అది ముసలి 'మాయి చీర. ఆ పెద్దగేటుప్రక్క ఖాలీ స్థలంలో ఉండేది. మా కాలనీ వీధులన్నీ తుడిచేది. 
కొడుకు “సేతూ” కూడా వీధులు తుడిచేవాడు. సేతు భార్యకూడా వీధులు తుడిచేది. రెండో కొడుకూ వీధులు తుడవడమే. 
వాళ్ళందరూ యిక్కడి యీ గేటు దగ్గరి ఖాలీ స్థలంలో, అసహ్యంగా, మురికి గుడ్డలతో, చీపుళ్ళతో కాపురం వుందేవాళు 
ల వాళ్ళకు యీ కాలనీలో ఒక్కగది కూడా లేదు. దూరంగా వుండాలి. ఆరుబయట కాపురం. తేమగా వున్న కటికి 
నేలపై నిద్ర. ఈ గేటుకు చాలా దగ్గరలోనే ఆ ముసలి పాకీదాన్ని చంపేశారు. ఆ ఎర్ర చీరకున్న చిల్లులు మీరు 
చూశారా! వాళ్ళ సమ్మెలో తుపాకీ గుండు అక్కడ తగిలింది. ఆమె సమ్మెలో పాల్గొనే లేదు. సమ్మెలకు పనికిరానంత 
ముసలిది. కాని ఆమె కొడుకు పాల్గొన్నాడు. నిజానికి అతనే నాయకత్వం వహించాడు. జీతాల పెంపుదల కోసం 
సమ్మె. పట్టణ పాలకులు యీ సమ్మె న్యాయ సమ్మతం కాదని ప్రకటించారు. సమ్మెదారులు పిరికిపందలు కారు. 
విప్లవ గీతాలు పాడుతూ, నినాదాలు చేసుకుంటూ ఊరేగింపు లేవదీసారు. వూరేగింపు మా కాలనీ దగ్గరకు వచ్చేప్పటికి 
వూరేగింపును నిషేధించి చెదరిపొమ్మని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోలేనందుకు వారిపై కాల్పులు కాల్చారు. యిది మా 
కాలనీని ఆనుకొనే జరిగింది. మాఅందరికి భయాలువేసి తలుపులు వేసుకుని కాల్పులు వింటూ కూర్చున్నాము. 


The best way out of a diffculty is through it. 
dee eee ఈయూ III Ie III ee Ieee 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


కాల్పుల నాపుతూ నినాదాలు పెద్దగా వినిపించాయి. యెవరో బాధతో ఏడుస్తున్నారు. యింకొకరు. మరొకరు. 
యింకెవరో మృత్యుబాధతో గట్టిగా అరచారు. వెంటనే నిశ్శబ్ధం! ఏ ధ్వనీ వినిపించలేదు. నెమ్మదిగా తలుపులు 
తీసిచూచాం. ఊరేగింపు చెదరి పోయింది. గేటుదగ్గర ముసలిది చచ్చిపడి ఉంది. అదే ఆమె చీర. యిప్పుడు ముసలిదాని 
కోడలు కడుతూ ఉంది. పాపం అత్తగారి చీర! 


యీ చీర శవంతో కాల్చేయాలి. చనిపోయినవారి గౌరవార్థం ఎప్పుడూ అట్లా చేస్తూ ఉంటారు.యీ పాకీవాళ్ళు 
చాలా విచిత్రమైనవాళ్ళు. చచ్చిపోయినవాళ్ళు ఎట్లాగో చనిపోయారు, యిక బ్రతికినవాళ్ళనే గౌరవించాలంటారు. అందుచేత 
(బ్రతికున్నవాళ్ళు యీచీర కట్టుకుంటున్నారు. సేతుభార్య దీన్ని కట్టుకుంటోంది. తగలబెట్టకుండా ఉపయోగిస్తున్నారు. 
సేతుభార్య ముసలిదాన్ని తలచుకొని విచారంతో దుఃఖీస్తుంది. నిత్యజీవిత సంఘర్షణలో సంపాదించిన అనుభవం, 
విజ్ఞానాన్ని జీర్ణించుకున్న యీ ముసలిదాని చీరతో కళ్ళ నీళ్ళు తుడుచుకొని చీపురు తీసుకొని బయలు దేరింది 
వీధులు ఊడ్చడానికి. ప్రపంచంలో ఏదీ ఆ చీపురును ఆపలేదనట్టు! లారీలు, తుపాకీలు జైళ్ళు భూదేవిని శుభ్రం చేసే 
ఆ చీపురును ఆపలేవు. దానిశక్తి అపారం; నిజం! 


అరె! మన ప్రధాని నెహ్రూగారి రైలు వెళ్ళిపోయిందే! ఒక క్షణం సేపైనా యిక్కడ ఆగుతుందనుకున్నాను. 
నెహ్రూజీ ప్లాట్‌ ఫారంమీద దిగి మహలక్ష్మి వంతెనకు ఎడమవైపు ఎగురుతున్న ఆ ఆరు చీరలవంక చూస్తారని 
ఆశించాను. ఈ ఆరుచీరలు మనదేశపు పేద స్తీలవే. లక్షలాది స్త్రీల కోసం లక్షలాది యిళ్ళు. లక్షలాది చిన్న యిళ్ళు 
జక పక్క పొయ్యి, యింకో ప్రక్క నీళ్ళకుండ, కిటికీలో చిన్న అద్దం, దువ్వెన, దండెంమీద ఉతికి ఆరవేసిన బట్టలు, 
చిన్నపెట్టె ఒక మూల నిద్రించే చిన్నబిడ్డ యీ చీరలు అటువంటి లక్షలాది స్త్రీలవి, యీ లక్షలాది స్త్రీల శక్తితోనే-వాళ్ళ 
సంసారాల సమిష్టి శక్తితో యీ భారతదేశాన్ని నిర్మించారు. వాళ్ళు మన పిల్లల తల్లులు... మన చిట్టి తమ్ముళ్ళ అక్కలు 
మన పవిత్ర ప్రేమను గానం చేయండి. ఐదువేల సంవత్సరాల మన పూర్వ నాగరికతా శిఖరం! 


నెహ్రూజీ! బీద స్త్రీల యీ ఆరు చీరలు మీకేదో చెప్పాలని ఆశిస్తున్నాయి. మీనుండి తెలుసుకొనేందుకు కుతూహల 
పడుతున్నాయి. మోటారుకారు, పెద్ద ఉద్యోగమో, భవనం కట్టుకొనేందుకు పర్మిషనో, వ్యాపారపు పర్మిటో కోరవు; 
జీవితంలో చిన్న చిన్న విషయాల్ని గురించి మాత్రమే ప్రశ్నిస్తాయి. ఇట్లా చూడండి. యిది బీనాబాయి చీర, చిన్నతనంలో 
యింధద్ర ధనస్సును కోరుతుంది. జీవనబాయి తన కంటికి వెలుతురు, తన కూతురుకు గౌరవమర్యాద కోరుతోంది. 
సావిత్రి నశించిన తన జీవిత మాధుర్యం కోసం, పిల్లల కోసం పిల్లల చదువుకోసం కలలు కంటున్నది. లతారియా 
ఆమె భర్త నిరుద్యోగి. రెండు రోజుల్నుంచి చిలకకు మేతలేదు. యీ చీర “వెధవ పెళ్ళి కూతురిది” తనభర్త జీవిత 
విలువకంటే తోలుపటకా ఖరీదు ఎక్కువ యెందుకయిందో చెప్పమంటోంది. యిది ముసలి మాయి” ఎర్రచీర. 
తుపాకీగుళ్ళకు వర్షించిన మానవరక్తం భూతల స్వర్గం నిర్మించుతుందనే దొక్కటే ఆమె చెప్పాలనుకునేది. 


కాని నెహ్రూజీ రైలు అక్కడ ఆపకపోవటంచేత, ఆ ఆరుచీరలవంక కూడా చూడలేకపోయారు. పోనీ మీరైనా 
ఆ మహాలక్ష్మి వంతెన “ఎడమవైపు” ఆరేసిన ఆరు చీరలవంక చూడమని కోరుతున్నాను. వంతెన “కుడివైపు” చాకలి 
ఆరేసిన-అంతులేని లాభాలు వచ్చే మిల్లు యజమానుల వ్యాపారుల చీరలు-ఆ సిల్కు చీరలను కూడా చూడమని 
కోరుతున్నాను. 


“కుడి” “ఎడమలను” చూసిన తర్వాత ఎవరికివారే వారి మార్గమేదో నిర్ణయించుకొమ్మని నా కోరిక. 
| 


Man is his own worst enemy - Cicero. 
dee eee ఈయూ II II III ee eee 


సహృదయ మితునుండలి సభ్యులు - శ్రేయోభిలాషులు 


1. టి.వియల్‌. నరసింహారావు 9490580250 
2. డా॥ సూర్య ప్రకాశరావు 9963743021 
3. పెండ్యాల సూర్యబాబు 9948415810 
4. సారిద్య - పద్మావతి 9948365347 
5. వి. కేశవరావు 7075022792 
6. ఎన్‌. వెంకటేశ్వరరావు 9492951018 
7. అడబాల ఉమా మహేశ్వరరావు 7842071155 
8. కె. కొండలరావు 9440651250 
9. కె. మాణిక్యం 9292556681 
10. పి. కంల 9848354547 
11. కె.ఎం.ఎం.ఆర్‌. (ప్రసాద్‌ 9000060987 
12. ఎం.వి. రాఘవానంద్‌ 9441242913 
13. వి. ప్రభు 9394172601 
14. ఎన్‌. గోవిందు 8019142847 
15. ఎన్‌. గంగబాబు 9948019068 
16. కొయ్యల వెంకటేశ్వరరావు 8019511882 
17. కె. సింహాచలం 9849961977 
18. వి. స్టాలిన్‌ 9491223264 
19. మన్మధరావు 8520041219 
20. ఎన్‌. యేసుదాసు 9866739437 
21. కె.వి.యస్‌.యస్‌. ప్రసాద్‌ 9848180816 
22. బి. అర్జునరావు 9849262613, 9849262613, 7032281261 
23. కె. రామకృష్ణ 9059991127 
24. వి. ప్రకాశరావు 9848536064 
25. పి. శ్రీనివాస్‌ 

26. పి. రామారావు 8885399665 
27. ఎం. సుబ్రహ్మణ్యం 9866188018 
28. కొత్తా సుధాకర్‌ 

29. దల్లి శ్రీనివాస్‌ 9247396782 
80. పి. గంగాపావని 9652552556 
31. సి.హెచ్‌. సతీష్‌ 9014776412 
32. ఎన్‌. సూర్యనారాయణ 08869-250218 
33. వి. తారకం 7981473456 
34. తానీష ఆర్‌.ఎం.పి 9676967644 
35. వి. సత్యనారాయణ రెడ్డి 9885036125 

Forgive others often, yourself never - Syrus. 


TTT ఈయూ 


సహృదయ మితునుండలి సావనీర్‌ 


36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
ర్‌ర్‌. 
56. 
57. 
55. 
59. 
60. 
61. 
62. 
69. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 


eee eee eee ee eee J DO III II DI Ieee Ie 


డి. రాంబాబు 

ఓ. లోవకుమార్‌ 
మాధవ 

ఎ. గణేష్‌ 

ఎ. మోహనరావు 
ఆనంద కుమార్‌ 
కె. అప్పారావు 

బి. నాగేంద్రప్రసాద్‌ 
బాదం మాధవరావు 
చందు 

కె. చిన్నారావు 

డా॥ ఎస్‌. చక్రవర్తి 
డా॥ ఎన్‌. సూర్యనారాయణ 
డా! సీతారామరాజు 
డా! ఓ. సత్యనారాయణ 
జి. చందు 

జి. రామకృష్ణ 
గౌరవ్‌ 

ఎస్‌. చంద్రమూర్తి 
జగదీష్‌ మాస్టర్‌ 

కె. బెంజిమెన్‌ 

5. కొండలరావు 

క. మోహన్‌కృష్ణ 
మురళీ కృష్ణ 

ఎన్‌. యేసుదాసు 
నానిబాబు 


9 


పి. కామరాజు 
పి. రామకృష్ణ 
శంకర్‌రావు 

శ్రీ కృష్ణదేవరాయలు 


పి. శ్రీనివాసు 


పి. శివప్రకాష్‌ 


08869-250196 


9948489899, 
9603436355, 
9652454112, 
9440428697, 


9494158331 
9494377787 
92474576176 
7989052754 
8331010258 
9493152556 
9951955799 
9866672727 


9848354547,9652946465 


8074322748, 


9059344743, 


9441463355, 


8978493725, 


7794828167, 


9177362218 
7032784315 
7801020258 
9059567067 
9849796476 
9848605905 
8977656400 
9032094492 
9866226617 
9491691240 
7036957756 
9440651250 
9949176111 
8328485553 
9513435710 
9030407791 
7013897408 
9848073997 
9908853086 
9246049046 
9849317010 
9866188018 
7731921959 
9494545337 
8121183696 


All greatmen comeout of the middle classes. - Emerson. 


